కీశే చెరువు లక్ష్మీనారాయణ శాస్త్రి 


యాగసర్వస్వము 


రచయిత 
కీ.శ. చెరువు లక్మీనారాయణ శాస్త్రి 


(పచురణ 


కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
2008 


TELUGU 
YOGASARVASWAMU 
(An Introduction to Yoga Sastra) 


by 
Cheruvu Lakshminarayana Sastry 


© All Rights Reserved 


T.T.D. Religious Publications Series No. : 233 


First Edition : 2003 
Reorint : 2008 
Copies : 2000 


Published by 


K.V. Ramanacnary, |.A.S 
Executive Otticer, 

Tirumala Tirupati Devasthanams, 
Tirupati - 517 507. 


Printed at : Students Offset Printers 
Tirupati 


ముందుమాట 


భారతీయ తత్త్వజ్ఞానం ప్రతిపాదించిన షడ్డర్శనాలలో యోగదర్శనం 
ఒకటి. దీనికి కర్త పతంజలి మహర్షి. క్రీపూ. 200కు, క్రీ.శ. 300కు 
మధ్యకాలంలో ఈ మహర్షిచే సూ త్రీకరించబడిన “యోగసూత్రాలు”’ 
యోగశా న్హంవై వెలువడిన తొలి ప్రామాణిక (గంథం. సహస్రాబ్బాలుగా 
వికసించిన యోగవిద్య సర్వకాలాలకు వర్తించే ఆచరణీయమైన విద్య. 


భారతీయ భావనలో పరమాత్మ అంతటా పరివ్యాప్తమై ఉంది. 
జీవాత్మ అందులో ఒక అంశ, జీవాత్మను పరమాత్మతో అనుసంధానంచేసీ 
మోక్షసాధనకు యోగాభ్యాసం చక్కని మార్గాన్ని నిర్దేశిస్తుంది. 


యోగదర్శనం ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని యోగసూత్రానుసారంగా 
వివరించటంవల్ల, ఇది ప్రాముఖ్యాన్ని సంతరించుకొన్నది. ఇందులో 
“(యోగి మంటే చిత్తవృత్తి నిరోధమని, స్థిరంగా ఉండి సుఖాన్ని ఇచ్చేది 
“ఆసనివముని, అభ్యాస వైరాగ్యాలవల్ల చిత్తవృత్తులను నిరోధింప 
వీలవుతుందని, అందుకు ఆచరించవలసిన విధానాలు సంగ్రహంగాను, 
ఆవశ్యకతననుసరించి అక్కడక్కడ వివరంగాను విశదీకరింపబడి ఉన్నాయి. 
దీనినే పతంజలి అప్టాంగయోగం'* అని, “రాజయోగం” అని కూడా 
అంటారు. కర్మ, జ్ఞాన, భక్తి, ధ్యాన మొదలైన యోగమార్లాలన్నీ దీనిలోనే 
అంతర్లీనంగా ఉన్నాయి. 


సంపూర్ణ ఆత్మవిజయం పొందడమే రాజయోగము. పతంజలి 
యోగసూత్రాలలో మనోని[గ్రహానికి మార్గాలను సూచించినా అది 
రాజయోగమని ప్రస్తావించలేదు. అష్టాంగయోగ విధానంగా అభివర్ణించాడు. 
ఆత్మ పై 'సంపూర్ణ విజయసాధనను సాధ్యంచేసే ఈ విధానాన్ని 
రాజయోగమనవచ్చు. “హఠయోగ ద్రదీపికిను రచించిన స్వాత్మారాముడు ' 


ఈ విధానాన్ని హఠయోగమన్నాడు. కఠోరశిక్షణతో కూడిన విధానం కనుక 
హఠయోగం. హఠయోగం, రాజయోగం పరస్పర 'సంపూరకములై ఒకటిగా 
బంధవిమోచనకు సహాయపడతాయి. 


ఎన్నో ఆధ్యాత్మిక విలువలను, ధార్మిక భావనా పరంపరలను, 
సంప్రదాయ రహస్యాలను, ఆచారాలలోని గాఢ, గూఢ, నిగూఢ 
మర్మాలను, స్థల మహాత్మ్యాలను తెలియజేసే [గ్రంథాల ముద్రణాపరంపరంలో 
కీ శే, చెరువు లష్మీనారాయణ శా స్త్రి రచించిన '““యోగసర్వస్వము”ను 
మొదటి ప్రమరణగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుతం వెలువరిస్తున్నది. 
ఇందులో హఠయోగ ప్రక్రియలతో పాటు రాజయోగము, లయయోగము, 
మంత్రయోగము, హఠయోగము - చికిత్స, హఠయోగము - ఆసనములు, 
క్రియలు, ముద్రలు, బంధములు మొదలైనవి వివరించబడ్డాయి. 


యోగవిద్యా కౌశలాన్ని ఆంధ్రులందరికీ అందించడానికి ఈ గ్రంథం 
ఉపయుక్తం కాగలదని ఆశిస్తున్నాం. 


తిరుపతి, కార్యనిర్వహణాధికారి, 
20-7-2001. తిరుమల తిరుపతి దేవస్థానములు, 


4. 


విషయ సూచిక 
రాజయోగము 1 
యమము - 3; నియమము - శ; త్యాగము = షీ; మౌనము - శ; 
దేశము - 5; కాలము -5; ఆసనము - 5; దేహసామ్యము - 5; 
దృష్ట - 6; వచూలబంధము - 6; ప్రాణసంయవుము - 6; 
ప్రత్యాహారము - 7; ధారణ - 7; ఆత్మధ్యానము - 7; సమాధి - 8. * 


లయయోగము 16 
స్వరశా(న్హ్రము - 22; తత్త్వసంచార క్రమము - 23; తత్వములు + 
చిత్తవృత్తి - 26; వివరీత లక్షణము + స్వరము మార్చుట - 26; స్వరమును 
వారపు పద్దతి - 27; శ్వాసగతి - 31; ఆయుర్య ద్ధి లా 
అరోగ్యప్రాప్తి - 31. 


హరఠయోగము 41 
సాంఖ్య సూత్రములు - 43; షట్కర్భులు - వాటి పేర్లు -51; 
క్రియాభేదములు - 51; ధౌతి లక్షణము - 54; ధౌతి భేదములు - 
57; వాతసారము - 57; వారిసారము - 58; అగ్నిసారము - 58; 
భహిష్కృతి ధౌతి - 59; దంత ధౌతి - 60; జిహ్వాశోధనము - 60; 
జిహ్వామూల ధౌతి - 61; కర్ణ ధౌతి - 61; కపాల రంధ్ర ధౌతి - 62; 
హృద్దాతి - దాని భేదములు - 62; వమన ధౌతి - 63; మూల 
శోధనము - 63; వస్తి - 64; స్తలవస్తి లేక శుష్కవస్తి - 68; నేతి- 69; 
కీరనేతి - చక్రదత్తములో - 73; నౌలి - 74; గజకరణి - 80; 
కపాలభాతి - 81; వ్యు[త్రువు కపాల భాతి - 83; శీత[త్రుమ 
కపాలభాతి - 84; (తాటకోవంు - 84; (తాటక సంబంధి 
వ్యాయామము - 88; శ్వేత వస్తువు మీద త్రాటకము - 91; ఆకుపచ్చని 
త్రాటకము - 91; ఆకాశ త్రాటకము - 91; పచ్చని త్రాటకము - 92; 
ఎర్రని త్రాటకము - 92; ఆదర్శ త్రాటకము - 92; ము(దలు - 93; 
మహాముద్ర - 98; మూల బంధము - 99; మహా బంధము - 100; 
మహా వేధ - 101; నభో ముద్ర - 102; ఉడ్యాణ బంధము - 103; 
జాలంధర బంధము - 104; కంఠ బంధము - 104; ఖేచరీ - 106; 


vi 

విపరీతకరణి - 109; యోనిముద్ర లేక షణ్ముఖి - 111; వజ్రోళి 
ముద్ర - 112; శక్తిధారణి ముద్ర (శక్తి చాలనము) - 113; తటాకీ 
ముద్ర - 116; మాండూకీ ముద్ర - 117; అశ్వినీ ముద్ర - 118; 
పాశినీ ముద్ర - 119; కాకీ ముద్ర - 119; మాతంగినీ ముద్ర - 121; 
భుజంగినీ ముద్ర - 122; పంచభూత ధారణలు - 122; పృథివీ 
ధారణ - 123; జలతత్త్వ ధారణ - 123; ఆగ్నేయీ ముద్ర - 124; 
వాయవీ ధారణ - 124; ఆకాశభూత ధారణ - 125; శాంభవీ 
ముద్ర - 126; దివ్యనేత్రము - 131; యోగ నిద్ర - 133; వ(జో?ి - 
అమరోళ- సహజో? - 135; సహజోలళి - 142; అమరోలి - 142; 
(స్త్రీవజ్రోళి సిద్ది - 143; ప్రత్యాహారము - 144; (పాణా యామము - 
148; సహత కుంభకము - 157; సంవాహనవుు - 160; 
వాయుధారణలు - 161; అవస్థా చతుష్టయము - 164; కేవల 
కుంభకము - 165; సూర్య భేదనము - 168; ఉజ్ఞాయి - 170; 
సీత్కారి - 171; శీతలి (కాక చంచువు - 172; భస్త్రిక - 173; 
భ్రామరి - 175; మూర్చ - 177; ప్లావని - 177; ఆహారము - 178; 
నిషిద్దాహారము - 180; ధ్యానము - 181; స్టూల ధ్యానము - 186; 
జ్యోతిర్దా నము - 186; సూక్మధ్యానము (బిందుధ్యానము) - 187; 
సమాధి - 188; దృశ్యానువిద్దము - 192; శబ్దానువిద్దము - 192; 
నిర్వికల్ప సమాధి - 192; నామరూప పృథక్కరణ సమాధి - 193; 
స్తబ్దీభావము - 193; రసాస్వాద సమాధి - 194; ధ్యానయోగ 
సవూధి - 197; నాదయోగ సవూధి - 198; రసానంద 
సమాధి - 198; లయసిద్ది సమాధి - 198; భక్తియోగ సమాధి - 199; 
రాజయోగ సమాధి - 199. 


హఠయోగము - యోగ చికిత్వ 200 
యోగచికిత్స - (1) - 200; జ్వరము - 201; (ప్రేగుల దోషమువల్ల 
వచ్చు జ్వరము - 201; తల నొప్పి - 201; పార్శ్వపు పోటు - 201; 
మాడు పోటు - 202; అజీర్ణము - 202; పీహయకృతుల వృద్ది - 202; 
దంత రోగములు - 203; నరముల బాధ - 203; శ్వాస రోగము - 
203; వాతరోగము - 203; నేత్ర రోగములు - 204; యాత్ర 
(ప్రయాణము) - 204; కార్యసిద్ది - 204; శత్రు వశీకరణము - 204; 


vi 

రక్త శుద్ది - 205; ఇతర బాధలు - 205; చికిత్స (2) - ఆసనములు - 
వాటి (పయోజునము - 206; చికిత్సా పరిశిష్టము - 223; చికిత్స (3) 
- యోగాంగములు - వాటి ఫలములు - 224. 

మంత్రయోగము 263 
దీక్షా స్వరూపము - 277; మంత్ర దీక్ష - 278; శాకా భిషేకము - 278; 
పూర్ణాభిషేకము - 278; |క్రమదీక్ష - 278; సామ్రాజ్య దీక్ష - 279; 
వుహాసాద్రుజ్య దీక్ష - 279; పూర్ణదీక్ష - 279; వుంత్రతత్త్వ 
కథనము - 284; పురశ్చరణ - 290; వుంత్ర స్వరూప భేద 
కధనము - 292; భక్తి - 293; శుద్ది - 294; ఆసనము - 296; పంచాంగ 
సేవనము - 296; ఆచారము - 297; ధారణ - 297; దివ్యదేశ 
సేవనవుు - 297; ప్రాణ(క్రియ - 298; వుుద్ర - 298; 
తర్పణవు - 299; హోవువు - 299; బలి - 299; 
యరాగవుు - 3౩300; జపము - 3౦00; బభీజవుులు - 301; 
ధ్యానము - 3౩02; సమాధి - ౩02; మంత్రము - కాశ్మీరీ శైవ మతము 
(1ప్రత్యభిజ్ఞు) - 303; ఉపాసనా తత్త్వము - 304. 

హఠయోగము - ఆసనములు 311 
యోగాసనము - 317; కుక్కుటము - 318; వీరాసనము - 319; 
అర్ద పద్మాసనము - 319; బద్ద పద్మాసనము - 320; మత్స్యేంద్ర 
పద్మాసనము - 321; పద్మాసన భేదములు - 321; లోలా 
సనము - 323; ఉత్లిత పద్మాసనము - 323; బకాసనము - 324; 
కుక్కుటాసనము - ౩24; గర్భాసనము - ఉత్తాన కూర్మాసనము - 324; 
వల్లర్యాసనము - ౩25; కోకిలాసనము - ౩25; పర్వతాసనము - ౩25; 
కర్ముకాసనవల - 326; కార్ముకాసనము - 326; 
వుత్సా్యాసనవు - 326; విపరీత వృుయూరవు - 328, 
సేతుబంధాసనము - 328; విపరీత దండాసనము - 328; 
తోలాంగులాసనము - 329; యోగవు[ద్ర - 329; పద్మ 
తాడము - 330; నిద్దాసనవర్గము - 330; స్వస్తికాసనము - 333; 
ముక్తాసనము - 333; సమాసనము - 334; సుఖాసనము - 334; 
వ(జాసన వర్గము - 334; సింహాసనము - 334; వజ్రాసనము - ౩౩5; 
సుప్తవజ్రాసనము - 336; ధీరాసనము - 336; భధ్రాసనము - 337, 


vill 
గోరక్షాసనము - 337; జాన్వాసనము - 337; ప్రొఢాసనము - 338; 
వృషభాసనము - 338; గోచుఖాసనవము - 338; వుర్క 
టాసనము - 339; అంగుష్టాసనము - 339; మండూకాసనము - 340; 
కూర్మాసనవఎల - 340; పాదాదిరాసనవము - 341; 
ఆనందమందిరాసనము - ఉష్ట్రాసనము - 3౩41; ప్రార్థనాసనము - 341; 
భైరపాసనము - 341; కామదహనాసనము - 342; ఉత్కటాసనము - 
342; మకరాసన వర్గము - 343; మకరాసనము - 343; అధ్వాసనము 
- 343; ఉష్ట్రాసనము - ౩44; ధనురాసనము -3౩44; శలభాసనము - 
345; చక్రికాసనవు - 346; గండ భేరుండాసనము - 346; 
వృశ్చికాసనము - ౩46; భుజంగాసనము - 346; చతురంగాసనము - 
348;"సర్సాసనము - 348; శ్వానాసనము - 348; హనుమదాసనము 
- 349; వీరభద్రాసనము - 349; పార్గ్వవలితా సనము - 349; 
పళ్చిమతాన వర్గము - ౩50; చక్రాసనము - ౩50; ఆకర్ణధనురాసనము 
- 351; అర్భకాసనము - 351; జానుశిరాసనము - 352; 
జ్వేష్టికాసనము - 355; మేరు దండాసనములు - 355; పశ్చిమతానము 
(పశ్చిమోత్తానాసనము) - 356; ఉగ్రాసనము - 359; కూర్మాసనము 
- 359; దశకంధరాసనము - శివతాపము - 359; సర్వాంగాసన వర్గము 
- 360; పవన ముక్తాసనము - 360; ఉత్తాన పాదాసనము - 361; 
సర్వాంగము - 362; వ(కాసన వర్గము - 366; సమకోణాసనము - 
366; వ(క్రాసనము - 366; వూరీచాసనము - 367; అర్హ 
వుత్స్యేంద్రాసనము - 367; పాదవుత్స్యేంద్రవు - 367; 
పూర్ణవుత్స్యేంద్రాసనవు - 368; సపాద సంపూర్ణ వుత్స్యేం 
ద్రము - 368; హంసానన వర్గము - 369; మండూకగతి - 3౩70; 
సర్పగతులు - 370; హంసాసనము - 371; వముయూరాసన 
భేదములు - 371; లోలాసనము - 372; కౌండిన్యాసనము - 372; 
గాలవాసనము - 372; శీర్తాసన వర్షము - 373; వృక్షాసనము - 374; 
ఫణీంధ్రాసనము - 374; వజ్రోణి ముద్ర - 375; శీర్ణాసనము - ౩75; 
(తికోణవొర్గవంం - 384; సావిత్రి సమాధి ఆసనము - 384; 
వాతాయనాసనము - 385; గరుడ సంకటాసనము - 385; నాగ 
బంధము - 386; త్రికాసనము - 386; హస్తపాదాంగంష్మా 


1X 
సనము - 387; హస్తపాదము లేక పాద హస్తాసనము - 387; 
చతుష్పుదాసనము - 389; శుండాసనము - 389; అశ్వవుఖా 
సనము - 389; త్రికోణము - 390; కొన్ని స్వతం(తాసనములు లేక 
యోగాసనములు - 391; సుప్తపద్మాసనము - 391; దుర్వాసా 
సనము - 391; భుజంగము - 392; త్రివిక్రమాసనము - 392; 
అపానాసనము - 392; ప్రాణాసనము - 392; చతురకోణా 
సనము - 393; ఏకహస్త భుజాసనము - 393; ద్విహస్త భుజా 
సనము - 393; భేకనాసనము - 393; ఏకపాద 
శిరాసనము - ఏకపాదాసనము -394; ద్విపాదశిరాసనము - 394; 
టిట్టిభాసనము - 394; యోగనిద్రాసనము - 395; భారద్వాజా 
సనము - 395; ఉపధానాసనము - 395; ప్రసారిత పాదము 
(భార్గవాసనము) - 396; బుద్దాసనము - 396; కపిలాసనము - 396; 
చకోరాసనము - 396; స్కంధాసనము - 397; దృఢాసనము - 397; 
సూర్యనమస్కారములు - 398. 


* అనుబంధము 419 


ముఖ్యమైన కొన్ని యోగాసనముల ఫోటోలు 419 


ఈ (గ్రంథానికి సంబంధించిన యోగాసన ఫోటోలను 
సవుకూర్చిన (శ్రీ యస్‌. రావుకృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్‌, 


ఎస్‌.వి. యోగా ధ్యయనకేంద్రం, తిరువుల తిరుపతి 
దేవస్థానములు, తిరుపతి వారికి కృతజ్ఞతలు. 


యోగసర్వస్వము 
1. రాజయోగము 


క్రియామూలకములగు యోగసాధనలలో రాజయోగము చివరిది. 


“రాజత్యా తృర్వయోగానాం రాజయోగ ఇతి స్మ లోలో 


యోగములన్ని టిలో రాజువంటిది లేదా (శేష్టతమమగుటచేతనే దీనికి 
రాజయోగమను పేరు వచ్చినది. ఇందువల్లనే యోగశాస్త్రములో రాజ 
యోగము (శ్రేష్పతమమని చెప్పబడినది. 


యాజ్ఞ్యవల్క్య మహర్షి తన యోగసం హితలో నిటుల చెప్పుచున్నాడు. 
“అయం తు పరమో ధర్మో యద్యోగేనాత్మ దర్శనమ్‌.” . 


ధర్మములన్నిటిలోను యోగబలముతో నాత్మ దర్శనము చేయుటయే 
ఈ 9 a అగ 

ఉత్తమ ధర్మము. రాజయోగముయొక్క సిద్దావస్థలో జీవబ్రహ్మల కేకత్వము 
సిద్దించి, అద్వితీయపరబ్రహ్మ సాక్షాత్కారము కలుగుటచే రాజయోగము 
ధా ఎ దె 
(శేష్రతమమని చెప్పబడినది. మరీచి, అత్రి, అంగిరస్సు, వేదవ్యాసుడు, 
వశిష్టుడు, యాజ్ఞ్యవల్క్యుడు, కశ్యపుడు, మార్కండేయుడు, వామదేవుడు 
మొదలగు మహర్షులు దీనిని ప్రవర్తింప జేసినారు. వేదాంత ప్రతిపాద్య 
మైనటియు మాయాతీతమగునటియు, నిర్గుణపర బ్రహ్మో పలద్దియే దీనికి 
ఓ ర / లు గి య 
ప్రయోజనము. 


వేదాంతసాధనల్లో సాధకునకు అధికారము(ప్రవేశము,) పొందుటకు 
' నిత్యానిత్యవస్తు వివేకము, శమదమాది షట్కసంపత్తి, ఇహాముత్రఫల భోగ 


2 యోగసర్వస్వము 


విరాగము, ముముక్షుత్వము -- అను సాధనసంపత్తి ఎట్టు ఆవశ్యకమో 
అదేవిధముగా రాజయోగసాధకునకుకూడా మొదట సాధనచతుష్టయ మే 
క్రితమై యున్నది. ఇటులకానిచో రాజయోగము సిద్దించుట కవకాశము 
లేదు. ఇప్పుడు యోగశాస్త్రములో వర్ణించబడిన రాజయోగ లక్షణము 
బం A 

మరియు సాధనక్రమము చెప్పబడుచున్నది -- 

స్పష్టస్టితివినాశానాం హేతుతా మనసి పితా, 

డయా య 

తత్సహాయా త్వాధ్యతే, యో రాజయోగ ఇతి స్మ ఎత 

అంతఃకరణభేదాస్తు మనో బుద్ధి రహంకృతిః, 

చిత్తంచేతి వినిర్తిషా శృత్వారో యోగపారగైః. 

ఇం డం ₹€... 

తదంతఃకరణం దృశ్య మాత్మా ద్రష్టా నిగద్యతే, 

విశ్వమేత త్రయోః కార్యకారణత్యం సనాతనమ్‌. 

దృశ్య దష్టోశ్స సంబంధా తృృష్టి ర్భవతి శాశ్వతీ, 

చాంచల్యం చిత్తవృత్తీనాం హేతు ముత్ర విదు ర్పుధాః. 

వృత్తీ ర్లిత్వ్యా రాజయోగః స్వస్వరూపం ప్రకాశయేత్‌, 

విచారబుద్దేః ప్రాధాన్యం రాజయోగస్య సాధనే. 

బ్రహ్మాధ్యానం హి తద్దా్యనం సమాధి ర్నిర్వికల్పకః, 

తేనోపలబ్ది సిద్దిర్లీ జీవన్ముక్తః ప్రకథ్యతే. 

ఉపలబ్ద మహాభావా మహాబోధాన్వితాశ్చ వా, 

మహాలయం ప్రపన్నాశ్చ తత్త ప్రజ్ఞానావలంబతః, 

యోగినో రాజయోగస్య భూమి మాసాదయన్తి తే, 

యోగసాధనమూర్దన్యో రాజయోగో౭_ భిదీయతే. 


అంతఃకరణమే సృష్టి స్థితి లయములకు కారణమై యున్నది. దాని 
సహాయముచే చేయబడు సాధనకు రాజయోగమని పేరు. మనస్సు, బుద్ది, 
చిత్తము, అహంకారము -- అని అంతఃకరణము నాలుగు విధములుగా 
నున్నది. అంతఃకరణము దృశ్యము. ఆత్మ (దష్ట. అంతఃకరణ రూపమగు 

రు 

కారణదృశ్యముతో జగద్రూపమగు కార్యదృశ్యమునకు కార్యకారణరూప మైన 
( శ ఇల్లా ర్తి ఇట్టి 9 “9 
సంబంధము. దృశ్యముతో (దష్టకు సంబంధము స్థిరపడిన పిమ్మటనే సృ 
యేర్పడుచున్నది. చిత్తవృత్తి దంచలమగుటయే దీనికి దోహదము. చిత్త 


రాజయోగము 3 


వృత్తులను జయించి, స్వస్వరూపమును ప్రకాశింప జేయుటయే రాజయోగ 
మనబడును. రాజయోగసాదనములో విచారబుద్దికి ప్రాధాన్య మివ్వబడినది. 
విచారశక్తి పూర్తిగా (సమర్రముగా) ఉన్నప్పుడే రాజయోగసాధన జరుగును. 
రాజయోగధ్యానమును (బ్రహ్మ ధ్యాన మందురు. రాజయోగసమూధికి 'నిర్వి 
కల్పసమాధి' అనిపేరు. రాజయోగములో సిద్ధిని పొందిన మహాత్ముని 
జీవన్ముక్తు డందురు. మహాభావమును పొందిన యోగిగాని, మహాబోధను 
పొందిన యోగిగాని, మహాలయమును పొందిన యోగిగాని తత్త గజ్ఞానమును 
సహాయముగా గైకొని, రాజయోగములో నగ్రేసరుడగును. రాజయోగ మన్ని 
యోగసాధనములలో (శ్రేష్టమైనది. ఇదియే చివరి సాధనము. కనుక దీనిని 
రాజయోగ మనిరి. 


పతంజలి మహర్షిచే వర్ణింపబడిన యష్టాంగయోగమే యోగసాధనము 
లన్నిటికిని _పునాదివంటిదని మొదటనే చెప్పబడినది. కనుకనే రాజ 
యోగ సాధనాంగములు, యోగదర్శన ప్రతిపాదితమైన యష్టాంగములోని 
సాధనములు పరస్పరము కలిసి ఒకటిగా ఉన్నట్లు గోచరించుచున్నవి. 
కాని రాజయోగసాధనము అంతఃకరణమువల్ల సూక్ష ్మరూప మగుటచేతను, 
స్థూల శరీరసంబంధము మరియు ప్రాణాయామ సంబంధము పూర్తిగా 
లేనందునను, మంత్ర హర లయ యోగములలో జెప్పబడిన సాధనములవలె 
రాజయోగములో ఆసన ప్రాణాయామాది స్థూల (బాహ్య) క్రియలతో నెట్టి 
సంబంధము లేదు. రాజయోగ సాధనములన్నియు మానసికములు, భావనా 
గమ్యములునై యున్నవి. అవి యన్నియు దిగువ వాయబడుచున్నవి -- 


యమము, 
సర్వం బ్రహ్మేతి విజ్ఞానా దింద్రియగ్రామ సంయమః, 
యమో౭యమితి సంప్రోకోఒభ్యసనీయో ముహుర్ముహుః, 
సమస్తజగత్తు బ్రహ్మయను నిశ్చయముతో ఇంద్రియములను జయిం 


చుకే యమ మనబడును. ఇచ్చట భావనకు ప్రాధాన్యమివ్వబడినది. 
మిగిలిన వాటిని గూడా ఇదే విధముగా సమన్వయము చేసికొనవలెను. 


4 యోగసర్వస్వము 


నియమము: 
సజాతీయ ప్రవాహశ్చ విజాతీయ తిరస్కృతి: 
నియమో హి పరానందో నియమా త్క్రియతే బుధైః 


సజాతీయ ప్రవాహము, విజాతీయ తిరస్కారము -- అనగా చైతన్య 
రూపమగు సద్భావమును (గ్రహించి, జడరూపమగు నసద్భావమును 
త్యాగముచేయు విచారణనే నియమమందురు. 


త్యాగము: 
త్యాగః ప్రపంచరూపస్య చిదాత్మావలోకనమ్‌, 
త్యాగో హి మహతాం పూజ్యః పద్యో మోక్షమయో మతః. 


చిద్రూపమగు ఆత్మ నవలోకించుచు, (పేపంచభావమును త్యజించుకే 
త్యాగ మనబరగును. 


మౌనము: 
యస్మాద్యాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ, 
యన్మానం యోగిభి ర్లమ్యం తద్భవే త్సర్వదా బుధః 
వాచో యస్మా న్నివర్తన్తే తద్వక్తుం కేన శక్యతే, 
ప్రపంచో యది వక్తవ్యః సో౭.పీ శబ్ద వివర్హితః. 
ఇతి నా తద్భవే న్మానం సతాం సహజ సంజ్ఞితమ్‌. 
గిరా మౌనం తు బాలానాం ప్రయుక్తం బ్రహ్మవాదిభిః, 


దేనిని మనస్సు, వాక్కు పొందజాలవో, యోగులు మాత్రమే దేనిని 
పొందగలుగుచున్నారో పరబ్రహ్మస్వరూపమైన అట్టిదానినే తత్త్వవేత్తలు మౌన 
మనుచున్నారు. అట్టి మౌనమును పొందుటకు పండితులు ప్రయత్నము 
చేయవలెను. అట్టి పదవిని వర్ణించలేక వాక్కు అలసి పోవుచున్నది. అనగా 
వర్ణించు శక్తి దానికి లేదు గదా! ప్రపంచమును వర్ణించుటకు పూను 
కొనిన వాక్కు దానినే వర్ణించలేక పోవుచున్నది. కనుక ప్రపంచాతీతమైన 
స్థానమును వాక్కు చెప్పలేదనుట సత్యదూరముగాదు. సాధువులకుండు 
ఈ సహజావస్థయే మౌనముని ప్రసిద్ధి. వాజ్బియమ రూపమగు మౌనమును 
బ్రహ్మవేత్తలు అజ్ఞానులకొరకు నిర్మించిరి. 


రాజయోగము ర్‌ 


దేశము: 
ఆదావంతే చ మధ్యే చ జనో యస్మి న్న విద్యతే, 
యేనేదం సతతం వ్యాప్తం స దేశో విజనః స్మృతః, 


ఏ దేశములో ఆదిలోగాని, మధ్యలోగాని, అంతమందుగాని జన 
సంబంధము లేదో, దేనియందు సర్వదా పరమాత్మ వ్యాపించి యున్నాడో, 
సంసారసంబంధ శూన్యమైన అట్టి దేశమే విజనదేశము -- అనగా 
ఏకాంతప్రదేశ మనబడును. 


కొలవము: 
కలనా త్సర్వభూతానాం బ్రహ్మాదీనాం నిమేషతః, 
కొల శబ్దేన నిర్దిష్ట శ్యాఖండానంద అద్వయః:. 


ఎవనియొక్క రెప్పపాటుకాలములో బ్రహ్మదేవుడు మొదలు సమస్త 
భూతములు పుట్టి, పెరిగి, చనిపోవుచున్నవో అదియే అఖండానందరూపమైన 
అద్వితీయమగు కాలము. 


ఆననము: 
సుఖేనైవ భవే ద్యస్మి న్నజస్రం బ్రహ్మచింతనమ్‌, 
ఆసనం తద్విజానీయా న్నేతర త్ఫ్పుఖనాశనమ్‌. 
సిద్దం యత్సర్వభూతాది, విశ్వాధిష్టాన మవ్యయమ్‌, 
యస్మిన్‌ సిద్దాః సమావిష్టా స్తద్వె సిద్దాసనం విదుః. 


ఏ స్థితిలో సుఖముగా బ్రహ్మచింతనము జరుగునో దానిని ఆసన 
మనుచున్నారు. దీనికి భిన్నమగు నే యితరమైన స్టూలభావములు గలవో 
వాటిలో సుఖము లభించదు. ఎయ్యది సమస్త భూతముల కాదియో, 
ఏ స్వరూపమందు సిద్దులు కూర్చొని యున్నారో, అదియే సిదాసనమె 

ఢా ధయ ఈ 
యున్నది, 
దేహసామ్యము: 
అంగానాం సమతాం విద్యాత్‌ స మే బ్రహ్మణి లీయతే, 
నో న్నైవ సమానత్వ మృజుత్వం శుష్కవృక్షవత్‌. 


6 యోగసర్వస్వము 


సమమగు బ్రహ్మయందు లీనమగుటయే దేహసామ్య మనబడును. 
ఎండిన వృక్షమువలె సాఫీగా యుండుట (బుజుత్యం,) దేహసామ్య మన 
బడజాలదు. . 


దొ: 

బ్‌ దృష్టిం జ్ఞానమయీం కృత్యా పశ్వేద్‌ [బహ్మమయం జగత్‌, 
సా దృష్టిః పరమోదారా, న నాసాగ్రావలోకినీ. 
ద్రష్ట్ర దర్శన దృశ్యానాం విరామో యత్ర వా భవేత్‌, 
దృష్టి స్తభైవ కర్తవ్యా, న నాసాగ్రావలోకినీ. 


దృష్టిని జ్ఞానమయముగా జేసి, సమస్త ప్రపంచమును బ్రహ్మ మయ 
ముగా జూచుటయే చూపును నిలబెట్టుట యందురు. అదియే మంగళ 
దాయకమైనది. నాసాగ్రమందు దృష్టిని నిలుపుట దృక్టితి కాజాలదు. 
ప స్టితిలోగాని, ఏ భావనలోగాని (దష్టు దృశ్యము, దర్శనమను త్రిపుటి 
ఏకాకారమై లీనమగునో, అదియే దృక్టి ఎతియని యనబడును. అట్టి స్టితినే 
పొందవలయును. నానాగ్రమందు జూచుట యథార్ధమైనది గాదు. 


మూలబంధము: 
యన్మూలం సర్వభూతానాం యన్మూలం చిత్తబంధనమ్‌, 
మూలబంధః సదా సేవ్యో, యోగ్యో౭_సౌ రాజయోగినామ్‌. 


ఏది సర్వభూతములకు మూలమో, ఏది చిత్తవృత్తినిరోధమునకు 
హేతువో, అదియే మూలబంధ మనబడును. ఇయ్యది రాజయోగులకు 
సర్వదా "సేవనీయమైనది. 


(ాణనంయమము: 
చిత్తాది సర్వభావేషు బ్రహ్మత్వే సర్వభావనాత్‌, 
నిరోధః సర్వవృత్తీనాం ప్రాణాయామః స ఉచ్యతే, 
వి షేధనం- ప్రపంచస్య రేచకాఖ్యః సమీరణః, 
బ్రహ్మెవా స్మీతి యా వృత్తిః పూరకో వాయు రీరితః. 
అత స్తద్వత్తివైశ్చల్యం కుంభకః ప్రాణసంయమః, 
అయం చాపి ప్రబుద్దానా, మజ్ఞానాం ఘ్రాణ పీడనమ్‌. 


రాజయోగము 7 


చిత్రము మొదలగు సృష్టి సంబంధమైన భావములన్ని టిని బ్రహ్మ 
భావనలో లీనముజేసి, వృత్తులన్నిటిని నిరోధించుటయే ప్రాణాయామ 
మనబడును. భావనామూలమున ప్రపంచభావమును నాశముజేయుట 
రేచకము. పిమ్మట “నేను బ్రహ్మను అను భావమును పూరించుట (కలిగి 
యుండుట) పూరకము. అటుపిమ్మట బ్రహ్మభావములో నిశ్చలముగా, 
స్థిరముగా నుండుట కుంభక మనబడును, ఇవియే జ్ఞానులకు ప్రాణా 
యామ సాధనలు అయియున్నవి. అజ్ఞానులు (ఘ్రాణ పీడన రూపమగు 
ప్రాణాయామము చేసెదరు. 


(ప్రత్యాహారము: 
విషయేష్యాత్మతాం దృష్ట్వా మనస శ్చితిమజ్జనమ్‌, 
ప్రత్యాహారః స విజ్చేయో౬భ్యసనీయో ముముక్షు భిః. 


విషయభోగముల మధ్య ఆత్మతత్త మును జూచుచు, మనస్సు చైతన్య 
మందు లగ్నముజేయుట ప్రత్యాహార మనబడును. ముముక్ష్టువులు దీని 
నభ్య సించుట మిక్కిలి లాభదాయకము. 


ధారణ: 
యత్ర యత్ర మనో యాతి బ్రహ్మణ స్తత్ర దర్శనాత్‌ 
మనసో ధారణం చైవ, ధారణా సా పరా మతా, 


మనస్సు ఎచ్చటెచ్చటికి వెళ్లునో, అచ్చటచ్చట బ్రహ్మస్వరూపము 
భావనజేసినచో అదియే మనస్సునకు స్టీరత్వము కలిగించును. దానినే 
సర్యోత్తమమగు ధారణ యందురు. 


ఆత్మ ధ్యానము: 
బ్రహ్మెవాస్మీతి సద్వ్యృత్తా్యా నిరాలంబతయా ప్దితి 
ధ్యానశబ్దేన విఖ్యాతా, సరమానందదాయినీ, 


“నేను (బహ్మను' అను సద్వ ఎక్తిద్వారా నిరాలంబముగా నుండుటయే 
ధ్యానమందురు. దీనివలన బ్రహ్మానందము ప్రాప్తీంచును.. 


డి యోగసర్వస్వము 


నమాదధి: 
నిర్వికారతయా వృత్తా [3 బ్రహ్మాకారతయా పునః, 
వృత్తివిస్మరణం సమ్యక్‌ సమాధిః జ్ఞానపంజ్ఞక:. 
ఊర్హ గపూర్ణ మధఃపూర్ణం మధ్యపూర్ణం తదాత్మకమ్‌, 
పర్వపూర్ణం ప ఆత్మేతి సమాధిస్థస్య లక్షణమ్‌. 


నిర్వికారచిత్తుడై, తనను బ్రహ్మముగా భావించి, కృతనిశ్చయుడై 
(ప్రొపంచికవృత్తులను పూర్తిగా విడనాడుటయే సమాధి యనబడును. ఏది 
అంతటను నిండియున్నదో అదియే పరమాత్మ. దానిని తెలిసికొనినచో 
సాధకునకు సమాధి (ప్రాప్తించును. అతనియొక్క ఆ పూర్ణభావమే సమాధి 
యన జేల్లును. 


రాజయోగపు టున్నతాధికారమును తెలుపుటకు యోగాంగములు, 
ఉపాంగములు అన్నియు వ్యర్థించబడినవి. రాజయోగస్వరూపమును పొందు 
టకు యోగాచార్యులు అనేకవిధములుగా ప్రయత్నించిరి. మంత్రయోగము, 
హఠయోగము, లయయోగము -- ఈ మూడును సాధనదశలోని యోగ 
ములు. రాజయోగము మాత్రము సిద్దావస్టయై యున్నది. ఇందువల్లనే 
"పైనంజెప్పబడిన రాజయోగాంగ లక్షణములలో మిగిలిన యోగాంగ లక్షణ 
ములు ఖండించబడినటుల కనిపించుచున్నవి. వొస్తవమున కిది ఖండనము 
మాత్రము గాదు. రాజయోగసాధనము ఆత్మజ్ఞానప్రాప్తికి సాధన మెటు 
లగునో నిరూపించుటయే దాని తాత్సర్యమై యున్నది. జీవుని వ్యష్టిసత్త 
పరమాత్మయొక్క సమష్టిసత్తాలో రాజయోగములోని చరమసాధనలో నెటు 
లుండునో ఈ క్రింద వ్రాయబడు ప్రమాణములద్వారా తెలిసికొనవచ్చును. 


జలే సంలీయతే పృథ్వీ జల మగ్నౌ విలీయతే, 
అగ్ని ర్యాయౌ లయం యాతి ఖే వాయుశ్చ ప్రలీయతే, 
ఏవం ష్టూలేషు భూతేషు లయం యాతేషు వై మిథః, 
మనో బుదా వహంకొరే బుది బ్చిత్తే త్వహంకృతిః 

య యలు 
క్షేతక్తే విలయం "యాతి చిత్తం క్షేతజ్ఞ ఆత్మని, 
సర్వం తరతి పాప్మానం కల్పకోటిశతే కృతమ్‌. 


రాజయోగము 


ఘటసంవృత మాకాశం లీయమానం యథా ఘే, 
త్న వావీ టో ల శో 
ఘకేన పై మహాకాశే తద్వజ్జీవః పరాత్మ ని. 


పృథివి జలములో, జలము అగ్నిలో, అగ్నీ వాయువులో, వాయువు 
ఆకాశములో ఈ విధముగా విలోమక్రమము ననుసరించి లయమైన 
పిమ్మట, మనస్సులో బుద్ధి, బుద్ది అహంకారములో, అహంకారము 
చిత్తములో, చిత్తము న్లేత్బానిలో, "క్ట తజ్ఞడు పరమాత్మలో లయము 
పొందుదురు. ఈ పరిస్థితిలో సాధకుడు అనేక కోట్ల కల్పములనుండి చెసిన 
పాపమునుండి నివృత్తుడగుచున్నాడు. ఘటము '"నశించగానే తదంతర్గత 
మగు ఆకాశము మహాకాశములో కలిసినటుల, అవిద్యావినాశానం తరము 
జీవుడు పరమాత్మలో లీనమగుచున్నాడు. 


ఇప్పుడు గురూపదేశానుసారము రాజయోగములోని వివిధ అంగముల 
సాధనద్వారా పరమపద ప్రాప్తి కలుగు మార్గము తెలుపబడుచున్నది. సప్తజ్ఞాన 
భూమికల ననుసరించి ఏడు అంగములు ఏర్పడినవి. అవి అన్నీ విచారణ 
ప్రధానమైనవి. వాటి సాధనలు అనేక విధములుగా నున్నవి. ప్రకృతిధారణ 
మరియు (బహ్మధారణ అని ధారణాంగములు రెండు. విరాట్‌ ధ్యానము, 
ఈశ్వరధ్యానము, (బ్రహ్మ ధ్యానము — అని ధ్యానము మూడువిధములు. 
బ్రహ్మధ్యానములో అన్నియు పరిసమాప్తిచెందును. సవిచారము రెండు 
విధములు. నిర్విచారము రెండు విధములు. ఇట్లు సమాధి నాలుగు 
విధములుగా నున్నది. ఈ విధముగా రాజయోగముయొక్క పదునారు 
అంగముల సాధనముద్యారా రాజయోగి కృతకృత్యుడగుచున్నాడు. మంత్ర 
యోగము, హఠయోగము, లయయోగము - ఈ మూడును సిద్ధించిన 
పిమ్మటగాని, లేదా ఏదో ఒకదానిలో సిద్ది ప్రాప్పించినపుడుగాని సాధకునకు 
రాజయోగప్రవేశాధికారము కలుగుచున్నది. ఈ పదునారు అంగములలో 
జ్ఞానభూమికానుసారము సప్తాంగములు వ్రాయబడుచున్నవి-- 

నిమిత్త కారణీభూతం సృష్టే ర్భ్ర bey బోధనమ్‌, 

షోడశానాం పదార్థానాం భత్తా కొ (షః జ్ఞానతః స్ఫుటమ్‌. 

పరమాణోశ్చ నిత్యత్వం ప్రథమం భూమిదర్శనవ్‌, 

ధర్మాధర్మా విన్నిర్హీయ, షట్పదార్జా న్విచార్య వై. 


10 యోగసర్వస్వము 


పరతతో వ్రసలబ్దిశ్ళ్చ ద్వితీయం భూమిదర్శనమ్‌, 

వృత్తయో జగతో మూలం రుద్ద్వా తా యత్నపూర్వకమ్‌. 
పరతళత్తో ఏపలబ్లిర్లి తృతీయా భూమికా మతా, 

విదిత్వా ప్రకృతిం సమ్యక్‌ పరతత్త్వావబోధనమ్‌. 
కథయన్లి బుధా ఏత త్తురీయం భూమిదర్శనమ్‌, 
ప్రాధాన్యాత్‌ కర్మణో బ్రహ్మ జగదేవేతి నిశ్చయః. 
పంచమీ భూమికా సేయం నిర్దిష్టా తత్త్వచేదిభిః, 

భక్తేః ప్రధానతా హేతోః బ్రహ్మెవ నిఖిలం జగత్‌. 
యేయం బుద్ధి ర్వినిర్తిష్టా సా షష్టీ భూమికా మతా, 
జ్ఞానాధిక్యాదహం (బ్రహ్మా పీతి ధీః సప్తమీ భవేత్‌. 


పరమాణు నిత్యత్వము, (బహ్మను జగత్తునకు నిమిత్తకారణముగా 
జూచుట, షోడశ పదార్హజ్ఞానమువల్ల పరతత్త ఏ|పొప్పి -- ఇది ప్రథమ 
భూమికాదర్శనము. ధర్మాధర్మ నిర్ణయము, షట్సదార్హజ్ఞానమువలన పరతత్త్వ 
జ్ఞానము సంపాదించుట -- ఇది ద్వితీయ భూమికాదర్శనము. జగత్తునకు 
మూలము చిత్తవృత్తి గనుక, చిత్తవృత్తులను నిరోధించి  పరతత్త (మును 
పొందుట తృతీయ భూమికాదర్శనము. ప్రకృతిని బాగుగా తెలిసికొని 
పరతత్స్త్యమును సొక్షాత్కరించుట చతుర్ధ భూమికాదర్శనము. కర్మ 
ప్రాధాన్యమువలన జగత్తే బ్రహ్మము -- అనునది పంచమ భూమికా 
దర్శనము. _ భక్తియొక్క ప్రాధాన్యమువల్ల బ్రహ్మమే జగత్తు అనునది 
షష్ట భూమికాదర్శనము. జ్ఞానప్రాధాన్యమువల్ల “నేనే బ్రహ్మసు” అనునది 
సప్తమ భూమికాదర్శనము. సైనపేర్కొన్న సప్త భూమికల పేర్లు దిగువ 
(వాయబడుచున్నవి-- 

జ్ఞానదా జ్ఞానభూమేర్లి ప్రథమా భూమికా మతా, 

సన్యాసదా ద్వితీయా స్యాత్‌ తృతీయా యోగదా భవేత్‌, 

లీలోన్ముక్తి శృతుర్ణీ వ్రై పంచమీ సత్సదా స్మృతా, 

షష్టీ ఆనందపదా జ్ఞేయా, సప్తమీ చ పరాత్సరా. 

§ ne ౪ 
యత్కించిదా సత్‌ జ్ఞాతవ్యం జ్ఞాతం సర్వం మయేతి దీః, 
ఆద్యాయా భూమికాయా శ్చానుభవః పరికీర్తితః. 


రాజయోగము 11 


త్యాజ్యం త్యక్తం మయేత్యేవం ద్వితీయో౭_నుభవో మతః, 
ప్రాప్యా శక్తి ర్మయా లబ్బానుభవో హి తృతీయకః. 
మాయావిలసితం చైత ద్దృశ్యతే సర్వమేవ హి, 

న తత్ర మేఒభిలాషో౬స్తి చతుర్లోఒనుభవో మతః. 
జగద్భ) హ్మే త్యనుభవః పంచమః పరికీర్తితః, 
బ్రహ్మెవేదం జగత్‌ షష్టోఒనుభవః కిల కథ్యతే. 
అద్వితీయం నిర్వికారం సచ్చిదానందరూపకమ్‌, 
బ్రహ్మాస్మీతి మతిః సప్తమోఒనుభవో మతః, 

ఇమాం భూమిం ప్రపద్యెన [బ్రహ్మ సారూప్య మాహ్యతే. 


మొదటి భూమిక పేరు జ్ఞానద. రెండవదాని పేరు సంన్యాసద. 
మూడవదాని పేరు యోగద. నాలుగవదాని పేరు లీలోన్నుక్తి. అయిదవ 
దాని పేరు సత్సద. ఆరవదానిపేరు ఆనందపద. ఏడవదాని పేరు పరాత్సర 
అయియున్నది. ఇక, భూమికాభ్యాసమువల్ల కల్లిన యనుభవము ప్రాయ 
బడుచున్నది. తెలిసికొనవలసినది ఏది యున్నదో అదంతయు తెలిసికొంటి 
ననునది ప్రథమభూమికానుభవము. వదలి పెట్టదగినదంతయు వదలివేసితి 
ననునది ద్వితీయభూమికానుభవము. నేను పొందదగిన శక్తిని పొందితి 
ననునది తృతీయభూమికానుభవము. యోగమాయ తన లీలనంతను నాకు 
చూపించుచున్నది. కాని నేను మాత్రము దానిని చూచి వ్యామోహము 
పొందుటలేదనునది చతుర్థభూమికానుభవము. 'జగత్తే బ్రహ్మము” అనునది 
పంచమ భూమికానుభవము. “బహ్మమే జగత్తు' అనునది ఆరవభూమి 
కానుభవము. నేను అద్వితీయము, నిర్వికారము, సచ్చిదానందమగు 
బ్రహ్మము" అనునది ఏడవభూమికానుభవము. ఈ ఏడవ భూమికను 
చేరి సాధకుడు బ్రహ్మమే యగుచున్నాడు. యోగశాస్త్రములో రాజయోగ 
ధారణ దిగువ వ్రాసిన విధముగా చెప్పబడినది. మొట్టమొదట నాధకుడు 
పంచ భూతధారణ జేసీ), ఆ యా భూతములను స్వాధీనము చేసికొనును. 
అనగా భూతములను జయించును. రాజయోగధారణ సిద్ధించుటకు పంచ 
ధారణ ముద్రలు మరియు పంచసూక్ష్మ లయ్మక్రియలు మిక్కిలి సహాయ 
కములు. అటుపిమ్మట సాధకుడు ఉన్నతమగు భూమికలలో ప్రవేశించి, 


12 యోగసర్వస్వము 


మూడు విధములగు బ్రహ్మధ్యానమును సాధించుటలో సమర్జుడగును. 
ఆ పరిపక్వదశలో ధారణాభ్యాసమువల్లనే - అనగా సాధకుడు బ్రహ్మ, 
విరాట్‌, ఈశ్వరరూపమగు త్రివిధధారణలవల్ల నే - ముందుకుసాగిపోయి 
కృతకృత్యుడగుచున్నాడు. ఒకటి ప్రకృతి ధారణ, రెండు బ్రహ్మధారణ — 
అని ధారణ రెండు విధములు. ఈ రెండు ధారణలు జీవన్ముక్తు 
లగు గురువులనుండి సాధకులకు లభించుచుండును. ధారణానంతరము 
ధ్యాన సాధనము యోగశాస్త్రములో నిటుల వర్ణింపబడినది. రాజయోగి 
ధ్యానాభ్యాసము చేయు సమయమున వేదము, శాస్త్రము, గురువు -- 
ఈ ముగ్గురి సహాయముతో విరాట్‌, ఈశ్వర, |బహ్మల ధ్యానమందు 
సమర్హుడగును. మంత్ర, హఠ, లయ యోగసాధకునకు ఒక్కొక్క ధ్యానమే 
చేయవలసియుండును. ఇతర ధ్యానములు వారికి హానికరములు. కాని 
రాజయోగికి మూడు ధ్యానములు హితకరములు. 


నేను సచ్చిదానందమగు బ్రహ్మమును; నేను ఈ దృశ్యప్రపంచమునకు 
ద్రష్టను; నేను సంపూర్ణమగు బ్రహ్మాండమును - అను భావనలు రాజయోగ 
ధ్యానమందుండును. జీవన్ముక్తుడగు గురువుయొక్క అనుగ్రహమువలన 
రాజయోగసాధకునకు సమస్త శాస్త్రరహస్యములు, సాధనారహస్యములు 
తెలియుచుందడును. ఈ ధ్యాన సిద్దివలన “నిర్వికల్ప సమాధి ప్రాప్తించును. 
రాజయోగము సిద్దించుటకు యోగతత్త్వ వేత్త లనేకములగు సాధనములను 
వర్ణించినొరు. ఇప్పుడు రాజయోగసమాధి వ్రాయబడుచున్నది-- 


సాధనం రాజయోగస్య ధారణా ధ్యాన భూమితః, 
ఆరభ్యతే సమాధిర్లి సాధనం తస్య ముఖ్యతః. 
సమాధిభూమౌ ప్రథమం వితర్కః కిల జాయతే, 
తతో విచారః ఆనందానుగతా తత్సరా నుతా. 
అస్మితానుగతా నామ తతో౭_వస్థా ప్రజాయతే, 
ద్వుతభావాస్తు నిఖిలాః నికల్పశ్చ తథా పునః, 
క్స్‌యనే యత్రసా జేయా తురీయేతి దశా బుధైః 
సమాధిసాధనం శా స్ర్రాభ్యాసతో నహి లభ్యతే, 

గురో ర్విజ్ఞాతతత్త్సాత్తు ప్రాప్తుం శక్యమితి ధ్రువమ్‌. 


రాజయోగము 13 


రాజయోగసాధనము (ప్రారంభదశలో ధారణా ధ్యానభూమికలనుండి 
ప్రారంభమగును. రాజయోగ సాధన స్థానము సమాధి భూమికయే 
అయియున్నది. సమాధిభూమికలో మొదట వితర్కము, పిమ్మట విచా 
రము, అటు పిమ్మట ఆనందానుగతావస్థయు, దానితరువాత అస్మితానుగతా 
వస్టయు నుండును. ఒక్కొక్కటి సిద్ధించిన పిమ్మట, రెండవదానియందు 
చేరుచుండును. మొదటి రెండును సవికల్ప సమాధికిని, రెండవ జంట 
నిర్వికల్ప ' సమాధికిని చెందును. నేను బ్రహ్మను" అను భావన కూడా 
నిర్వికల్ప సమాధిలో ఉండదు. ద్వెతభావముగాని ఎట్టి వికల్పముగాని లేని 
స్టితియే తురీయావస్టయై యున్నది. _సమాధిభూమికా సాధనాక్రమము 
శ్నాస్త్రములవలన స్పష్టమగుటలేదు. _అపరోక్షానుభూతిగల్లి జీవన్ముక్తులైన 
గురువులే వాటి మర్మములు చెప్పగల్లుచున్నారు. 

“యోగ శ్చిత్తవృత్తినిరోధఃి, తదా ద్రష్టుః స్వరూ పే2_వస్థానంి, 

“పరజీవాత్మనోరేవ మేళనం యోగ ఉచ్యతే”, 


అను శాస్త్రవచనముల ననుసరించి చిత్తవృత్తినిరోధము జేసి, తాను 
బ్రహ్మము అను నిశ్చయము కల్లుటకు సనాధనమగు దానిని యోగమును 
చున్నారు. అనగా, చిత్తవృత్తి నిరోధముకానంతవరకు జీవునకు జీవత్వము 
తొలగదని పై ప్రమాణమువల్ల తెలియుచున్నది. చిత్తవృత్తినిరోధము సిద్ధిం 
చిన కొలది అజ్ఞానమూలకమగు జీవత్వము తొలగి, స్వస్వరూప (ప్రకాశము 
(పొప్తించుచుండును.  చిత్తవృత్తులు పూర్తిగా నిరోధించబడిన పిమ్మట 
అజ్ఞానము పూర్తిగా తొలగి, స్వస్వరూపము పూర్తిగా ప్రకాశించును. 
మంత్రయోగముయొక్క సిద్దావస్థారూపమగు మహాభావసమాధిలోను, హఠ 
యోగముయొక్క సిద్దావస్థారూపమగు మహాబోధి సమాధిలోను, లయ 
యోగముయొక్క సిద్దావస్థారూపమగు మహాలయ సమాధిలోను సాధకునకు 
కల్గిన యనుభవములు, సిద్దులు, చిత్తవృత్తినిరోధమందు పూర్తిగా ఉపకరిం 
చును. సవికల్పములగు పై మూడు సమాధులలో చిత్తవృత్తులు పూర్తిగా 
నశించవు. _ మంత్రమును, ఇష్టదైవమును ఏకము చేయుటద్యారా మహా 
భావసమాధి ప్రారంభమగును. వాయునిరోధమువలన మహాబోధసమాధి 
ప్రారంభమగును. నాద బిందువుల నేకముచేయుటవలన మహాలయసమాధి 


| 
| 
| 


14 యోగసర్వస్వము 


(పారంభించును. పై మూడు సమాధులు లౌకికమగు  ఉపాయముల 
వలన సిద్దించుటచేతను, హఠపూర్వకముగా సాధించబడినవగుటవలనను, 
వీటిలో జ్ఞానసంబంధము లేనందువలనను బలాత్కారముగా చిత్తవృత్తులను 
నిరోధించగల్లుచున్న వేగాని, వాటిని మూలోచ్చేదము చేయలేకుండాయున్నవి. 
పై మూడు సమాధులయందు చిత్తవృత్తులు తిరిగి యుద్భవించుట కవకాశ 
మున్నది. సాధకుడు పై మూడింటిలో నేదో యొక సమాధి సిద్దిని 
పొందినచో రాజయోగసాధనలో ప్రవేశించగల్లును. అనగా మంత్రయోగము, 
హఠయోగము, లయయోగము -- ఇవి ఎచ్చట సమాప్తమగుచున్నవో, 
అచ్చటనుండియే రాజయోగము ప్రారంభమగుచున్నది. రాజయోగనాధనా 
క్రమమును సమాలోచనచేయగా తేలు సారాంశమిదియై యున్నది. 


అదృష్టము గల్గిన రాజయోగ సాధకుడు సప్తజ్ఞాన భూమికలను ఒకటి 
తరువాత ఒకటిని అతిక్రమించుచు, సోపానక్రమముగా సప్తజ్ఞాన భూమి 
కల రహస్యమును తెరిసికొనగల్లును. ఇది రాజయోగములో జెప్పబడిన 
16 అంగములలోనుండి సప్తాంగసాధనా క్రమమ్రైయున్నది. అటుపిమ్మట 
సత్‌, చిత్‌, భావపూర్ణమగు, ప్రకృతిపురుషాత్మకమునగు రెండురాజ్యములను 
జూచి, వాటి ధారణవల్ల (ప్రపంచవిస్మ తిని సంపాదించగల్లుచున్నాడు. ఇదియే 
రాజయోగములోని ఎనిమిదవ, తొమ్మిదవ సాధనాక్రమము. అటు పిమ్మట 
సాధనాభ్యాస పరిపాకమువల్ల బ్రహ్మ, విరాట్టు, ఈశ్వరసంబంధమగు ధారణా 
సిద్దిని బడసి, ధ్యానభూమికలో ప్రవేశించును. ఇదియే రాజయోగములో 
10,1,12వ సాధనాక్రమము. అటు పిమ్మట నాధనాభ్యాసమువల్ల యోగ 
శక్తిగల్షినవాడై, (క్రమముగా వితర్మానుగత, విచారానుగత, ఆనందానుగత, 
అస్మితాను గతములు -- అను ఆత్మజ్ఞానముగల సమాధుల నతిక్రమించి, 
స్వస్వరూపమును పొందుచున్నాడు. (పై నాల్గు సమాధులు మంత్ర హఠ 
లయయోగ సమాధులకంటు భిన్నములు). ఈ స్టీతినే జీవన్ముక్త దశ 
యందురు. ఇదియే యోగసాధనల కన్నిటికిని చరమలక్ష్యమై యున్నది. 
ఉపాసనా రాజ్యముయొక్క సరిహద్దు ఇంతవర కేనని వేదాంతశాస్త్రము. రాజ 
యోగములో సిద్ధిని బడసిన రాజయోగికి జననమరణరూపమగు సంసార 
ముపశమించును. అతడు ప్రారబ్ద క్షయ పర్యంతము జీవన్ముక్తదశలో 


రాజయోగము 15 


నుండి, పిమ్మట విదేహముక్తుడై సరబ్రహ్మలో ఠీనమగును. కొందరు 
మనస్సును స్వాధీన మొనర్చుకొనుటయే రాజయోగ మనిరి. మరికొందరు 
జ్ఞానాభ్యాసమునే రాజయోగ మనిరి. _పతంజలిమహర్షిచే రచించబడిన 
యష్టాంగయోగమునే  రాజయోగముగా గుర్తించిరి. స్టూలప్రపంచమును 
వదలి, సూక్ష్మప్రపంచము లోనికి మనస్సును పంపుటనే, లేదా సంబం 
ధము కల్పించుకొనుటనే రాజయోగముగా తలంచియున్నారు. ఇటుల 
వారి [గ్రంథములలో వ్రాయబడినది. ఈ రీతిగా రాజయోగమునుగూర్చి 
పలువురు పలువిధములుగా నిర్వచనము లేర్పాటుచేసిరి. ఉపనిషత్తులందు 
మాత్రము రాజయోగము మిగిలిన యోగములకును, సాధనములకును సిద్దా 
వస్థగా వర్ణించబడియున్నది. రాజులచే (క్షత్రియులచే) ప్రవర్తింపజేయబడిన 
జ్ఞానమార్గమే రాజయోగముగా యోగవా సిష్టములో వర్గించబడినది. 


ఇక, రాజయోగ స్వరూప ముపనిషత్తులలో నిటుల వర్ణించబడినది-- 


యోనిమధ్యే మహా క్షేత్రే జపాబంధూక సన్నిభమ్‌, 

రజో వసతి జంతూనాం దేవీతత్త $౦ సమావృతమ్‌. 

రజసో రేతసో యోగా ద్రాజయోగ ఇతి స్మృతః, 

అణిమాదిపదం ప్రాప్య రాజయోగ ఇతి స్మృతః 

-- యోగశిఖోపనిషత్తు 

యోనిస్థానమందు జపాపుష్పము(దాసనపు పువ్వుతో సమానమగు 
కాంతి గల రజస్సు ఉన్నది. ఇది దేవీతత్త్యమై యున్నది. * మణిపూఠకము 
దగ్గర రేతస్సు ఉన్నది. ఈ రెండును పరస్పరము కలిసిన రాజయోగమగును. 
దీనివలన అణిమాదిసిద్ద్ధులు ప్రాప్తించును. 


KX x xX 


2. లయయోాగము 


చిత్తవృత్తి నిరోధము ద్యారా ఆత్మసాక్షాత్కారము పొందుటకు నిర్దిష్ట 
మైన క్రియల పేరు యోగమనబడును. యౌగిక క్రియలలో లయయోగ 
మునకు మూడవస్థానమున్నది. ఇందువలన మంత్ర హఠయోగములకం ట 
సూక్ష్మ విజ్ఞానయుక్తమైన దీ యోగసాధన. వేదములో కూడ “తస్మిన్నేవ 
లయం యాన్తి”, “తేలయం యాన్తి తతైవి” అనియుండుటచేత లయ 
యోగము  సమర్థించబడినది. యోగశాస్త్రములో లయయోగలక్షణము 
లీ విధముగా వర్ణించబడినవి-- 
బ్రహ్మాండ పీండే సదృశే బహ్మ ప్రకృతిసంభవాత్‌ 
సమష్టి వ్యష్టి సంబంధా దేకసంబంధ గుం ఫతే. 
బుషి దేవా చ పితరో నిత్యం ప్రకృతి పూరుషా, 
తిష్టన్తి పిండే బ్రహ్మాండే గ్రహ నక్షత్ర రాశయః 
పిండజ్ఞానేన బ్రహ్మాండజ్ఞానం భవతి నిశ్చితం, 
గురూపదేశతః పిండజ్ఞాన మాష్య యథాయథమ్‌. 
తతో నిపుణయా యుక్త్యా పురుషే ప్రకృతే ర్లృయః, 
లయయోగాభిధేయః స్యాత్‌ ప్రోక్తమేత న్మహర్షిభిః. 
ఆధారపద్మే ప్రకృతిః సుప్తా కుండలినీ స్థితా 
సహస్రారే స్థితో నిత్యం పురుషశ్సోపగీయతే. 
ప్రసుప్తాయాం కుండలిన్యాం బాహ్యసృష్టిః ప్రజాయతే, 
యోగాంగ్రై స్తాం ప్రబోధ్యెవ యదా తస్మిన్‌ విలోపయేత్‌. 
కృతకృత్యో భవత్యేవ తదా యోగపరో నరః, 
పురావిదో వదన్తీనుం లయయోగం సుఖావహమ్‌. 


(పకృతి పురుషులవల్ల కల్గిన బ్రహ్మాండము మరియు పిండొండము 
రెండును ఒకటియే. సమష్టి వ్యష్టులుగా రెండుగా గోచరించినను, రెండును 
ఏకత్వసంబంధముతోనే కూడియున్నవి. అనగా రెండును ఒకటియే. 
బుషులు, దేవతలు, పితృదేవతలు, (గ్రహములు, నక్షత్రములు, రాశులు, 
ప్రకృతి పురుషులు, బ్రహ్మాండ పిండాండములందు సమానముగానే యున్నవి. 


లయయోగము 17 


పిండాండజ్ఞానము వలన (బ్రహ్మాండ జ్ఞానము గల్గును. గురూపదేశము నను 
సరించి, శక్తియుక్తమగు పిండాండజ్ఞానమును పొంది, అటుపిమ్మట కౌశల 
పూర్ణమగు యౌగికక్రియలవల్ల (ప్రకృతిని పురుషునియందు లీనముచేసినచో 
లయయోగ మగును. సహ్మసారమందు పురుషుని న్లానము. మూలా 
ధారమందు కులకుండలినీ శక్తి న్మిద్రించియున్నది. ఆమె నిద్రించుటచేతనే 
బాహ్యృమగు ప్రపంచవ్యవహారము నడచుచున్నది. యోగాంగముల ద్వారా 
కుండలినీ శక్తిని మేల్కొర్సి, పురుషుని దగ్గరకు తీసికొని వెళ్లి, పురుషునిలో 
లీనముజేసినవో లయయోగి కృతార్హుడగును. దీనినే లయయోగ మందురు. 


యోగవేత్తలగు మహర్షులు లయయోగమునకు తొమ్మిది అంగములను 
నిర్ణయించిరి. యమము, నియమము, స్టూలక్రియ, సూక్ష్మ క్రియ, ప్రత్యా- 
హారము, ధారణ, ధ్యానము, లయక్రియ, సమాధి -- అనునవి ఈ 
తొమ్మిదియు లయయోగాంగములై యున్నవి. స్టూల శరీర సంబం 
ధముగల క్రియను స్టూలక్రియయనియు, వాయుప్రధానమైన క్రియను 
సూక్ష్మక్రియయనియు నందురు. 


పరిశిష్టము: 


ప్రాణాయామ భేదములతోను, కుంభక భేదములతోను గాలిని నిలువ- 
బెట్టినచో చూపు, మనసు నిలుచును. దీనిని హఠయోగ మందురు. 
కుండలినీశక్తికూడ లేచును. 


దృష్టి భేదములతో (భూచరి, చాచరి, అగోచరి, అర్హద్భ స్తీ, శాంభవి, 
(భూమధ్యదృష్టి, ఉన్మని మొదలగునవి) చూపు నిలిచినచో శ్వాస, మనస్సు 
నిలుచును. దీనిని లయయోగమనియు, రాజయోగమనియు అందురు. 


బిందురూపమగు ప్రకృతి పురుషుల ధ్యానమును బిందు ధ్యాన 
మందురు. ఈ ధ్యానమువలన లయయోగమున కెక్కువ సహాయము క! 
కూరును. లయయోగానుకూలమగు నతి సూక్ష్మమగు (క్రియ జీవన్ముక్తులగు 
యోగులవల్లనే లభించును. ఇట్టి యుత్తమమగు క్రియను లయ క్రియ 
యందురు. లయయోగాంగక్రియలను సాధించుటవలన, నిద్రించుచున్న 


18 యోగసర్వస్వము 
మహాశక్తి మేల్కొని బ్రహ్మములో లీన మగును. దీని సహాయమువలన 
జీవుడు శివత్వమును బొందుచున్నాడు. లయక్రియ సిద్దించుటవల్ల మహా 


లయ మను లయయోగ సమాధి లభించును. దానివలన సాధకుడు కృతార్దు 
డగును. ఈ (క్రియ లన్నియు లక ణస హితముగా వర్గింపబడుచున్న వి. 
ల బం 


మొదటిది యమము. ఇది పదివిధములు. 

అహింసా సత్య మస్పేయం బ్రహ్మచర్యం దయా౬ర్హవమ్‌, 

క్షమా ధృతి ర్మితాహారః శౌచం త్వేతే యమా దశ, 

అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, దయ, ఆర్హవము, 
క్షమ, ధృతి, మితాహారము, శౌచము -- ఈ పదియును యమములు 
అయియున్నవి. 

కర్మణా మనసా వాచా సర్వభూతేషు సర్వదా, ' 

అక్లేశజననం ప్రోక్త మ హింసాత్వేన యోగిభిః 

మనోవాక్కాయ కర్మలతో నెవరికిని ఎప్పుడును కష్టము కలిగించ 
కుండుటయే అహింసయని యోగులచేత చెప్పబడినది. 

సత్యం భూతహితం ప్రోక్తం న యథార్జాభిభాషణమ్‌. 

ప్రాణులకు హితము చేయుటయే సత్యమగును గాని, నిజమైన 
వాక్కును పలుకుట మాత్రము కాదు. 

కర్మణా మనసా వాచా పరద్రవ్యేషు నిస్పృహా, 

అ స్తేయమితి సంప్రోక్ష మృషిభి స్తత్త్యదర్శిభిః 

మనోవాక్కాయ కర్మలతో పరద్రవ్యమును కోరకుండుటయే అస్తేయ 
నుని మహరులు చెప్పినారు. 

న్‌ 

కర్మణా నునసా వాచా సర్వావస్థాసు సర్వదా, 

సర్వత్ర మైథునత్యాగో బ్రహ్మచర్యం ప్రచక్షతే, 

అన్ని సమయములందు, అన్ని చోట్లను, మనస్సుతో గాని, వాక్కుతో 
గాని, శరీరముతో గాని మైథునత్యాగమే బ్రహ్మచర్య మనబడును. ఇది బ్రహ్మ 


లయయోగము 19 


చారులకు, సన్న్యాసులకు, వానప్రస్టులకు విధించబడినది. బుతుకాలమందు 
§ Cd nn, తలో భా 
మాత్రము స్త్ర సంబంధముండుట గృహస్థునకు బ్రహ్మచర్యమగును. 
సర్వదా. సర్వభూతేషు సర్వధాఒనుగ్రహప్పృహి, 
కర్మణా మనసా వాచా దయా సంప్రోచ్యతే బుధైః 


అన్ని కాలములందు, అన్ని విధముల, అన్ని భూతములందు జాలికలిగి 
యుండుటయే దయ యని జ్ఞానులచే చెప్పబడుచున్నది. 


ప్రవృత్తా వా నివృత్తా .వా ఏకరూపత్వమార్హవమ్‌. 

ప్రవృత్తిలోగాని, నివృత్తిలోగాని ఒకే విధముగా నుండుట ఆర్డవ 
మనబడును. 

ప్రీయ్మాపియేషు పర్వేషు సమత్వం యచ్చరీరిణామ్‌, 

క్షమా సైవేతి చిద్వుద్భిః గదితా వేదవాదిభిః 


(ప్రియముగాని, అప్రియముగాని సంభవించిన సమానమగు భావముతో 
నుండుట చేదవేత్తలు క్షమ యందురు. 


అర్థహానౌ చ బంధూనాం వియోగేచాపి పంపది,. 
భూయఃప్రాప్తా చ సర్వత్ర చిత్తప్య స్థాసవం ధృతి 


, అర్థనాశమందును, బంధువుల వియోగమందును, సంపత్తునందును, 
విపత్తునందును చిత్తమును చలించకురడ స్థిరముగా .నుంచుటే ధృతి 
(ధైర్యము) అనబడును. 

అష్టగ్రాసా మ్మునే రృక్ష్యా, షోడ శారణ్యవా సినామ్‌, 
ద్వాత్రింశద్ధి గృహస్థావారి; యథేష్టం బహ్మచారిణామ్‌.. 
తేషా మయం మితాహార ప్త వన్యేషా మల్చభోజనమ్‌ 


మునికి ' ఎనిమిది ముద్దలు భోజనము, అరణ్యములో నివసించు వానా 
ప్రస్థులకు పదునారు ముద్దలు, గృహస్టునకు ముప్పుదిరెండును, బ్రహ్మచారి 
యథేష్టముగాను. భుజించుట 'మితొహారమనబడును. ఇతరులకు అల్పముగా 
భుజించుటయే మితాహారమనబడును. 


20 యోగసర్వస్వము 
శౌచం తు ద్వివిధం ప్రోక్తం బాహ్యమాభ్యంతరం తథా. 


బాహ్యము, ఆభ్యంతరమని శౌచము రెండు విధములుగా నున్నది. 
మట్టితోను, నీటితోను బాహ్యాశుది యగును. ఆభ్యంతరికశుద్ది యనగా 
ఉు థా యా 
మనస్సును శుద్ధముజేయుట. అధ్యాత్మ విద్యవలన, ధర్మానుసరణమువలనను 
మనస్సు శుద్దమగును. 


లయయోగములోని ద్వితీయ అంగము "పేరు నియమము. ఇది 
పదివిధములుగా నున్నది. 

తపః సంతోష ఆస్తిక్యం దాన మీశ్వరపూజనమ్‌, 

9 § 

సిద్దాంత శ్రవణంచైన (సా ర్మతిశ్ళ జపో వ్రతమ్‌. 


తపస్సు, సంతోషము, ఆస్తిక్యము (వేదశాస్త్రములయందు ప్రామాణిక 
బుద్ది), దానము, ఈశ్వరపూజనము, వేదాంత శ్రవణము, (హీ (సిగ్గు — 
వేదలోకవిరుద్దమగు పనులు చేయుటయందు సిగ్గుపడుట), మతి, జపము, 
వ్రతము — ఇవి నియమములు, 


లయయోగముయొక్క మూడవ అంగము పేరు స్టూల క్రియ. దీనిలో 
ఆసనములు, మ్నుదలు, వేధ, బంధములు ఇమిడియున్నవి. ఆసన విషయ 
మిటుల చెప్పబడినది-- 


ఆసనాభ్యాసతః కాయోఒనుకూలః సాధనస్య వె. 


ఆసనాభ్యాసమువల్ల శరీరము యోగసాధనానుకూలమగును - ఇవి 
శాస్త్రములో ననంతముగా నున్నటుల వర్ణించబడినవి. కాని లయయోగము 
నకు పనికి వచ్చునవి స్వస్తీకాసనము, పద్మాసనము, సిద్దాసనము మాత్రము 
అయియున్నవి. _ వీటినిగూర్చి హరయోగములో పూర్తిగా వ్రాయబడినది. 
యోగశాస్త్రములో ముద్రను గూర్చి యిటుల వ్రాయబడినది. 

యోగకాశలపూర్ణా యా స్థూలకాయపరా క్రీయా, 

ముద్రా నిర్హిశ్యతే సా వై యోగశాస్త్రవిశారదైః 

య ఓ... ర. 


లయయోగము 21 


స్టూలశరీరముతో సంబంధించినట్టియు యోగకౌశలముతో కూడిన 

క్రియను ముద్ర యందురు. హఠయోగవేత్తలైన మహాత్ములు హఠయోగము 

నకై ఇరువది అయిదు ముద్రల నేర్సరచిరి. కాని లయయోగవేత్తలు 

లయయోగమునకై ఎనిమిది ముద్రల నేర్పరచినారు. ప్రత్యాహార సిద్రికె 

ము యకం 

శాంభవీ ముద్రయు, ధారణా సిద్ధికి పంచభూత ధారణా ముద్రలు, ధ్యాన 
సిద్దికె శక్తి చాలనీ ముద్ర మరియు యోనిముద్రయు నైయున్నవి. 


లయయోగముయొక్క నాలుగన అంగము సూక్ష్మక్రియయై యున్నది. 
దీనిలో పలువిధములగు ప్రాణాయామ భేదము లిమిడియున్నవి. 


కార్యకారణ సంబంధా త్సాణః స్టూలో మరుత్తథా, 
అభిన్నా వాయుముఖ్యా యా క్రియా సూక్ష్మా భిధీయతే. 
అంతర్భవన్నా సూక్ష్మాయాం ప్రాణాయామస్వ్యరోదయోౌ, 
వర్ణితావృషిభి ర్నూనం లయయోగవిశార దైః 


ప్రాణము మరియు స్థూలవాయునులు కార్యకారణ సంబంధము 
ననుసరించి రెండును ఒకటియే అయియున్నవి. వాయుప్రధానక్రియను 
సూక్ష్మక్రియ యందురు. సూక్ష శ్రక్రీయలో ప్రాణాయామము మరియు 
స్వరోదయములు ఇమిడియే యున్నవి - అని లయయోగాచార్యులగు మహ 
రులు వర్ణించినారు. లయయోగమునకై కేవల కుంభకమును ఒక్కదానినే 
చెప్పినారు. కేనలకుంభక ప్రాణాయామము అభ్యసించు విధాన మిటుల 
నున్నది-- మనస్సునుండి ఇంద్రియములను, విషయములను తొలగించి, 
(భూమధ్యమందు దృష్టిని నిలిపి, నాసికారంధ్రములయందు సంచరించు 
వాయువును సమానముగా జేసినచో కేవలకుంభక ప్రాణాయామము సిద్ధిం 
చును. కేవలకుంభకము నభ్యసించు సాధకులే నిజమైన సాధకులై 
యున్నారు. కేవలకుంభకాభ్యాసమువలన సాధకునకు అసాధ్యమైనది ఈ 
ప్రపంచమున నేదియును లేదు. దీని నభ్యసించునపుడు క్రమముగా 
ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి -- అను పై భూమికానుభవము 
గల్గును. 


22 యోగసర్వస్వము 


స్వరోదయ మనునది సూక్ష్మక్రియయై యున్నది. ఇది శివస్వరో 
దయము, స్వరచింతామణి, యోగకల్పము, సనాతనదీపీక - మొదలగు 
(గంథములందు విపులముగా వర్ణించబడినది. ఇచ్చట సాధకులకొరకు 
ముఖ్యమగు విషయములు పాయబడుచున్నవి. 
స్వరశాస్త్రము: 

పంచభూతౌత్మ కమగు నీ శరీరమందు సూక్ష శ్రరూపముగా పంచ 
భూతము లున్నవి. వాటిని నాసికారంధ్రములందు సంచరించు వాయువు 
నందు స్వరవేత్తలు కనుగొని, వాటి ఫలములను పొందియున్నారు. దీనివలన 
త్రికాలజ్ఞానము గల్గును. సమస్త శా స్త్రజ్ఞానము, అణిమాది సిద్దులు గల్లును. 
దీని వలన పంచభూతజయము లభించును. లయయోగములో యోగులు 
దీనిని ఉపయోగింతురు. శ్వ్యాసయే జీవితమునకు గుర్తు. “నిశ్యాసే న హి 
విశ్వాసః కదా రుద్దో భవిష్యతి”. ఇది ఆగిపోయిన మరణము. ఇది ఎప్పుడు 
ఆగునో తెలియదు. దీనిని జయించినను, తగ్గించినను ఆయువు వృద్ధి 
యగును. మృత్యువు స్వాధీనము అగును. స్టూలశరీరమునుండి సూక్ష్మ 
శరీరమును విడదీసి, పరకాయప్ర వేశము, ఆకాశసంచారము మొదలగునవి 
చేయవచ్చును. స్వరము స్వాధీనమయినచో చిరకాలము జీవించవచ్చును. 
కొందరు దీనిని ప్రశ్న చెప్పుటకు, ముహూర్తము పెట్టుటకు, ఇతరుల 
మనోగతభావములను చెప్పుటకు ఉపయోగింతురు. స్వరము మీదనే 
ఇహలోక పరలోక వ్యవహారమంతయు ఆధారపడియున్నదని ఆ శాస్త్రము 
చెప్పుచున్నది. ఈ శాస్త్రమును సాధించిన సిద్దులు ఇప్పటికిని అచ్చటచ్చట 
కనుబడుచునే యున్నారు. అహోరాత్ర రూపమగు ఒకరోజులో 21,600 
సార్లు ఉచ్చ్వాస నిశ్వాసరూపముగా స్వరసంచారముండును. అనగా గంటకు 
900 సార్లు = నిముషమునకు 15 సార్లు. స్వరముయొక్క (ప్రమాణము 4 
సెకనులు. ఈ విధముగా నడిచినచో మానవుడు 100 సం॥లు జీవించును. 
ఎక్కువగా స్వరము ఖర్చు అయినచో జీవితము తగ్గిపోవును, శరీరము 
రోగముల పాలగును. దీనిని సక్రమముగా నడిపి, తగ్గించి ఆయుస్సును 
వృద్ధిచే సికొను మార్గమును యోగులు లోకక్షేమముకొరకు ప్రసాదముగా 


అయయోగము 23 


ఇచ్చియున్నారు. ఒక్కొక్క నాసికారంధ్రములో ఒక గంటకాలము చొప్పున, 
పంచభూతములు స్వరమందు సంచరించును. ఇటుల రోజుకు -24 సంక్రమ 
ణములుండును. ఒక్కొక్క రంధ్రములోనే శ్వాస సంచరించును. ఒకేసారి 
'రెండింటియందును సంచరించదను విషయము గమనించదగియున్నది. 


నాభిమధ్యనుండి నాడులన్నియు బయలుదేరును. అవి శరీరమంతటను 
వ్యా పించియున్నవి. కుడిముక్కులో వ్యాపించిన నాడిపేరు పింగళ. దానికి 
అధిష్టాన దైవము సూర్యుడయియున్నాడు. వొామనాొ సికయందు వ్యాపించిన 
నాడిపేరు ఇడ. దీనికి చంద్రుడు అధికారి అయియున్నాడు. వెన్నెముక 
మధ్యలో వ్యాపించినది సుషుమ్న. దీనికి శంభువు అధిపతి. ఆయన 
హంసరూపుడు. హంసయనగా శ్వాస. శ్వాసను వదలునపుడు “హరి, 
అనియు పీల్చునపుడు “స్‌” అనియు ధ్వనించును. ఈ మూడు నాడులు 
స్వరశాస్త్రమునకు ఆధారములై యున్నవి. అందువల్ల శ్వాసకు హంసయను 
"పేరు వచ్చినది. స్వరము, హంస, శ్వాస - ఇవి మూడును సమానార్థకాలు 
పర్యాయపదములునై యున్నవి. 


హకారము శివరూపము - సకారము శక్తిరూపము. సూర్యుడు 
శివరూపము - చంద్రుడు శక్షిరూసము. కనుక శివశక్తిమయము శ్వాస. 


తత్త (నంచారక్రమముః ల 
ప్రథమం వహతే వాయుః ద్వితీయం చ తథానలః, 
తృతీయం వహతే భూమి శృతుర్ధం వారుణో వహేత్‌. 
నభో వహతి సంక్రమే............ ఏవే ప 
సార్హద్విఘటికే పంచక్రమేణైవోదయన్తి చ, 
క్రమాదే కైకనాడ్యాం చ తత్త్వానాం పృథగుద్భవః, 


ఒక్కొక్క నాడిలో (నాసిక) అయిదు తత్త సములు 2: ఘడి 
యలు అనగా ఒక గంటకాలము సంచరించును. (క్రమముగా వాయువు, 
అగ్ని, భూమి, జలము, చివరకు ఆకాశము సంక్రమణములో -- అనగా 
వేరొక నాడిలోనికి శ్వాస మారునప్పుడు సంచరించును. దిగువ వ్రాయబడు 


24 యోగసర్వస్వము 


పథకములో వీటిని గుర్తించవచ్చును. ఇటుల రెండవ నాడిలో కూడా 
(పవహించును. ఇడా, పింగళానాడులు తిథివారములతో సంబంధములు 
గల్లియున్నవి. అవి వాయబడుచున్నవి-- 

Cas 


సోమ, బుధ, గురు శుక్రవారములు - ఇడా నాడి (పవహించును. 
ఆది, మంగళ, శనివారములు -- పింగళా నాడి ప్రవహించును. 


కన్ని (గంథములందు ఇందుకు విభిన్నముగా నున్నది. ఆది, మంగళ, 
గురువారము సూర్యస్వరములు. సోను, బుధ, శుక్రవారములు చంద్రస్వర 
ములు. శనివారము నపుంసకము, అది సూర్యచంద్ర స్వరూపము. కనుక 
పగటిపూట నా రోజున సూర్యుడును, రొత్రి చంద్రుడును చరించును. 


శుకపకము --- చంద్రనాడి, కృష్ణపక్షము -- సూర్యనాడి విపరీత 

౧m aA ఈం 
మైనచో విపరీతఫలము గలుగును. చంద్రనాడి ఆడుచుండగా శుభకార్య 
ములను, సూర్యనాడి సంచరించుచుండగా, సుషుమ్నలో శ్వాస యుండగా 
యోగ సాధనమును చేయవలెను. 

కణం వామే కణం దకే యదా వహతి మారుతః 

ఓ (AS యి 

సుషుమ్నా సాచ విజ్లేయా సర్వకార్యహరా స్మృతా. 


సుషుమ్నా నాడి సంచారమును గుర్తించుట కడురగడు కై సాధ్యమై 
యున్నది. క్షణకాలము వామనాడియందు క్షణకాలము దక్షీణ నాడియందు 
సంచరించునది సుషుమ్నయని గుర్తించవలెను. యోగసాధకులకు మాత్రమే 
దీని స్వరూపము బాగుగా తెలియును. ఈ సమయములో లౌకిక వ్యవ 
హారము లన్నియు నశించునుగాన అట్టి సమయములో భగవచ్చింతనము 
మొదలగునవి యోగులు ఆచరించెదరు. 


శుకపకములో ఒక గంట వామనాడియు, కృష్ణపక్షములో ఒక గంట 

చం tA ర్క 
కాలము దక్షిణనాడియు. ప్రవహించును. శుక్షపక్షములో మూడురోజులు 
చంద్రస్వరమును, కృష్ణపక్షములో మూడురోజులు సూర్యస్వరమును బలము 
గలిగియుండును, ప్రయాణమునకు చంద్రస్వరమును, తిరిగి వచ్చుటకు 


లయయోగము 25 


సూర్యస్వరమును మంచివి. చంద్రస్వరము సమమైనది. సూర్యస్వరము 
విషమమైనది. 


వృషభము, కర్కాటకము, కన్య, వృశ్చికము, మకరము, మీనము -- 
ఈ రాశులు ఉన్నపుడు చంద్రస్వరము ప్రవహించును. మేషము, సింహము, 
కుంభము, తుల, మిథునము, ధనుస్సు -- ఈ రాశులలో సూర్యస్వరము 
సంచరించును. వారమున కొక వారమును (దినమును), పక్షమునకు 
మూడు దినములును, అయనమున కొక దినమును, సంవత్సరమున 
కెనిమిది దినములును బలమని తెలిసికొనవలెను. 

నిరీక్రితవ్యం యత్నేన సదా ప్రత్యూషకాలతః, 

కాలస్య వంచనార్జాయ కర్మ కుర్వన్ని యోగినః, 


యోగులు మృత్యువును జయించుటకు తెల్లవారు జామున స్వర 
సాధనము చేయుదురు. స్వరమును, దానియందు ప్రవహించు పంచ 
తత్త్వములను గుర్తించుటకు మొదట షణ్ముఖిము[ద నభ్య సించెదరు. ఈ 
ముద్రలో పంచభూతముల స్వరూప స్వభావాదులను గుర్తించెదరు. మనము 
కూడా అద్దము మీద శ్వాసను వదలినచో దానిమీద కొన్ని ఆకారము లేర్ప 
డును. వాటిద్వారా పంచతత్త్యములను గుర్తించవచ్చును. ఇదే విధముగా 
యోగులకు పై ముద్రలో పంచతత్త ములు స్పష్టముగా గోచరించును. 


షణ్ముఖి చేయు పద్దతి (వాయబడుచున్నది-- 


పద్మాసనము గాని, సిద్దాసనముగాని వేసి శీతలి ప్రాణాయామము 
చేసి, రెండు చేతుల బొటన, వేళ్లతో చెవులను, రెండవ వేళ్లతో కండ్లను, 
మూడునాలుగు (వేళ్లతో నాసికలను, మిగిలిన వాటితో నోటిని బంధించి, 
అపానవాయువును పెకిలాగి స్థిరముగా నున్నచో, పంచభూతముల రంగులు 
మొదలగునవి గోచరించును. ఇటులనే వాటి కొలతలు, రుచి, స్థానము, 
కాలము, రేఖలు మొదలగు వాటితో గుర్తించవచ్చును. (క్రింద్యవా సిన 
పథకము జూచిన స్పష్టమగును. 


26 యోగసర్వస్వము 


టీ Sua 


Arena 


ఉత్తరము | ఆమ్లము | గురు |8 అం. | 8వి. వ. తిర్యక్‌ 
రాహువులు అడ్డముగొ 
అగి | దక్షిణము తీక్‌ష్టము కుజ ఎరుప్పు 
శకులు 


4*ఉ| జలము | సడమర కషాయము 16 అం. EE 


laze 
లు 


తత్త ములు + చిత్త వత్తి ర 
ఆద్యే సరం స్వచిత్తస్య, శెత్వే కామోద్భవోభవేత్‌, 
తృతీయే కోపసంతాపొ, చతుర్ధ చంచలొత్మతా, 
పంచమే శూన్యతైవ స్యాదథవా౭_ధర్మవాసనా. 


శ్యాసయందుండు తత్త్యముల మార్పు, స్తితివలన, చిత్తమునందు 
వికారములు గల్గును. పృథివి తత్ర త్తమున్నప్పుడు' చిత్తమునకు పర) 
బలతత్త త్ర కమున్నపుడు కామోద్రేకము, అగ్ని తత్త త్త్వమందు కోప “సంతాప 
ములు, వాయుతత్త స్రమందు చాంచల్యము, ఆకాశ - తత్త (మందు ఏమియు 
తోచకుండుట లేక వ్యాకులత లేక అధర్మము నందాసక్తి కల్లుచుండును. 
కల్లుచున్న ఫలితముల బట్టి కూడా తత్త (సంచారము తెలి సికొనవచ్చును. 


విపరీత లకణము + న్వరము మార్చుట : 
ళ్‌. 


ఏ రోజున ప్రాతఃకాలమునుండి, స్వరము విపరీతముగా (ప్రవహిం 
చునో, అనగా చంద్రస్థానమున సూర్యుడు, సూర్యస్థానమున చందుడు 
సంచరించునో, ఆ రోజున, దిగువ ప్రాయబడు విపరీత ఫలములు గలుగును. 
మొదట మనస్సున కుదేకము, రెండవది ధననష్టము, మూడవది ప్రయా 
కము, నాలుగవది ఇష్టనాశము, అయిదవది రాజ్యవిధ్యంసము, ఆరవది 
సర్వార్థనాశము, ఏడవది వ్యాధి, దుఃఖములు, ఎనిమిదవది మృత్యువు 
— ఈ విధముగా కష్టములు సంభవించును. ప్రొద్దున, మధ్యాహ్నము, 


లయయోగము 27 


సాయంకాలము -- అను మూడు కాలములయందు ఎనిమిది రోజుల 
వరకు విపరీతముగా నున్నచో దుష్టఫలమునే చెప్పవలయును. ఏ రోజున 
ప్రొద్దున, మధ్యాహ్నము చంద్రస్వరమును, సాయంకాలమందు సూర్యస్వర 
మును ఉండునో ఆ రోజు జయము అనగా కార్యసిద్ధి కలుగును. అట్టి 
సమయమందు ఏ స్వరమాడుచుండునో, ఆ వైపు కాలు ముందుబెట్టి 
(పయాణముజే సిన లాభించును. ఆడుచున్న స్వరము చంద్రస్వరమైనచో 
సమసంఖ్యగాను, సూర్యస్వరమైనచో బేసి సంఖ్యగాను పాదముబెట్టవలయును. 
ప్రతిరోజు నిద్రమేల్కొను సమయమునకు ఏ స్వరము సంచరించుచుండునో, 
ఆ వైపుననున్న అరచేతిని ప్రక్కమీదబెట్టి లేచి, అటునున్న ముఖభాగమును 
అరచేతితో తాకినచో కార్య సిద్ధి గలుగును. ఇచ్చిపుచ్చుకొనుటయందును, 
ప్రయాణమందును సంచరించుచున్న స్వరమును, ఆ వెపుచేతితో తాకి, 
ఆ వైపుకాలిని ముందుబెట్టి ప్రయాణము జేయవలెను. 


స్వరమును మార్చు పద్దతి : 
నేతిని ఎక్కువగా త్రాగిన వామనాడియు, తేనె త్రాగిన దక్షిణ స్వరము 
వం 


సంచరించునని యోగసాంప్రదాయమ్రైయున్నది. 


1. శ్వాస ఆడుచున్న ముక్కులో దూది పింజెగాని గుడ్డగాని ఉంచినచో 
కొలది సమయములో శ్వాస మారును. 


2. ఆ వైపున పరుండినచో శ్యాసమారును -- దృఢాసనముచూడుడు. 


3. ఎడమ మడమతో ఆ వైపుననున్న పిర్రను నొక్కవలయును. ఎడమ 
చంకతో మోకాలును నొక్కుచున్నచో శ్వాసమారును -- శ్వాసాగమనాసము 
చూడుడు. 


4. మరిగాళ్లతో కూర్చొని, ఎడమచేతిని నేలమోపి, కుడిచేతితో ఎడమ 
మడమను గట్టిగా పట్టుకొని నొక్కుచుండనలయును. వామహస్తము మీదనే 
శరీరభారమంతయు నుండవలయును. బొటనవేలి నూతగాగొని, రెండవ, 
మూడవ వేళ్లతో కాలిపెద్దనరమును తంబుర తీగవలె కదిలించుచుండవలెను. 


28 యోగసర్వస్వము 
ర్‌. నౌలివల్ల కూడా శ్వాస మారును. 
6. మానసిక శక్తివల్ల కూడా శ్యాసమారును. 
7. ఎడమచంకలో యోగదండముంచి, ఆవైపునకే బరువునుంచవలెను. 
8. ఖేచరీ ముద్రలో శ్యాస బాగుగా మారును. 


9. పగలు చందనాడితో, రాత్రిపూట పింగళనాడితోను శ్వాస 
సాధనము చేసిన శ్యాసమారును. 


10. (తాటకాభ్యాసమువలన శ్యాసమారును. 


11. శ్యాసమారుచోటు (భూమధ్యముగాన అచ్చటగాని, నాస్మాగమందు 
గాని దృష్టిని నిలిపిన శ్యాసమారును. 


12. ఆడుచున్న స్వరమును మారువరకు బంధించినచో శత్రువులు, 
(కూరజంతువులు కూడా మనసు మార్చుకొనును. ఇంకను విచితఫలములు 
వెంటనే గోచరించును. అభ్య సించినచో ఫలము లన్నియు (పత్యక్షమగును. 


13. సాధారణముగా కూర్చుండునప్పుడు ముక్కునందుండు శ్వాస 
నెడమ ముక్కున మార్చదలచినయెడల కుడిచేతి చంకకును, మోచేతికిని 
మధ్య యోగదండమునైనను లేక చంక ఎత్తునకు సరిపోవు నట్టి పీటనుగాని 
ఉంచి, చంకకును మోచేతికిని మధ్య నున్న సెద్దనరమునకు పీటతాకు 
నట్టుంచి, అదిమిన ఎడల కుడిముక్కున నున్న శ్వాస ఎడమముక్కులోనికి 
తిరుగును, లేక ఆ యోగదండమునే చంకలో నుంచి అదిమినను ఎడమ 
ముక్కులోనికి తిరుగును. శ్వాసను సూర్యనాడిలోనికి మార్చుకొనుటకే 
యోగులు ఎల్లప్పుడును తమచేత యోగదండము నుంచుకొనియుందురు. 


షరా: చంకకును మోచేతికిని మధ్యలోనుండు పెద్ద నరము[్రింద యోగదండ 
ముంచినను, చంకలోనుంచి అదిమినను శ్వాస మారును. 


14. మరియు కూర్చుండునపుడు ఎడమచేతిని భూమిపై మోపి, 
యెడమవీపును గోడకు ఆనించి కూర్చున్నయెడల, ఎడమ ముక్కున 


లయయోగము 29 


నుండు శ్వాస కుడిముక్కులోనికి తిరుగును. ఇట్ల కుడిచేతిని భూమిపై 
మోపీ, కుడివీపును గోడకానించి కూర్చున్నయెడల కుడి ముక్కుననుండు 
శ్వాస ఎడమ ముక్కున తిరుగును. 


15. నడచునపుడు చిన్నగుడ్డను బంతిగా చుట్టి, దానినిగాని, 
గొడుగునుగాని, ఎడమ చంకననుంచి నడుచుచు వెళ్లిన ఎడల ఎడమ 
ముక్కులోనున్న శ్వాస కుడిముక్కులోనికి తిరుగును. ఇట్లు ప్రతిదినము 
సాధనము చేయుచు వచ్చిన యెడల ఏ ముక్కుకు శ్వాసను మార్చవలయు 
నని మీరు దలంచిన, ఆ యా కాలములకు కావల సినట్టు, వెంటవెంటనే 
శ్వాసను మార్చుకొనవచ్చును. 


16. కృష్ణపక్షములో -- ఆది, మంగళ, శనివారములు సూర్య 
నాడి. శుక్షపక్షములోని గురువారము -- సోమ, బుధ, శుక్రవారములు -- 
చంద్రనాడి, శనివారము దివారాత్రములు సూర్యనాడియందుండ వలయును. 
తెల్లవారుజామున నాలుగు మొదలు ఆరుగంటల వరకు శ్వ్యాససాధనము 
స్‌ సన ఎట్టి దుఃఖములు లేక సంతోషపరులై, ధనార్జనము చేయుచుందురు. 


17. బహుళ పాడ్యమినాడు సూర్యస్వరముండిన 15 రోజులవరకును, 
శుద్ధపాడ్యమి విదియ తదియలనాడుదయము లేచునప్పటికి చంద్రస్వర 
మున్నను నెలవరకు జయము గల్గును. ఈ దినములందు వారస్వరముతో 
నిమిత్తములేదు. 

ఆదౌ చంద్రః సితే పక్షే భాస్కరో హి సితేతరే, 

ప్రతిపత్తో దినాన్యాహుస్త్రీణి త్రీణి కృతోదయాః. 


శుద్ద పాడ్యమి నుండి వరుసగా మూడు రోజులు చంద్రస్వరము, 
బహుళ ఫోడ్యమినుండి వరుసగా మూడు రోజులు సూర్యస్వరము (ప్రవ 
హించున్కు అనగా శుద్రపొడ్యమి, విదియ, తదియలు, సప్తమి, అష్టమి, 
నవమి - (త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమలు - సూర్యోదయమునకు చంద్ర 
స్వరమాడును. చవితి, పంచమి, షష్టి దశమి, ఏకాదశి, ద్వాదశి, - ఈ 
ఆరు రోజులు సూర్యోదయమున సూర్యనాడి ఆడును. ఒక్‌ొక్కనాడి 


30 యోగసర్వస్వము 


21 ఘడియలుండును. ఇదే. విధముగా కృష్ణపక్రమున పాడ్యమి, విదియ, 
తదియ - సప్తమి, అష్టమి, నవమి - త్రయోదశి, చతుర్దశి, అమావాస్య - 
ఈ 9 రోజులు 'ప్రారంభమున సూర్యనాడి యుండును. చవితి, పంచమి, 
షష్టి, దశమి, ఏకాదశి, ద్వాదశి - ఈ 6 రోజులు చంద్రస్వరముండును. 
రెండు పక్షములలో శ్యాసగతి ఉండు విధములిటుల నున్నవి. 


18. వైత్ర శుద్రపాడ్యమి విదియ తదియలందు సూర్యోదయ మందున, 
చందస్వరమున్నచో ఒక్కొక్క దినమునకు 4 మాసములు చొప్పున జయము 
గలుగును. శుద్దపాడ్యమియందు చంద్రస్వరము లేకున్న హానికల్లును. విదియ 
నాడు చంద్రస్వరము లేకున్నచో ధననాశమగును. తదియనాడు చంద్ర 
స్వరము లేకున్నచో మనస్సునకు భయము కల్లును. చవితినాడు వారస్వరము 
లేకున్నచో మిత్రభేదము కల్లును. పంచమి నాడు వారస్వరము లేకున్న 
పాణమువంటి బంధువులకు భయము గల్లును. షష్టినాడు వారస్వ 
రము లేకున్నచో దేశమును వదలి పరస్థలమునకు బోవును. సప్తమినాడు 
వార స్వరము లేకున్నచో రాబోవు సంవత్సర అష్టమిలోగా మరణము 
నిశ్చయముగా గల్గును. 

సూర్యేణ బధ్యతే సూర్య శృంద్రశ్చంద్రేణ బధ్యతే, 

యో జానాతి క్రియామేతాం త్రైలోక్యం వశగం క్షణాత్‌. 


ఇది ఒక అత్యద్భుతమైన క్రియ. దీని నాచరించిన ముల్లోకములు 
స్వాధీనమగును. సూర్యుని సూర్యునితోను, చంద్రుని చంద్రునితోను బంధించ 
వలయును. అనగా కుడి ముక్కులో శ్వాస ఆడుచున్నచో, ఎడమ ముక్కును 
మూసి, కుడి ముక్కుతోనే అలసటవచ్చువరకు గాలి పీల్చి, ఎడమ ముక్కుతో 
వదలవలయును. ఇదే విధముగా ఎడమ ముక్కుతో కూడా చేయవలయును. 
దీనిని నాడీభేదన మందురు, ఇది అమోఘమైనది. రాత్రిపూట చంద్ర 
నాడితోను, పగలు సూర్యనాడితోను నాడీభేదనము చేయవలయును. ఈ 
అభ్యాసము తెలిసినవాడే నిజమగు యోగియైయున్నాడు, 


19. శ్వాస ఆడుచున్నవైపునగల మోచేతిదగ్గర త్రాడుతో గాని, గుడ్డత్‌ 
గాని బిగించిన శ్వాసమారును. 


అయయోగము 31 


20. పవనముక్తాసనము నభ్యసించినను శ్యాసమారును. 


శ్యానగతి 2 


కాయానగరమధ్యస్లో మారుతో రక్షపాలకః, 
ప్రవేశే దశభిః ప్రోక్తో నిర్గమే ద్యాదశాంగుళః, 


శ్వాస శరీరమను పట్టణమధ్యమందుండి, దానిని రక్షించుచున్న పాల 
కుడు వంటిది. శరీరములోనికి వెళ్లునపుడు పది అంగుళముల ప్రమాణము 
తోను, బయటకు వెళ్లునపుడు 12 అంగుళములచొప్పునను సంచరించును. 
నడకలో 24 అంగుళములు, పరుగెత్తునపుడు 42 అంగుళములును, 
మైథున మందు 65 అంగుళములును, నిద్రయందు 100 అంగుళములును, 
భోజనమందును, వాంతి అగునపుడును 18 అంగుళములు నుండును. 
శ్యాసప్రమాణము సామాన్యముగా 12 అంగుళములుండదును. ఒక్కొక్క 
అంగుళము. తగ్గించినచో, పలువిధములగు ఫలములు గలుగును. ఒక 
అంగుళము తగ్గినచో కోరికలు లేకుండుట, రెండు అంగుళములు తగ్గి 
నచో ఆనందప్రాప్తియు, మూడు అంగుళములు తగ్గినచో కవిత్వ శక్తియు, 
నాలుగు అంగుళములు తగ్గిన వాక్సిద్దియు, అయిదు అంగుళములు తగ్గిన 
దూరదృష్టియు, ఆరు తగ్గినచో ఆకాశగమనము, ఏడు తగ్గిన మిక్కిలి 
వేగముగా నడుచుట, ఎనిమిది తగ్గిన అణిమాది సిద్దులు, తొమ్మిది తగ్గినచో 
నవనిధుల (ప్రాప్తియు, పది తగ్గిన కాయవ్యూహశక్తియు, పదునొకండు తగ్గిన 
శరీరమునకు నీడలేకుండుట, పన్నెండు తగ్గిన అమృతపానము కలుగును. ఏ 
పనిచేయుచున్నను నిశ్చలమగు మనస్సుతో శ్వాసను పీల్చి బంధించుచున్నచో, 
అతనికి పనులన్నియు సిద్ధించును. శ్వాసను తగ్గించు పద్ధతి గురుసన్నిధిలో నే 
తెలి సికొనవలయును. (గ్రంథములలో దొరకదు. 
ఆయుర్జ్యుద్రి నా ఆరోగ్యపాస్తీ: 


మొదట గురుముఖమున పూరక రేచక కుంభక రూసమగు ప్రాణా 
యామ పద్దతిని తెలిసికొని, బద్దపద్మాసనము వేసి, శరీరమందుగల 
వాయువును కుంభించి, ఉడ్తీయాన బంధము వేసి, వామనాడితో రేచకము 


32 యోగసర్వస్వము 


చేయవలెను. పిమ్మట సూర్యనాడితో పూరకము జేసి కుంభించి, సై 
విధముగానే యుండి వామనాడితో రేచకము జేయవలెను. ఇటుల రెండు 
వైపులను చేయవలెను. కుంభక సమయములో షణ్ముఖి చేయవలెను. 
ఇటుల చేయుచుండిన సాధకుడు యువకుడగును. మృత్యువును గూడా 
జయించగలుగును. ఆ సమయములో రెండు నేత్రములనుండి వెడలు 
దివ్యశక్తిని జూచుచు మనస్సును దానియందు ఒక జామువరకు నిల్పి 
నచో, మూడేసి గడియలచొప్పున ఆయువు వృద్దిచెందును. స్వగృహమందే 
యుండి, ఆహారము నల్పముగా భుజించుచు, నిద్రను జయించి, సాధనము 
జేయువానికే 3 పె ఫలములు లభించును. 


లయయోగముయొక్క అయిదవ అంగము ప్రత్యాహారము అయి 
యున్నది. దీని లక్షణము మరియు సాధనములు యోగశాస్త్రముతో నిటుల 
వర్ణించబడియున్న వి. 

యథా కూర్మో నిజాంగాని సమాకుంచ్య ప్రయత్నతః, 

ప్రాపయ్యాదృశ్యతాం తేషాం నిశ్చింత స్పిస్టతి ధ్రువమ్‌. 

ఇంద్రియేభ్యః పరావృత్య మనఃశక్తిం తథా దృఢమ్‌, 

అంతర్ముఖవిధానం యత్స్రిత్యాహారః ప్రకథ్యతే. 

అంతర్జగద్దా రభూతః, ప్రత్యాహారోఒస్తి తేన వై 

అన్యాన్యుచ్చెః సాధనాని లభ్యన్త ఇతి యోగిభిః. 

శాంభవీముద్రయా౭_ భ్యాసః ప్రత్యాహారస్య జాయతే, 

సిద్ధయే చాస్య వివిధాః క్రియాః ప్రోక్తా మనీ షిభిః. 


ఏ విధముగా తొబేలు తన అంగములను ముడుచుకొని కనబడకుండ 
చేయునో, అదే విధముగా మనఃశక్తిని ఇంద్రియములనుంచి తొలగించి, అంత 
ర్ముఖముచేయుటయే ప్రత్యాహారమందురు. ప్రత్యాహారము అంతర్హగత్తునకు 
ద్వారము వంటిది. ప్రత్యాహారముయొక్క సహాయమువల్ల తరువాతనున్న 
సాధనములన్నియు సిద్ధించును. ఇందువల్ల ప్రత్యాహారముయొక్క మహిమ 
గొప్పుగా వర్ణించబడినది. శాంభవీముద్రతో ప్రత్యాహార మభ్య సించబడు 
చున్నది: ప్రత్యాహారము సిద్దించుటకు మహర్తు లనేకములగు (క్రియలను 

ణి ల 


లయయోగము 33 


నిర్మించిరి. (ప్రత్యాహారము సిద్ధించుటతోనే నాదము ప్రారంభమగును. 
యోగి ఆసనము మీద స్టీరముగా కూర్చొని షణ్ముఖి ముద్రవేసి, అంతర్గత 
ధ్వనులను వినుటలోనే, నాదానుసంధానక్రియ ప్రారంభమగును. ఈ క్రియ 
వలన [క్రమముగా చిత్తము లయము జెంద మొదలుబెట్టును. నాదాభ్యాసము 
వలన యోగి చిత్తమునకు బాహ్యధ్యనులు ఆవరణముగా నుండును. ఒక 
పక్షములోనే చిత్తమందలి చాంచల్యము తొలగి ఆనందము ప్రాప్తించును. 
అభ్యాస ప్రారంభములో ననేక ధ్వనులు వినవచ్చుచుండును. అటుపిమ్మట 
అభ్యాసము యొక్క పరిపక్వదశతోబాటు అనేకములగు సూక్ష్మనాదములు 
వినబడుచుండును. మొదట సముద్రతరంగధ్వని, మేఘగర్హనము, భేరి, 
రుర్దర ధ్వనులు వినబడును. మధ్యకాలములో మద్దిల, శంఖము, ఘంట 
మొదలగు ధ్వనులు బయలుదేరును. చివరకు (పాణవాయువు (బహ్మ 
రంధ్రమున లీనమై స్థిరపడిన పిమ్మట, కింకిణి (గజ్జెలు), పిల్లనగ్రోవి, వీణ, 
మరియు తుమ్మెదనాదము వినబడును -- నాదాను సంధాన భూమిక 
(పత్యాహారమునుండి ప్రారంభమై సమాధివరకు నుండును. యోగి అంత 
రగత్తులో ప్రవేశించిన కొలది నాదశ్రవణము క్రమముగా వృద్ధి జెందును. 
నాదమే బ్రహ్మస్వరూపము. ఇదియే నాదానుసంధాన సమాధియై యున్నది. 
లయయోగమునకు ఆరవ అంగము ధారణయై యున్నది, అది 
యోగశాస్త్రములో నిటుల వర్ణించబడియున్నది. 

అంతర్హగ త్సమాసాద్య పంచతత్త్వేషు కుత్రచిత్‌, 

సూక్ష్మ ప్రకృతిభావేషు యదా శక్నోతి యోగవిత్‌, 

ఆధాతు మంతఃకరణం తదా సా భవేత్‌. 


యోగి అంతర్హగత్తులో ప్రవేశించి, సూక్ష్మమగు పంచభూతములో నేదో 
ఒక భూతమందు, తన మనస్సును నిలువబెట్టుటతోనే ధారణ ప్రారంభ 
మగును, పంచభూత ధారణముద్రల సహాయమున, పంచతత్త గ్రములందు 
అధికారము సంపాదించుకొని, గురూపదిష్టమగు ధారణాక్రియవలన, సాధ 
కుడు అంతర్హగత్తును స్వాధీనము చేసికొనును. దానివలన వివిధములగు 
శక్తులు ప్రాప్తించును. 


యోగసర్వస్వము 


పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనునవి అయిదు 
భూతములు గాన వాటిని బట్టి ధారణ గూడా అయిదు విధములయినది. 
ఇప్పుడు పంచభూతములకు స్థానములు వ్రాయబడుచున్నవి. పాదముల 
నుండి మోకాళ్లవరకు ప్పథివి స్థానము. అచటనుండి గుదమువరకు 
జలతత్త్వస్థానము. అచటనుండి హృదయమువరకు అగ్నితత్త్వసన్థానము. 
హృదయమునుండి కనుబొమలవరకు వాయుతత్త్వస్థానము. అచటనుండి 
బ్రహ్మరంధ్రపర్యంతము ఆకాశతత్త స్థానమైయున్నది. ఈ విధముగా 
ధారణా తత్త్వవేత్తలు పంచభూతములకు స్థానము లేర్పాటు జేసిరి. ఈ 
ధారణాయోగమున కాధారభూతమైన షట్బక్రభేదము వ్రాయబడుచున్నది. 

గుదాత్తు. ద్వ ంగుళాదూర్ర నం మేర్రాత్తుద్వ ంగుళాదధః, 

చతురంగుళవిస్తారం కందమూలం ఖగాండవత్‌ 

నాడ్య స్తస్మాత్సముత్సన్నాః సహస్రాణాం ద్విసప్తతిః, 


పాయువు(గుదము) నుండి రెండు అంగుళములు పెకిని, ఉపస్టనుండి 
రెండు అంగుళములు (క్రిందకును, మధ్యఉన్న నాలుగు అంగుళముల 
భాగములో పక్షిగ్రుడ్డువంటి కందమున్నది. దీనిలోనుండి 72,000 నాడులు 
బయలుదేరి శరీరమంతటను వ్యాసించియున్నవి. వాటిలో మూడు నాడులు 
ముఖ్యములని యోగశాస్త్రము నుడువుచున్నది. 

మేరోర్పాహ్యదేశే శశిమి హిరశి రే సవ్యదక్షే నిషళ్లే, 

మధ్యే నాడీ సుషుమ్నా త్రితయగుణమయీ చంద్రసూర్యాన్నిరూపా. 

మేరుదండమునకు (వెన్నెముకకు) బయటి ప్రదేశమందు ఇడ, పింగ 
శలను రెండు యోగాంగములగు నొడులున్నవి. వాటికి చంద్రసూర్యులు 
అధిపతులు. అవి మేరుదండమున కిరుప్రక్కల -- అనగా కుడి ఎడమ 
ప్రదేశములో నున్నవి. మేరుదండముయొక్క మధ్యభాగమందు చంద్ర 
సూర్యాగ్నిరూపమైన సుషుమ్నానాడి యున్నది. ఇది వ్యాపించిన ప్రదేశము 
వాయబడుచున్నది. 

ఇడా చ పింగళాచైవ తస్య వామే చ దక్షిణే, 

సర్వపద్మాని సంవేస్ట్య, నాసారంధ్రగతే శుభే. 


లయయోగము తెర్‌ 


మూలాధారమునుండి బయలుదేరి, మేరుదండమునకు కుడి ఎడమ 
ప్రక్కలను చక్రములన్నిటిని చుట్టుకొని, ఆజ్ఞాచక్రము చివరవరకు ధనుస్సు 
మాదిరిగా వంగి వ్యాపించి (భూమభధ్యమునకు పైభాగమందున్న బ్రహ్మ 
రంధ్రముఖములో జేరి, నాసికారంధములలో ప్రవేశించుచున్నది. కను 
బొమలకు పైన ఇడా - పింగళలు కలియుచోట, సుషుమ్న కూడా కలియు 
చున్నది. ఇందువలన దీనిని త్రివేణి అందురు. యోగశాస్త్రములో నీ 
మూడు నాడులను మూడు నదులుగా వర్ణించబడినవి. 


ఇడా భోగవతీగంగా, పింగళా యమునా నదీ, 

ఇడా పింగళయో ర్మధ్యే సుషుమ్నా చ సరస్వతీ. 

ఇడానాడి గంగానదియు, పింగళ యమునానదియు, వీటి మధ్యనున్న 
సుషుమ్న సరస్వతినదియునై యున్నవి. స్టూలమగు నేత్రములకు కనబడ 
నందున, అత్యంత సూక్ష్మమగు సుషుమ్న అంతర్వాహిని యగు సరస్వ 
తితో సరిపోలును. బాహ్యములగు మూడు నదుల సంగమమగు త్రివేణి 
యందు స్నానము జేయుటచే మహాఫలము గలుగును. అదే విధముగా 
యోగి యోగబలముతో, తన యాత్మను బ్రహ్మరంధ్రముఖమున సంగతమగు 
నాడ్మీత్రయ త్రివేణిలో స్నానముచేయించగల్లిన మోక్షము లభించును. 


త్రివేణీ యోగః. సా ప్రోక్తా తత్ర స్నానం మహాఫలమ్‌. 


త్రివేణిలో స్నానము చేయుటవలన మహాఫలము గలుగును. భూమ 
ధ్యము దగ్గర నాడీ త్రితయసంగమ మిటుల వర్థించబడినది. 

చాపాకారే ప్లితే చాన్యే, సుషుమ్నా ప్రణవాకృతిం, 

పృష్మాఫ్థి ఘంటతో భిన్నా తిర్యగ్ఫూతా లలాటగా, 

భూమధ్యే కుండలీ లగ్నా ముఖేన బ్రహ్మరంధ్రగా. 

ధనురాకారములగు ఇడా పింగళలమధ్యనుండి, ప్రణవాకారమగు 
సుషుమ్నానాడి, మేరుదండము చివరకు వెళ్లి, అచటనుండి మేరుదండమును 
వదలి, వక్రాకారము ధరించి, కనుబొమలకు “పైభాగమున, ఇడా పింగళలతో 
కలియుచున్నది. అటు పిమ్మట అక్కడనుండి, బ్రహ్మరంధ్రపర్యంతము 
వ్యాపించినది. ఇడాపింగళలను నొడులు మాదిరిగా ఇదికూడా మూలాధార 


36 యోగసర్వస్వము 


సిత కందమునుండి బయలుదేరి బ్రహ్మరంధ్ర పర్యంతము వ్యాపించినది. 
థి రా 
ఇందులకు మరొక ప్రమాణము జూపబడుచున్నది. 


మేరుమధ్యే స్థితా యా తు, మూలా దాబ్రహ్మరంధ్రగా. 


మేరుదండముయొక్కు మధ్యలోనున్న సుషుమ్న నాడి ' కందమూలము 
నుండి బయలుదేరి బ్రహ్మరంధ్ర పర్యంతము ప్‌. దీనికి 
గ్రహ్మానాడ యనియు బ్రహ్మజ్ఞాన 'ప్రదాత్రియనియు "పర్లు గలేపీ. ఈ 
ఫిషయమున యోగశాస్త్రసమ్మతి జూపబడుచున్నది. 

విద్యున్మాలా విలాసా మునిమనసి లసత్తంతురూపా సుసూక్ష్మా, 

శుద్దజ్ఞాన ప్రబోధా సకల సుఖమయీ శుద్దబోధస్వరూపా. 

బహ్మద్యారం తదాస్యే ప్రవిలసతి సుధాధార గమ్య ప్రదేశమ్‌, 

గ్రంథిస్టానం తదేతద్వదన మితి సుషుమ్నాఖ్యనాడ్యా లపసన్తి. 


ఇది విద్యున్మాలికలవంటి ప్రకాశము గలది. మునుల మనస్సులలో 
తామర తీగెనలె ప్రకాశించుచూ, సూక్ష్మముగా గోచరించును. ఇది శుద్ద 
మగు జ్ఞానమును ప్రబోధము చేయునదిగాను, సమస్త సుఖస్వరూ పిణిగాను, 
శుద్రజ్ఞాన స్వరూపిణిగాను నున్నది. ఇదియే సుషుమ్ననాడి. దీనిని బ్రహ్మ 
నాడి యనియు అందురు. ఈ నాడీముఖములో బ్రహ్మద్యారము అనగా 
కులకుండలినీ శక్తి శివసన్నిధానమునకు చేరుటకు మార్గమున్నది. మరియు 
ఆ స్థానము శివశక్తి సామరస్యమువలన నిర్మితమగు సుధాధారను గ్రోలుటకు 
కూడా ఆస్సదమైయున్నది..... ఈ బ్రహ్మద్వారము గ్రంథిన్టానము, అనగా 
కందమునకు, మరియు సుషున్నుకు సంధిస్థానమగుటచే, సుషుమ్ననాడీ 
ముఖనుని యోగులు చెప్పుచున్నారు. మూలమునుండి బ్రహ్మరంధ్రపర్యం 
తము విస్తృతమైన సుషుమ్ననాడిలో ఆరు గ్రంథులున్నవి. వీటిని షట్పక్రము 
లందురు. (క్రమముగా వీటి పేర్పు, మూలాధారము, స్వాధిష్ట్థానము, మణి 
పూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్ర మయియున్నవి. యోగక్రి 
యవలన మూలాధారమందు నిదించుచున్న కులకుండలినిని మేల్కొర్సి 
షట్స(క్రముల గుండా సుసుమ్నలో సంచారము చేయించి, బ్రహ్మరంధ్రము 
నకు పైన నున్న సహస్రారమందలి పరమశివునితో నేకము జేయుటయే 


లయయోగమ్యు 37 


లయయోగముయొక్క ఉద్దేశమైయున్నది. దీనినే షట్చక్ర భేదమందురు. 
(అనుబంధము చూడుడు.) 


లయయోగమునకు ధ్యానము ఏడవ అంగమై యున్నది. యోగశాస్త్ర, 
ములో నిటుల వర్ణించబడి యున్నది. 

అవలోకన సాహాయ్యాత్‌ , ధ్యానవృత్తి పురస్సరమ్‌, 

సాక్షాత్కారో హి ధ్యేయస్య ధ్యానమిత్యుచ్యతే బుధైః 


అవలోకనసాహాయ్యముతో ధ్యానవృత్తి ద్వారా, ధ్యేయసాక్షాత్కారమునే 
ధ్యానమందురు. అవలోకన మనగా ధ్యేయమగు లక్ష్యమని యోగ పరి 
భాషయ్రై యున్నది. వివిధములగు యోగమార్గములలో భిన్నభిన్నమగు 
ధ్యానమార్గములు (ప్రతిపాదింపబడినవి. మంత్రయోగములో స్టూలధ్యా 
నము, హఠయోగములో జ్యోతిర్ణ్యానము చేయుటవలన సిద్ధి ప్రాప్తించును. 
అదేవిధముగా లయయోగము సిద్దించుటకు మహర్షులు నిర్ణయించిన సూక్ష్మ 
ధ్యానమును బిందుధ్యాన మందురు. శక్తి చౌలినిముద్ర మరియు యోనిముద్ర 
-- ఇవి రెండును బిందుధ్యానమున కెక్కువ సహాయకారులునై యున్నవి. 
సాధనమువలన కులకుండరలినీశక్తి మేల్కొని నపుడు అవి గోచరించును. 
కాని ప్రకృతియొక్క చాంచల్యమువల్ల అవి అ స్థిరముగా నుండును. 


క్రమముగా (ప్రకృతి పరమశివునితో నేకమైనపుడు ప్రకృతి యొక్క 
చాంచల్యము తగ్గిపోవును. బ్రహ్మము మరియు (బహ్మశక్తియు అతీం 
ద్రియములును, రూపరహితములు నైనను, అధిదైవ జ్యోతిరూపములో 
యుగళముగా సాధకునకు లయసిద్ధికొరకు దర్శనమిచ్చును. అధిదైవ 
జ్యోతిపూర్ణమగు నా ధ్యానమునే బిందుధ్యానమందురు. ముద్రలు 
మొదలగు వాటి సహాయముతో ధ్యానము ప్రారంభించి, సాధకుడు ద్వంద్వా 
తీతుడు, నిశ్చలుడునై ధ్యానమును దృఢపరచును. స్టూలధ్యానముకం కొ 
నూరురెట్టు ఫలము జ్యోతిర్ణ్యానమందున్నది. _ దానికంకు నూరురెట్లు 
ఫలము బిందుధ్యానమువలన కలుగుచున్నది. బిందుధ్యానము , మిక్కిలి " 
సూక్ష శ్రమగుటచే, అతి కఠినమును, గోప్యమును అయియున్నది. యోగ 


38 యోగసర్వస్వము 


సాధన చతుష్టయ తత్త్వవేత్తలు శిష్యులకు బిందుధ్యానము నుపదేశించి, 
వారిని కృతకృత్యులుగా నొనర్చుచునే యున్నారు. ప్రత్యాహారము దృఢము 
కాగానే, నాదశవణము ప్రారంభమగును. అవస్థాభేదము, సాధనాభేదము 
ననుసరించి, నాదాభివృద్ది కలుగునని వెనుక వ్రాయబడినది. నాదము 
యొక్క సహాయము వలన ధారణా సిద్దియు, ధ్యాన సిద్దియు కలుగును. 
ఢారణాభూమికలో జ్యోతి వికసించును. ధారణ సిద్ధించినకొలది జ్యోతి 
వృద్దిచెందును. మంచు, పొగ ఖద్యోతము (మిణుగురులు), చంద్రుడు, 
అగ్ని, సూర్యుడు మొదలగు దృశ్యములు పంచభూతభేదము ననుసరించి 
కలుగును. ధారణాభూమిక దృఢమైన కొలది ఇవి కూడా వృద్ధి చెందును. 
చివరకు ధారణ సిద్ధించునపుడు ప్రకృతి పురుషాత్మకమగు నాత్మదర్శనము 
బిందుధ్యానములో కలుగును. బిందుధ్యానమే సగుణముయొక్క రహ 
స్యమైయున్నది. అనేక జన్మములందలి సాధనమువలన బిందుధ్యానము 
సిద్దించును. 


లయయోగమున కెనిమిదవ అంగము లయ క్రియయై యున్నది. దీనితో 
లయయోగ సమాధికి గాఢమగు మైత్రి గలదు. దీనిని భావన అనికూడా 
అందురు. యోగశాస్త్రములో దీని వర్ణనమిటులున్నది. 

a) 

సూక్ష్మా యోగ క్రియా యం స్యాద్దా్యన సిద్ధిం ప్రసాధ్య వె, 

సమాధి సిద్దా సాహాయ్యం విదధాతి నిరంతరం. 

దివ్యభావయుతా గోప్యా, దుష్బాప్యా సా లయక్రియా, 

మహర్షిభి ర్వినిర్దిష్టా యోగమార్గ ప్రవర్త కెః. 

లయక్రియా ప్రాణభూతా లయయోగస్య సాధనే, 

ఇల్ల 9 % టి 

సమాధి ఎద్ధిదా ప్రోక్తా యోగిభి స్తత్త వ్రదర్శిభిః 

షట్బక్రం షోడశాధారా ద్విలక్ష్యం వ్యోమపంచకమ్‌, 

ఫీత్రాని చోనపంచాశద్‌జ్ఞాత్యా సిద్దిరుచ్యతే. 

ఖా థా 

శ 9 a రి ఇళ 

సమాధి సిద్ధి ర్హ్వ్యానస్య సిద్ది శ్చాప్యనయా భవేత్‌, 

ఆత్మ ప్రత్యక్షతాం యాతి వైతయా యోగవిజ్ఞనః. 


లయయోగము 39 


సూక్ష్మయోగ క్రియలన్నియు. ధ్యానమును సిద్దింపజే సీ, సాధకునకు 
సమాధి సిద్దికి సాధకము లగును. అవి అలౌకిక భావపూర్ణములును, 
అతిగోప్యములు, అతిదుర్లభములునై యున్నవి. అట్టి సూక్ష్మక్రియలను 
౧ ము “6 ల 
మహర్షులు లయయోగక్రియలందురు. లయ క్రియయే లయయోగమునకు 
| 
ప్రాణస్వరూపమైనది. సమాధి సిద్ది జేయును. షట్చక్రములు, 16 ఆధార 
| 
ములు, వ్యోమపంచకము, 39 పీఠములు -- వీటిని తెలిసికొన్నచో లయ 
యోగము సిద్ధించుట కుపకరించును. లయ[క్రియవలన ధ్యానము మరియు 
సమాధియు సిదించును. ఆత్మనాక్షాత్కారమగును. లయయోగమునకు 
రా యి 
తొమ్మిదవ అంగము సమాధియై యున్నది. ఇది యోగశాస్త్ర మందిటుల 
వరించబడినది. 
ల్‌ 
సరిత్సతౌ పతిత్వ్యాంబు యథా౬భిన్నమియాల్లయమ్‌, 
తథా౬భిన్నం మనస్తత్ర సమాధిం సమవాప్పుయాత్‌, 
సలిలే "సైంధవం యద్వత్సామ్యం భజతి యోగతః, 
తథాత్మమనసో రైక్యం సమాధి రభిధీయతే. 


ప్రశస్తా లయయోగస్య సమాధిర్లి మహాలయః, 
నాదస్య బిందోః సాహాయ్యాత్సమాధి రధిగమ్యతే. 
నాదప్య బిందో శ్పైకల్వే మనస్తత్ర విలీయతే, 
దృశ్యనాశా త్తదా ద్రష్తురూప మేతి ప్రకాశతామ్‌. 


నీరు సముద్రములో కలిసి అభిన్నమైనటుల, ధ్యేయమగు పరమాత్మలో 
సంలగ్నమగు మనసు అచ్చట లీనమై అభిన్నమగును. ఈ స్థితిని సమాధి 
యందురు. నీటిలో వేయబడిన లవణము తాను పూర్వము జలమే 
అయినందున దానిలో ఎటుల కలిసిపోవునోో అటులనే విషయనిర్ముక్తమగు 
మనస్సు ధ్యేయమగు పరమాత్మతో కలిసి, దాని స్వరూపమును పొందును. 
ఆత్మస్వరూప ప్రాప్తిరూపమగు దీనినే సమాధి యందురు. సర్యోత్తమమగు 
లయయోగ సమాధిని మహాలయసమాధియందురు. నాదబిందువుల సహా 
యమున యీ సమాధి సిద్ధించును. మొదట నొదబిందువులు కలియును. 
వానితోబాటు మనసుకూడా లయమగును. ఆ సమయమందు దృశ్యము 


40 యోగసర్వస్వము 


నశించి, ద్రష్టమాత్రము మిగులును. ఇట్టి సర్యోత్తమసాధనమును సమాధి 

యందురు. అయయోగముయొక్క చివరి సాధనమగు నిది అనేక 

రహస్యసాధనములతో గూడినది. ఇది సిద్దులగు యోగులనుండియే గ్రహించ 

దగియున్నది. ఈ పదతి సిదసిదాంతపదతి మొదలగు (గంథములందు 
ణి ఢా ణి థి 

విపులముగానున్నది. 


x 


3. హఠయోగము 


చిత్తవృత్తి నిరోధము ద్వారా ఆత్మ సాక్షాత్కారము కొరకు అనుష్టించ 
బడిన ద్వితీయ శ్రేణికి చెందిన (క్రియ పేరు హరయోగమైయున్నది. 
మంత్రము, హరము, లయము, రాజయోగము అను నాలుగు రకము 
లైన యోగములందు ఎన్నిరకముల (క్రియ లనుష్పించబడుచున్నవో అవి 
యన్నియు గుప్తములు, మరియు గురుముఖైకవేద్యములును నగుటచే, 
ఇప్పుడు దొరకు చున్న [గ్రంథములలో వాటి విధులన్నియు పూర్తిగా 
వర్గించబడి లేవు. అసంపూర్ణముగానే యున్నవి. అనధికారులకు బుద్ది 
భేదము గలుగుననియు, ప్రకటముగా వర్షించినచో సంపూర్ణమగు ఫలము 
లభించదనియు, గుప్పములుగా నుంచబడినవి. యథార్హమునకు సాధనాక్రమ 
మంతయు వర్ణించుటయు కూడ కష్టముతో గూడిన పనియైయున్నది. 
సాధకుల శరీరతత్త $ముల ననుసరించి, సాధనము _ మార్చవలసివచ్చు 
చుండుటచే, ఒకే రకమగు సాధనాక్రమము తయారుజేయుటకు కూడా 
వీలులేదు. ఈ [క్రియలన్నియు గురువుదగ్గర నేర్చుకొనినపుడే సందేహము 
లను తీర్చి సంపూర్ణమగు ఫలము నివ్వగలుగుచున్నవి. పతంజలి మహర్షిచే 
వ్రాయబడిన యష్టాంగయోగమే మంత్ర హర లయ రాజయోగములకు 
మూలభూతమైనదని మొదటనే వ్రాయబడినది. సాధనాక్రమములో సాధకుల 
సౌకర్యముకొరకు, ఒక్కొక్కచోట యోగాంగములు పెంచియు, తగ్గించియు 
వ్రాయబడియున్నవి. యోగాంగము లెక్కువగా వర్ణించబడినచోట్ల పతంజలి 
మహర్షిచే చెప్పబడినవే "పెంచబడినవనియు, తక్కినచోట్ల నున్నవియే ఒక 
దానిలో మరొకటి చేర్చబడినవనియు గుర్తించవలెను. అష్టాంగయోగము 
యోగదర్శనమందే గాక పురాణములందును, ఉపనిషత్తులందును పరోక్ష 
ముగా వర్ణించబడియే యున్నది. “హరా చ్చేతసో జయం హరేన లభ్యతే 
శాంతిఖ-- హరయోగమువలన చిత్తజయము, శాంతి లభించును. ఈ 
మొదలైన ప్రమాణములవలన (శ్రుతిలో హరయోగము సమర్థించబడినది. 
హరయోగ లక్షణములు యోగశాస్త్రములో నిటుల వర్గించబడి నవి. 


42 యోగసర్వస్వము 


ప్రతీతిమాత్ర యోగాచ్చ జాయతే పశ్చిమే పథి, 
హకారేణతు సూర్యః స్యాత్సకారేణేందు రుచ్యతే. 
పూర్యాచంద్రమసో రైక్య్వం హఠ ఇత్యభిధీయతే. 


అజపాగాయ శ్రీ మంత్రసాధనము వలన సుషున్నునాడియందు ప్రాణా 
పానములనెడి సూర్యచంద్రులు ఐక్యమునొందుటవలన హఠయోగవమును పేరు 
గల్గినది. ఈ విషయము దిగువ వ్రాయబడు ప్రమాణమువలన స్పష్టమగును. 


హకారః క్రీర్తిఈః సూర్యః ఠకారశ్చంద్ర ఉచ్యతే, 
సూర్యాచంద్రమసో ర్యోగాత్‌ హఠయోగో నిగద్యతే. 


సూర్యచంద్రు అనెడు (పాణాపానములు రెంటి యొక్క ఐక్యలక్షణ 
మైన ప్రాణాయామముచే, హఠయోగలక్షణము సిద్ధించుచున్నది. హకారము 
= సూర్యుడు, ఠకారము = చంద్రుడు. రెండింటి సంయోగముచే 
హఠయోగము కలుగుచున్నదని సిద్ద సిద్దాంతపద్దతిలో నున్నది. 

ప్రాణాపాన నొద బిందు జీవాత్మ పరమాత్మనామ్‌, 

మేలనాద్దటతే యస్మాత్తస్మాద్వె ఘట ఉచ్యతే. 

అహట 5 వలం జీర్యమాణం సదాఘటమ్‌, 

యోగొనలేన సందహ్యా ఘటశుద్దిం సమాచరేత్‌. 

హఠయో'గేన ప్రథమం జ్రీర్ణమాణమిమాం. తనుమ్‌, 

ద్రఢయన్‌ సూక్ష కృదేహం వై వె కుర్యాద్యోగయుజః పునః. 

స్థూలః సూక్ష్మస్య దేహో వై పరిణామాంతరం యతః, 

కౌదివర్షాన్‌ సమభ్యస్య శౌస్త్రజ్ఞానం యథాక్రమమ్‌. 

యథోసలభ్యతే తద్వత్‌, ష్టూలదేహస్య సాధవైః, 

యోగేన మనసో యోగో హఠయోగః (పకీరిత 


ప్రాణాపానములు, నొదబిందువులు, జీవాత్మ పరమాత్మ లు — వీటి 
సమ్మేళనముతో ఉత్పన్నమగుటవలన స్టూలశరీరమునకు ఘటమని పేరు. 
ఇది హఠయోగుల పారిభా షికపదమై యున్నది. జలమందున్న పచ్చికుండవలె, 
శరీరమను నీ ఘటము ఎల్లప్పుడు జీర్ణమగుచునే యుండును. కనుక 
యోగాగ్నివలన దీనిని కాల్సినచో శుద్దమగును. 


హఠయోగము 43 


జ్లీర్ణించిన స్టూలశరీరమును హఠయోగము ద్వారా దృఢము జేసి, 
సూక్ష్మశరీరమును గూడ హఠయోగమున కనుకూలముగా జేయవలయును. 
స్టూలదేహము సూక్ష శ్ర దేహముయొక్క పరిణామమ్మాత్రమై యున్నది. కకా 
రాది యక్షరము లభ్య సించి, వాటి ద్వారా ఎట్లు క్రమముగా శాస్త్రజ్ఞానము 
సంపాదింతురో, అదేవిధముగా యుక్తి (కౌశలము) యుక్తములగు (క్రియల 
వలన మొదట స్టూలదేహమును వశముజే సికొని, క్రమముగా సూక్ష్మ 
దేహము మీదగూడ నాధిపత్యము సంపాదించవచ్చును. ఈ (క్రియల 
సమూదాయమునే హఠయోగమందురు. హఠయోగముయొక్క ప్రాముఖ్య 
మిటుల వర్థించబడినది. 

భక్తియోగోఒథవా జ్ఞానం తపః శౌచాదికం తథా, 

న్‌ జ్ఞాయలేఒస్మిన్‌ సంసారే, ప్పృథగష్టాంగయోగత:. 


ఈ ప్రపంచములో భక్తియోగముగాని, జ్ఞానముగాని, తపస్సుగాని, 
శౌచాదిక్రియలుగాని అష్టాంగయోగముకం టె భిన్నములు గావు. 


సాంఖ్యశా స్త్ర సిదాంతానుసారము ఈ సృష్టి 24 తత స్రములుగా 

ఠా అ జ్‌ 
విభజించబడినది. ఈ (పొకృతికమగు జగత్తు ఆ ఇరువది నాలుగు 
తత్త స్వరూపమే అయియున్నది. పురుషుడు మాత్రము ఇరువది ఐదవ 
తత్త్వమై యున్నాడు. 


సాంఖ్యమాత్రములు: 
సత్త ్యరజష్తమసాం సామ్యావస్థా ప్రకృతిః, 


ప్రకృతేర్మ మహాన్‌ ) మహతో౭ హంకారః, అహంకారాత్‌ పంచతన్మా 
(త్రాణి, ఉభయమింద్రియం, తన్మా త్రేభ్యః స్థూలభూతాని పురుష ఇతి 
పంచవింశతిర్గణః. 


ఇరువది నాలుగు తత్త గములలో మూలప్రకృతి మహత్తు అహం 
తత్త సము, మనస్సు, రూప రస గంధ స్పర్శ శబ్రములను పంచతన్మాత్రలు, 
కన్ను, ముక్కు, చెవి నాలుక చర్మములను పంచజ్ఞానేంద్రియములు, 
వాక్కు, పాణి (చేయి, పాదము, పాయువు (గుదము) ఉపస్థలను 


44 యోగసర్వస్వము 


కర్మేంద్రియములైదును, -- అను 19 తత్త్వాత్మకమైన దీసూక్ష్మశరీరము 
— భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూత 
ముల సమ్మేళనము వలన స్టూల శరీరమేర్సడినది. పురుషుడు 25వ 
తత్త్వమును; స్తూల, సూక్ష్మ శరీరములకు (ద్రష్ట అయియున్నాడు. 
అతడు నిర్లిప్పడునై యున్నాడు. సనాతన ధర్మశాస్త్రములో విశేషముగా 
మృత్యువని ప్రత్యేకముగా ఒక అవస్థ లేదు. పంచతత్స్వాత్మకమగు స్టూల 
దేహమును పందొమ్మిది తత్స్వాత్మక మగు సూక్ష్మదేహమెప్పుడు వదలి, 
రెండవ స్టూలదేహమును గ్రహించునో, ఆ త్యాగమును, గ్రహణసంధిని, 
మనుష్యలోకములో మృత్యువని పిలుచుచున్నారు. జీవునకు నిర్తిష్టమగు 
కర్మ భోగము పూర్తియగునో, అనగా మొట్టమొదట ఏ సంస్కారములవలన 
ప్రస్తుతమున్న స్టూలదేహము ధరించవల సివచ్చినదో, అప్పుడు ఆ సంస్కా 
రములవలన కర్లిన కర్మభోగము పూర్తియగును. పిమ్మట తరువాతవచ్చు 
కర్మల ననుభవించవల సివచ్చినపుడు, పాతవస్త్రమును వదలి, నూతనవస్త్రము 
ధరించినటుల, జీవుడు ప్రస్తుత దేహమును వదలి, నూతనమగు స్థూల 
దేహమును ధరించును. ఈ విషయమే గీతలో నిటుల చెప్పబడినది. 
వాసాంసి జీర్ణాని యథా విహాయ, నవాని గృష్ణోతి నరో౭_సరాణి, 
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహీ. 


సూక్ష్మ శరీరము స్టూలదేహమును వదలి వెళ్లగానే, త్యజించబడిన ఆ 
దేహమునకు చావు (మృత్యువు) వచ్చినదని జనులు తలచెదరు. యథార్జము 
నకు జీవునకు మృత్యువు లేదు. జీవుడు మాటి మాటికి స్టూలదేహమును 
మార్చుచు, రాకపోక లను చక్రములో తిరుగుచున్నాడు. సూక్ష శ్రశరీరము 
లోని తీవసంస్కారమువలన జీవునకు, కర్మభోగమున కనుకూలముగా స్టూల 
దేహ మేర్ప్చడుచున్నది. కనుక సూక్ష్మ దేహము మరియు స్టూలదేహము 
ఒకేవిధమగు సంబంధముతో కూడియుండును. స్టూలదేహమందలి (క్రియల 
వలన సూక్ష్మదేహము మీద నాధిపత్యము సంపాదించుటకు వీలులేదు. 
కాని యధికార తారతమ్యము ననుసరించి, స్టూలశరీర (పధానములైన 
(క్రియలు యోగశాస్త్రమందు ఏర్పరచబడినవి. అందువలన సాధకుడు 
మొదట స్తూలశరీరమునకు సంబంధించిన క్రియలను జేయుచు, దానిమీద 


హఠయోగము 45 


నాధిపత్యము సంపాదించును. క్రమముగా నా శక్తిని అంతర్ముఖముబేసి, 
సూక్ష్మశరీరమును వశము జేసికొని, చిత్తవృత్తినిరోధము ద్వారా పరమాత్మ 
సాక్షాత్కారము జేసికొనుటకు సమర్హుడగును. ఈ యోగప్రణాళికను 
హఠయోగమందురు. మం(తయోగము కంట కొంత వైలక్ష భ్రమున్నది. 
నుంత్రయోగసాధనములో బాహ్యములగు నాచారములతో సంబంధమెక్కు 
వగా నున్నది. మరియు శరీరమునకు బాహ్యపదార్థములతో గాఢమగు 
మైత్రియును గలదు. మంత్రయోగమునకు వర్గధర్మము, ఆశ్రమధర్మము, 
పురుషధర్మ ములు, నారీధర్మ ములు, ఆర్యానార్యధర్మములు -- మొదలైన 
విశేష ధర్మములతో సంబంధమున్నటుల, హఠయోగ ప్రణాళికలో నిట్టి 
సంబంధ మేదియు కానరాదు. కాని హఠయోగములో పాత్రాపాత్ర 
విచారణము మాత్రమున్నది. అది జగత్తుకు సంబంధించినది మాత్రము 
శరీరమునకు సంబంధించినదియై యున్నది. మంత్రయోగానుసారము 
ఒక మంత్రము పురుషున కుపదేశించు పట్ట, స్త్రీకి నధికారములేదని 
కూడా నిషేధమున్నది. బ్రాహ్మణున కేమంత్రము నందధికారముగలదో 
దానిని శూద్రునకధికారము లేదనికూడ చెప్పుచున్నది. ఈ విధముగా 
మంత్రయోగములో బాహ్యజగత్తుతో గూడా, సంబంధ సామ్యరక్షణముజే సి 
ఉపదేశించవల సినదిగా విధి కనబడుచున్నది. హఠయోగములో నధికారి 
శరీరతారతమ్యుము, అధికారతారతమ్యము మాత్రము జూచి దీక్షయివ్వవలసి 
నదిగా విధి యున్నది. సాధకుడు సోమరిగా నున్నప్పుడు అతనిని సాధన 
కుపయుక్తునిగా జేయుటకు విశేషమగు సాధనలేవియు మంత్రయోగములో 
లేవు. కాని హఠయోగములో నకర్మణ్యమగు (రోగగస్తమగు) శరీరమును 
యోగసాధనోపయోగిగా జేయుటకును, మరియు శ్లేష్మము మొదలైన 
శారీరకములను తొలగించి, శరీరమును పవిత్రముగా జేయుటకు పలు విధ 
ములైన (క్రియలు సాధనములు గలవు. మంత్రయోగములో భావపూర్ణమగు 
స్థూల (మూర్తి) ధ్యానమున్నటుల, హఠయోగములో జ్యోతిర్ద్యానమున్నది. 
అంతర్హగత్తులోని సవిత్రభావము నాశయించి, పలువిధములగు దేవతల ధ్యాన 
మున్నటుల, హఠయోగములో పరమాత్మను జ్యోతిస్సులకు కూడా జ్యోతిగా 
తెలిసికొని, ఆ జ్యోతిస్వరూపుని భావించి, ధ్యానించు పద్దతి యున్నది. 


46 యోగసర్వస్వము 


మంత్రయోగ సమాధిలో నామరూపముల సహాయముతో సమాధిని బొందు 
టకు సాధన ప్రణాళిక యున్నటుల, హఠయోగములో వాయునిరోధము 
ద్వారా మనస్సును నిరోధించి, సమాధిని బొందు మార్గము వర్ణించబడినది. 
మంత్రయోగ సమాధిని మహాభావ సమాధియనియు, హఠయోగ సమాధిని 
మహాబోధ సమాధి అనియు నందురు. మంత్రయోగ సాధకుడు హఠయోగ 
సహాయమును బొందిననెట్టి లాభము (ఫలము) గలుగునో, అదేవిధముగా 
హఠాయోగి కూడా, మంత్రయోగ ప్రణాళికను గ్రహించినచో, తాను 
అగేసరుడగుటలో (యోగాచార్యుల సిద్దాంతానుసారముగా) నొవంతయు 
సందేహము లేదు. 


అధ్యాత్మము, అధిదైవము, అధిభూతములను భావత్రయము నను 
సరించి, మనస్సు, వాయువు, వీర్యము ఒకటియే యని యోగాచార్యుల 
సిద్దాంతమైయున్నది. వాయువు వశమైనచో, మనస్సు, వీర్యము ఇవి 
రెండును తమంతటతామే వశమగును. కౌశలముతో గూడిన ,యోగ క్రియల 
ద్వారా వీర్యమును వశముజేసికొని, ఊర్ణ సరేతస్కుడైనచో మనస్సు, 
ప్రాణవాయువు తమంతటతామే వశమగును. రాజయోగములో బుద్ధితో 
సంబంధముగల (క్రియా బాహుళ్య మున్నది. మంత్రము, హఠము, 
లయము లను యోగప్రణాళికలలో మనస్సు, వాయువు, వీర్యము -- అను 
మూటితో సంబంధమెక్కుడుగా నున్నది. వీటిలో లయయోగములో మాన 
సిక [క్రియల కాధిక్యమును, మంత్ర హఠయోగములలో వాయుధారణము, 
రేతోధారణములకు సంబంధించిన క్రియల కాధిక్యమున్నది. శాస్త్రములలో 
మంత్రయోగికి బ్రహ్మచర్యరక్షణము మరియు రేతోధారణావశ్యకతలు వర్ణించ 
బడినవి. హఠయోగి క్రివన్నియును కావలయును. ఇంతియేకాక ప్రాణా 
యామ సిద్ధియు, వాయునిరోధముకొరకు విశేషవ్యవస్థయు చెప్పబడినవి. 
అవన్నియు (క్రమముగా దిగువ ప్రాయబడుచున్నవి. యోగశాస్త్రములో 
హఠయోగ వ్యర్ధనమిటుల నున్నది. ఇది ఏడు అంగములు గలది. దీనిని 
నాథసాంప్రదాయ మందురు. అనగా పరమశివునినుండి బయలుదేరినది. 

షట్కర్మాసనముద్రాశ్చ, ప్రత్యాహారః పాణసంయమః, 

ధ్యానసమాధీ సప్తెవాంగాని స్యుః హఠస్య యోగస్య. 


హరఠయోగము 47 


షట్కర్మలు. ఆసనములు, ముద్రలు, ప్రత్యాహారము, ప్రాణాయా 
మము, ధ్యానము, సమాధి -- ఇవి ఏడును హఠయోగమున కంగములుగా 
నున్నవి. ఈ యంగముల నభ్య సించుటవలన కలుగు ఫలములు 
యోగశాస్త్రములో నిటుల వర్ణించబడినవి. 

షట్కర్మణా శోధనం చ ఆసనేన భవేద్దఢమ్‌, 

ముద్రయా స్థీరతా చైవ ప్రత్యాహారేణ దీరతా. 

ప్రాణాయామాల్లాఘవం చ ధ్యానా త్పుత్యక్ష మాత్మ నః 

సమాధినా నిర్లిప్పిశ్చ ముక్తీరేవ న సంశయః. 


షట్కర్మలవలన శరీరము శోధించబడును. ఆసనముల వలన దార్హ్యము 
గల్గును. ముద్రలవలన స్టిరత్వ మేర్పడును. (పత్యాహారముచే ధీరత్య్వము 
సంభవించును. [ప్రాణాయామమువలన శరీరమందు లాఘవ మొనగూడును. 
ధ్యానమువలన ఆత్మ సాక్షాత్కారము గలుగును. సమాధివలన అసంసక్తియు 
ముక్తియు లభించును. ఈ విధమగు మానసికము, ఆధ్యాత్మి కములగు 
లాభములేగాక, హఠయోగములోని అంగప్రత్యంగములను సాధించుటవలన, 
శారీరక స్వాస్థ్యము గూడా విశేషముగా లభించును. హఠయోగమునకు 
మొదటి యంగము షట్కర్మ సాధనమైయున్నది. ఇవి పురాణములలోను, 
ఉపనిషత్తులలోను, వేదమందును, యోగదర్శనమందును, కాశీఖండములో 
వ్యాసప్రోక్తమగు షడంగయోగమందును లభించుటలేదు. ఆదినాథ (శివ) 
ప్రోక్రమగు హఠయోగము (నాథసాంప్రదాయము) లో ఇవి లభించు చున్నవి. 
అందులో కూడా శివసంహితలో నివి వర్ణించబడి యుండలేదు. 


మధ్యలోనుంచియే బయలుదేరినటుల వారి [గ్రంథపరిశీలనమువల్ల 
తెలియు చున్నది. అష్టాంగయోగములోని (యోగదర్శనము - పాతంజ 
లము) “యోగాంగానుష్టా నాదశుద్ధిక్షయే — జ్ఞానదీప్పిః, ఆవివేకభ్యాలేః” 
అను సూత్రమునకు వ్యాఖ్యానము వ్రాయుచు, శ్రీ నారాయణతీర్చులవారు 
-- యోగాంగానాం  ధౌతీవస్తీత్యాది షట్కర్మణాం, మహాముద్రాదీనాం 
న అనుష్టానాత్‌ ( దృఢాభ్యాసాత్‌ అని షట్కర్మలను, ముద్రలను పేర్కొనిరి. 
ఇవి శరీరగతములగు ప్రతిబంధములను -- రోగములను, రోగపదార్థమును 


48 యోగసర్వస్వము 


నశింపజీయునని సొష్తపరచినారు. సిద్దాంత రాద్దాంతము లెటులున్నను, 
శరీరమును రోగ రహితముగా జేయుటలో వీటికివియే సాటియని వేరుగా 
జెప్పనవసరము లేదు. 


ధౌతిర్వస్తి స్తథా నేతి ర్లౌరికీ త్రాటకం తథా, 
కపాలభాతి శ్పెతాని షట్కర్మాణి సమాచరేత్‌. 


\ ధౌతి, వస్తి, నేతి, లౌలికి (నౌలిక్రియు, త్రాటకము, కపాలభాతి అను 
నవి ఆరును షట్కర్మలు. వీటి లక్షణములు, ప్రయోజనములు యోగశాస్త్ర, 
మందు విపులముగా వర్ణించబడియున్నవి, సొధకులకొరకు, జిజ్ఞాసువులకు 
ఆవశ్యకములగు విషయములు (వాయబడుచున్నవి. 


పరిదృశ్యమానమగు స్థావర జంగమాత్మకమగు ప్రపంచమునకు ప్రకృతి 
యుపాదానకారణమై యున్నది. మూలప్రకృతి త్రిగుణాత్మక మగుటచే, 
ప్రాణిమాత్రుల శరీరములందు, త్రిధాతువుల సంమ్మిశణముచే ననేకము 
లగు కార్యములు జరుగుచున్నవి. కనుకనే ననేకములగు శరీరములు 
వాతప్రధానములుగాను, కొన్ని పిత్త ప్రధానములుగాను, మరికొన్ని శ్లేష్మ 
(పధానములుగాను కనిపించుచున్నవి. వాత ప్రధానములగు శరీరములందు, 
ఆహారవిహార దోషములవలన, మరియు దేశకాలాదులను బట్టియు తర 
చుగా వాతవృద్ధి కలుగును. పిత్తప్రధానములగు శరీరములందు పైత్య 
వికారమును; కఫోల్బణ శరీరములందు, కఫప్రకోపమును కలుగుచున్నది. 
కఫధాతువు వికృతమై దూ షితశ్లేష్మముగాను, ఆమవృద్ది లేక మేధోవృద్దిగాను 
మార్చుచెందుచున్నది. తదుపరి మలప్రకోపముచే నానావిధ రోగములు 
జనించుచున్నవి. ఈ రోగములు పుట్టకుండా చేయుటకును, పుట్టినచో 
వాటిని తొలగించి, దేహమును స్వస్థముగా చేయుటకును మహర్షులు 
ఆయుర్వేదమందు "స్నేహపొనము, "స్విదనము, వమనము, విరేచనమ్లు, 
వస్తీయను పంచకర్మ లను చెప్పినటుల హఠయోగ (ప్రవర్తకులును, సాధకుల 
శరీరశుద్దికొరకు షట్కర్మల నేర్పరచినారు. వీటిని సాధకులందరు చేయ 
వలయునన్న నియమము లేదు. హఠయోగములో షట్కర్మల ప్రయోజన 
మిటుల వ్యర్థించబడినది. 


హఠయోగము 49 


షట్కర్మ నిర్గత స్టాల్య కఫ దోషమలాదికాః, 
ప్రాణాయామం తతః కుర్యాదనాయాేన సిధ్యతి. 


ఆ హఠయోగప్రదీపిక 
షట్కర్మణాం ప్రభావేణ క్రీయంతే సకలాః మలొః, 
బ్రహ్మరంధ్రం తతో వాయు రనాయాసేన గచ్చతి. 

-- యోగరహస్యము 


షట్కర్మల నభ్యసించినచో శరీరమందలి కఫము, మేధస్సు మొదలగు 
మలములు తొలగును. ప్రాణవాయువు సులభముగా బ్రహ్మరంధ్రములో 
ప్రవేశించును. షట్కర్మలవల్ల కలుగు లాభములు ప్రాణాయామము వలన 
కూడా గలుగును. కాని కొంచెము భేదమున్నది. షట్కర్మల వలన కలుగు 
ఫలితములు ప్రాణాయామమువలన ఆలస్యముగా కలుగును. 

ప్రాణాయామైరేవ సర్వే ప్రశుష్యన్తి మలా ఇతి, 

ఆచార్యాణాం తు కేషాంచిత్‌, అన్యత్కర్మ న సమ్మతమ్‌. 


(ప్రాణాయామముల వల్లనే శరీరమందలి మలములు దోషము 
లన్నియు తొలగును. ఇతర కర్మలవసరము లేదు. “ప్రాణాయామై ర్రహే 
దోషాన్‌” ప్రాణాయామమువలన శరీరమందలి దోషములను నశింపజేయ 
వలెనని మనుస్మృతిలో నున్నది. ఈ సిద్దాంతము మనువు, పతంజలి, 
యాజ్ఞవల్క్యుడు, వ్యాసుడు మొదలగువారి సిద్దాంతమై యున్నది. ఇది 
అష్టాంగయోగము జ షట్కర్మలు హళఠయోగులది - కూడిన మలములను 
తొలగించుటకు షట్కర్మ లవసరము అయియున్నవి. 

మేధ న్లేష్మాధికః పూర్వం షట్కర్మాణి సమాచరేత్‌, 

అన్యస్తు నాచరేత్తాని దోషాణాం సమభావతః, 

— హఠయోగ పదీ పిక 


మేధస్సు, శ్లేష్మములధికము గా నున్నవారు, (ప్రాణాయామమునకు 
ముందు షట్కర్మల నాచరింపవలెను. పై దోషములు లేనపుడు 
చేయకూడదు. ఇంతయేల స్వాత్మారాములవారు షట్కర్మలను ఘటశోధన 


ఓ 


౮ యోగసర్వస్వము 


కారకములనియు, విచిత్రగుణ సంధాయినులని (వొ సికొనియున్నాడు. మొట్ట 
మొదట షట్కర్మలు లేకుండగనే, యోగసాధనము చేయబడుచుండెడిది. 
ప్రాణాయామము కంటె కొలది కాలములోనే, షట్కర్మలవల్ల మల నివృత్తి 
చేయబడుచున్నది. ఈ విషయము అనుభవమువలన, కాలమును బట్టి 
(గహించబడుచున్నది. ఆరు పదిగా మారినవి. పిమ్మట గురుపరంపరగా 
వచ్చు గుప్తవిద్య లుప్తము కాజొచ్చినది. షట్కర్మలవలన ఫలములేదని ఎవరు 
అనజాలరుగాని అందరికీ వీటియందు ప్రవృత్తిగలిగి యాచరించెదరని నమ్మ 
జాలము. (ప్రస్తుత కాలమందనేకమంది యోగాభ్యాసులు హఠయోగమునకు 
మూలభూతములగు నుద్దేశములను తెలిసికొనజాలక, శరీరమందు త్రిధాతు 
వులు సమముగా నున్నప్పుటికిని, నిత్యము షట్కర్మల నాచరించుచున్నారు. 
తమ శిష్యులనుగూడ నిరంతరము చేయుచుండవలసినదిగా నాజ్ఞాపించు 
చున్నారు. శారీరకశుద్ది కొరకు గాని, వీటిమీద తమ యాధిపత్యము 
వహించుటకుగాని (ప్రారంభములో నేర్పినను, నేర్చుకొన్నను దోషము లేదు. 
కారణ మేమనగా - ముందు ముందు ఎప్పుడైనా, దేశకాల పరివర్తనము, 
ప్రమాదము, ఆహార విహారముల దోషములచే గాని, వాతాది దోషములు 
వికృతములగుచో, వీటివల్ల శమింపజేయవచ్చును. అవసరము లేనప్పటికిని, 
నిత్యము చేయుచుండినచో, సమయమును అపవ్యయముజేయుట, శారీరక 
దుర్చలత, మానసిక దౌర్చల్యము తప్పు కలుగునది లేదు. చరణుదాసు ఇట్టి 
వాదవివాదము లేకుండగనే, తన నిశ్చిత మనోభిప్రాయమును నిటుల వెల్లడి 
చేసినాడు 
పహలే యే సబ్‌ సాధియే, కాయా హోవే శుద్ధి 
రోగ్‌ న లాగే దేహి కో, ఉజ్జ్యల్‌ హోవే బుద్ధి. 


మొదట శరీరశుద్ధికొరకు (క్రీయలనన్నిటిని సాధించవలెను. వీటివలన 
శరీరమునకు రోగము రాదు. బుద్ధి నిర్మలమగును -- పై క్రియల 
విధులు, అధికారి, వాటి ఫలవర్గనము, హఠయోగ [గ్రంథములలో నున్నప్ప 
టికిని, సద్దురువువలన తెలిసికొనుట అవసరమైయున్నది. అట్లు కానిచో 
లాభమునకు బదులు కొద్ది పొరబాటు జరిగినచో, ఏదియో యొక యుప 
ద్రవము ప్రాప్తించును. హఠయోగములో షట్కర్మలును, ఆయుర్వేదములో 


హఠయోగము 51 


పంచకర్మలును చాలా ముఖ్యము అయి యున్నవి. వాటి (పయోజన 
మిటుల వర్ణించబడినది. 


దోషాః కదాచిత్కుప్యన్తి జితా లంఘన పాచనైః, 
యే తు సంశోధనైః శుద్దాః న తేషాం పునరుద్భవః. 


ఉపవాసము వల్లను, ఘాటు అయిన మందులవల్లను జయించ బడిన 
రోగములు రోగపదార్హములు అణిగి పడియుండునేగాని. పూర్తిగా నశించవు. 
తిరిగి బలమును పోంది శరీరమునందు తమ బలమును చూపించును. 
షట్కర్మలవల్లను, లేక పంచకర్మలవల్లను జయించబడిన రోగములు పూర్తిగా 
నశించును. తిరిగి మొలకలెత్తవు. అందువలన _ చికిత్సాభాగమందు పైన 
పేర్కొన్న కర్మలు ముఖ్యస్థానము నాక్రమించియున్నవి. 


షట్కర్మలు - వొటో పేర్లు: 


ధౌతి, వస్తి, నేతి, నౌలి, కపాలభాతి, (త్రాటకములను షట్కర్మలనుచు, 
స్వాత్మారాముడు గజకరణినికూడా వర్ణించినాడు -- భక్తిసాగర [గ్రంథకర్త 
యగు చరణుదాసు నేతి, ధౌతి, వస్తి గజకర్మ, నౌళి, (త్రాటకములను 
షట్కర్మలనినాడు. మరల కపాలభాతి, భస్త్రిక (ధౌంకనీ), బాఘీ, శంఖపషాల 
(శంఖ(పక్షాళనము) నాలుగింటిని పేర్కొని షట్కర్మలలో నంతర్భవింపజే సి 
నాడు. ఒకరు గజకర్మ ను మరొకరు కపాలభాతిని షట్కర్మలలో చేర్చినారు. 
ఈ రెండును “పైన Say కర్మల శాఖామ్మాత్రము లగుటచే, భేదమా 
వంతయును లేదు. ' ఘేరండసంహితలో పైవిధముగానే  షట్కర్మలను 
సేర్కొనుచు, నౌలిని లౌలికి అనినారు. 


డ్రియాభేదములు: 
ధౌతి, నేతి, వస్తి, నౌలి, త్రాటకము, కపాలభాతి, 


ధౌతి నాలుగువిధములు. (1) అంతర్జౌతి (2) దంతధౌతి (3) హృద్దౌతి 
(4) మూలధౌతి 


అంతర్జౌతి నాలుగు విధములు. (1) వాతసారము (2) వారిసారము 
.(3) వహ్నిసారము (4) బహిష్క్ఫుతి 


ర్‌? యోగసర్వస్వము 


దంతధౌతి నాలుగు విధములు. (1) దంతమూలమును కడుగుట, 
(2) జిహ్యామూలమును కడుగుట, (3) కర్ణరంధ్రములను 
కడుగుట, (4) బ్రహ్మరంధ్రమును కడుగుట. 


హృద్దాతి మూడు విధములు. (1) దండధౌతి, (2) వమనధౌతి, (3) 
వస్త్రధౌతి. 


మూలధౌతి చక్షి క్రియ, వస్తిభేదములు, గణేశ క్రియ మొదలగునవి. ధౌతి 
కర్మ భేదములు మరొకరు ఈ విధముగా చెప్పినారు. 


ఈ ధౌతి -- (1) జలధౌతి, (2) సూత్రధౌతి, (3) వస్త్ర ధౌతి, 
(4) పవనధౌతియని నాలుగు విధములు. 


1. మిరియములను తిని కొంచెము ఉష్ణమైన ఒక చెంబు నీళ్లను త్రాగి, 
మరల యుక్తిచేత ఏనుగువలె ఆ త్రాగిన జలమును బైటకు తీయుట 
జలధౌతి. మరికొందరు వేపాకు నమలి పొట్టనిండ నీరు త్రాగి వాంతి 
చేసికొందురు. మరికొందరు మిరియములు తిని ఉప్పునీరు త్రాగి 
డోకు తెప్పించుకొందురు. 


2. నూలుచేత పేనబడి, పాదము మొదలు శిరస్సు వరకు పొడవుగలిగి, 
చిటికినవేలంత లావు ఉండిన త్రాడును నోటితో కడుపులోపలికి 
పోవునటుల జేసి జాడించి బైటికి తీయుట సూత్రధౌతి యందురు. 
కొందరు దీనిని హిందీభాషలో 'బహ్మధాతూన్‌ అనియు నందురు. 


3. వస్ర్రధౌతిని గూర్చి విపులముగా చర్చించబడును. 


4. గొంతుక కూర్చొని (ఉత్కటాసనము) గొంతును జాచి కొంచెముగ 
నోరు తెరచుకొని, బైటనుండు గాలిని లోపలనింపి, మరల ధైర్యముగా 
వెలిపుచ్చుట పవనధౌతియగును. ఈ క్రియను గోముఖాసనమున 
నుండి కూడా చేయవచ్చును. 


యోగ సాంప్రదాయములో నున్న మరికొన్ని క్రియలు వ్రాయబడు 
చున్నవి -- 


హఠయోగము 53 


1. చక్రీకర్ణము: రెండుచేతుల నడిమి |వేళ్లయందలి గోళ్లను తీసివేసి 
అగసె నూనెలో నైనను, నేతిలో నైనను, ముంచి గుదద్య్వారమునకు 
లోపలకు పోవునటుల చేసి మెల్లిగా వాయువును హృదయము 
వరకును లాగి గుదము వెడల్పు అగునటుల మూడు నాలుగు 
మారులు చక్కగా చుట్టవలయును. ఇట్లు అజీర్షాది దోషములు 
నివృత్తి యగునంతవరకు చేయవలెను -- ఇది చక్రికర్మ మనబడును. 


ఫలము: దీనివలన (ప్రేగులయందు నిలిచియుండు వాసనగల దుర్మలములు 
వెలియగును. మూలచక్రము విస్తారమగును. శూల, గుల్మము 
మొదలగు రోగములు నాశమగును. జఠరాగ్ని ప్రజ్వలించును. 


2. కలికర్ణ'ము: చూపుడు వేలితోను, నడిమి వ్రేలితోను చిరునాలుకను 
(కొండనాలుకను) పట్టి అదుముట కిలికర్మమన బడును. దీనివలన 
సంధులయం దంటియుండు కఫ దోషములు నివృత్తియగును. 


తా శంఖప్రక్ష్రాళనము: నోటితో జలమును (దాగి, మూలద్వారముతో 
'(గుదముతో,) వెలిబుచ్చుట శంఖప్రక్షాళన మనబడును. మరికొందరు 
నాసికొద్యారము వలన, జలమును (గ్రహించి, నోటితో వెలిబుచ్చుట 
శంఖ (ప్రక్షాళనమని చె పెదరు. ఇంకను కొందరు ఒక ముక్కుతో 
జలమును పీల్చి, వేరొక ముక్కుతో విడుచుట శంఖ ప్రక్షాళమని 
చెప్పెదరు. దీనివలన కఫ పిత్తములు నశించును. ఈ కర్మల 
యందు ధౌతి మొదలగు షట్కర్మములును, లేక అష్టకర్మములును 
యోగమునకు పూర్వమున ప్రయోజన మొసంగునవిగా నున్నవి. వీర్య 
స్థానమును శోధించు నిమిత్తము వజ్రోళియును, సమాధికాలమందు 
నిలువయుండు మలమును నివృత్తి చేసికొని, చొలొాకాలమువరకు 
సమాధియందు స్థిరముగా. నుండు నిమిత్తము శంఖ ప్రక్షాళనమును, 
కుంభకవృద్ది నిమిత్తము కపొలభాతియును కావలయును. 


వ్‌త్తీ యోగసర్వస్వము 


ధోతి లక్త దాము? 
సూక్ష్మవస్త్రం సమానీయ హస్త వింశప్రమాణతః, 
చతురంగుళ విస్తారం గ్రసేదుప్పైనవారిణా. 
భామయన్నుదరం సమ్యక్‌ వస్త్రం నిష్కాసయేచ్చవైః. 
యుక్తం యుక్తం గృహ్హీయాత్‌, యుక్తం యుక్తం పునస్త ్యజేత్‌, 
అభ్యే ద్భోజనాత్సూర్వం, భోజనాంతే న చాభ్య సేత్‌ ణ్‌ 
శ్యాసకాసాదికారో గాః కఫవాత సముద్భవాః, 
కుష్ట ప్రీహా తృషా మూర్చా భ్రమ దాహ జ్యరామయాజ 
కర్మణా౭_నేన శుద్దేన క్షీయన్తే సకలాః మలొః -- యోగరహస్యము 
చతురంగుళ విస్తారం, హస్తపంచదశాయతమ్‌, 
గురూపదిష్ట మార్గేణ సిక్తం వస్త్రంశనైర్లు సేత్‌, 
పునః ప్రత్యాహరేచ్చెత దుదితం ధౌతికర్మ తత్‌. 
లై -- హఠయోగ ప్రదీపిక 


నాలుగు అంగుళముల వెడల్పు, పదునైదు లేక ఇరువది బారల నిడి 
విగల పలుచని (సన్నని) గరుకైన వస్త్రమును వేడినీళ్లలో తడిపి, కొలదిగా 
పిండి, గురూపదిష్ట మార్గము ననుసరించి మెల్ల మెల్లగా ప్రతిదినము 
ఒక్కొక్క బారచొప్పున వృద్ధి చేయుచు మింగుచుండవలయును. ఎనిమిది 
లేక పదిరోజులలో గుడ్డనంతయు (మింగవచ్చును. సుమారు బారెడు 
గుడ్డను బైటమిగిల్సి, ముందు పళ్లతో నొక్కి పట్టి నిలబడి మోకాళ్తవరకు 
తలను వంచి భ్రామకనౌలి గాని చాలననౌలిగాని చేయవలెను. తిరిగి మెల్ల 
మెల్లగా వస్త్రమును బయటకు తీయవలెను. నౌలిరానివారు. అగ్నిసారము 
చేయవచ్చును. కొంతమంది గురువులు వెడల్పు 12 అంగుళములును, 
పొడవు 30 బారల వరకు సెంచుదురు. సమర్హుడగు గురువు దగ్గర 
నున్నచో (ప్రమాదముండదు. స్వంతముగా చేయునపుడు పై కొలతలు 
ప్రమాదర హితములుగా నున్నవి. వస్త్రము గరుకుగా నున్నచో, కడుపులోపల 
చిక్కుపడదు. కొందరు (మింగిన తరువాత ఒక్కసారిగా గుడ్డనంతయు 
కక్కెదరు. దీనివలన నుపయోగము లేకపోగా సాధకులు ఉక్కిరి బిక్కిరి 
యగుదురు. 


హరఠయోగము ర్‌ర్‌ 


కొందరు |మింగునపుడు డోకు రాకుండుటకై పంచదార కలిసిన 
వేడినీటిలో గుడ్డను ముంచుదురు. అభ్యాసమైనకొలది డోకు తగ్గిపోవును. 
గుడ్డ ఎక్కువ వెడల్పుగా నున్నచో, కడుపులో చిక్కు పడదని వారి యుద్దేశమై 
యున్నది. ఇటులనేకములగు సాంప్రదాయములు  వెల్లివిరి సినవి. 


ఇచ్చట ముఖ్యముగా తెలిసికొన తగిన విషయమేమనగా -- వస్త్ర, 
మును మింగుటకు పూర్వము పూర్తిగా నీరు త్రాగినచో వస్త్రమును 
మ్రింగుటలో తేలికిచ్చి, కఫ పిత్రములు తేలికగా వస్త్రమున కంటుకొనుచు, 
వస్త్రమును బయటకు తీయుటకు సహాయపడును. గుడ్డను సబ్బుతో 
తోమి, వేడి నీళ్లలోచేసి, ఉడకబెట్టి శుభపరవవలెను. అటులచేయనిచో 
కఫములోని, దూషితవిజాతీయ ద్రవ్యపరమాణువులు తిరిగి రెండవ రోజున 
లోపలకువెళ్లి హాని కలిగించును. అనేకమంది సాధకులు లేతవెదురు 
పుడకను, లేక మర్రియూడను 1కే బారప్రమాణమున తీసికొని మొదట 
నీరుత్రాగి, పిమ్మట మెల్ల మెల్లగా (మింగుట కుపక్రమింతురు. "పేనిన 
త్రాడుతో కూడా ధౌతిచేయుదురు. (మింగుట కుషక్రమించగానే, జలము 
బయటకు రామొదలు పెట్టును. వెదురుపుడక మొదలగునవి (మింగుటకు 
వీలగును. ధౌతికి కొంతమంది ఎర్రని వస్త్రము నుపయోగించుదురు. 
(గ్రేక్షకు లదిగని ఫలానా మహానుభావుడు, తన (ప్రేగులను, గుండెను 
బయటకు తీసి కడుగుచుండగా మా కన్నులార మేము చూచితిమని 
ప్రచారము చేయ మొదలు పెట్టుదురు. దీనివలన యోగుల మహిమ 
హెచ్చునుగాని మిథ్యాప్రచారము జరుగును. వస్త్రముయొక్క అంచులు 
కుట్టబడియుండనిచో దారములు చిక్కులుకొని బాధపెట్టును. దీనిని 
అభ్యాసము అయిన పిమ్మట ప్రతిరోజు చేయకపోయినను హానిలేదు. 
వారము లేక పక్షమున కొకసారి చేసినచాలును. వస్త్రధౌతి చేసిన వెంటనే 
ఒక గ్లాసెడు పాలు త్రాగవలెను. లేనిచో శరీరమందు విరుపు, నీరసము 
బయలుదేరును. ఈ [క్రియ పూర్తి అయిన పిమ్మట పొట్టను ముందుకు 
త్రోసి, వదలి సుఖముగా కూర్చుండవలెను. - వమనధౌతి చేయుటకు 
పాశ్చాత్యులు “StంmMaCh Tube” నేర్ప్సరచినారు. ఒక వైపున ముఖము 


56 యోగసర్వస్వము 


తెరచుకొనియు, రెండవ వైపున కోలగానుండి, కొనకు కొంచెమివతలగా 
రంధ్రముండి సుమారు 1జ్లే బార పొడవు గల్గి బోలుగొట్టముగా నుండును. 
నీరు వెడల్పు అయిన ముఖమును బైటనుంచి సన్నని కొనను మింగగా, 
నాళముగుండా నీరు బయటకు వచ్చును. ఎటువంటి ధౌతి అయినప్పటికిని, 
కఫ పైత్యములు, చిత్రవిచిత్ర రంగులుగల పదార్థములు బయటకు వచ్చును. 
అన్న నాళములో నున్న యన్నకణములు గూడ బయటకు వచ్చును. 
woes పులుసెక్కును గాని మనస్సు శాంతముగాను, ప్రసన్నముగాను 
వుండును. దీనికి వసంచగ్రీష్మ బుతువులు చాలామంచివి. 


ఫలము: దీనివలన గుల్మము, ఉదరరోగములు, అజీర్తి, పైత్యము, 
వాంతి, కఫరోగములు, జ్వరము, కటివాతము, శ్వాస ప్లీహవ్యాధులు, కుష్టు 
మొదలగు చర్మరోగములు తగ్గిపోవును. మరియు దాహము, మూర్చ, 
తలత్రిపుట మొదలగు వ్యాధులు తొలగును. ఆరోగ్యము వృద్ది చెందును. 
రోజురోజునకు పు ప్రీ కాంతి, సౌందర్యాదులు రాజొచ్చును. కాని 
అతిగానుండ రాదు. 


నిషేధము: కొండనాలుక, కంరనాళము, శ్వాసగొట్టము -- ఇవి 
ఉబ్బినను, పొడిదగ్గు, ఎక్కిళ్లు, వమనము, ఆమాశయములో వాపు, (గ్రహణి, 
తీక్‌ష్టాతిసారము ఊర్హ్వరక్త పిత్తము (నోటినుండి రక్తము పడుట) -- ఈ 
మొదలుగాగల రోగములున్నప్పటికిని నిత్యము చేయుచుండినచో, జీర్ణ క్రియ 
(పాచన క్రియ) కుపయోగించు కఫ పిత్తములు జఠరరసము గుడ్డమింగుట 
వల్ల వికృతములై బయటకువచ్చుచుండును. అందువల్ల జీర్ణశక్తి తగ్గి శారీరక 
దౌర్భల్యమేర్సడును. పిత్తప్రకోపముచే (గహణీకళ దూషితమైనప్పుడు, ధౌతి 
చేసినచో; ఒక్కొక్కప్పుడు గుడ్డయొక్క కొంత భాగము ఆమాశయములోనికి 
--  చిన్నప్రేగుల సంధిస్థానములోనికి చేరి చిక్కుపడును. ఈ పరి స్థితి 
సంభవించు నెడల, కొలదిగా వేడినీరులో ఉప్పుకలిపి త్రాగి కిలికర్మ చై పనకో 
గుడ్డ బయటకు వచ్చును. ఇందువల్ల పిత్త ప్రకోప జన్యరోగములందు 
ధౌతిచేయుట మంచిదికాదని బుజువగుచున్నది. ఈ [క్రియ చేయుచుండగా 
వస్త్రము గుదస్థానమువరకు చేరుటచే, అప్పుడు వస్త్రముయొక్క క్రింది 


హఠయోగము ర్‌? 


భాగమందు మలమంటుకొనుచుండును. ఇట్టి పరిస్థితులలో మనస్సున 
కసహ్యము జనించును గనుక గుదద్వారము నుండి వస్త్రమును తీయుటయే 
మంచిది. అది కూడ గణేశక్రియ (మూలశోధనము) వలన సిద్ధించును. 
ఇది మున్ముందు వ్రాయబడును. 


ధౌతి భేదములు: 
అంతర్జౌతి రంతధౌతిః హృద్దౌతి ర్మూలశోధనమ్‌, 
ధౌతిం చతుర్విధాం కృత్వా ఘటం కుర్వన్తి నిర్మలమ్‌. 
వాతసారం వారిసారం నహ్నిసారం బహిష్క ఎతమ్‌, 
ఘటస్వ నిర్మలార్జ్దాయ అంతర్జాతి శృతుర్విధా. 
దంతమూలం జిహ్యామూలం రంధ్రం చ కర్ణయుగ్మయోః, 
కసాలరంధ్రం సంవైతే దంతధౌతిం ప్రచక్షతే. 
హృద్దౌతిం త్రివిధం కుర్యా ద్దండవమన వాససా, 


ధౌతి భేదములన్నియు మొట్ట మొదట పథకములో నివ్వబడినవి. 
వస్త్రధాతి పూర్తిగా వ్రాయబడినది. ఇక మిగిలినవి వ్రాయబడుచున్నవి. 


వొతసారము: 
కాకచంచువదా స్వేన, పిబేద్యాయుం శనైః శనైః, 
చాలయేదుదరం పశ్చాద్వర్త ్మనా రేచయేచ్చవైః. 
వాతసారం పరంగోప్యం దేహనిర్మలకారణమ్‌, 
పర్వరోగక్షయకరం దేహానలవివర్హనమ్‌. 


సాధకుడు తన నాలుకను కాకి ముక్కువలె చేసి, దానితో పొట్ట 
బాగుగా నుబ్బునంతగాలిని పీల్చి పొట్టనంతయు త్రిప్పి నోటితో బయటకు 
వదలవలయును. దీనివలన కంఠము, హృదయము, పొట్ట - వీటిలోని 
రోగములన్నియు నశించి, శరీరము శుభ్రము, నిర్మలము నగును. ఇతర 
రోగములు కూడ తగ్గిపోవును. మందాన్ని తగ్గి ఆకలి వృద్ది చెందును. 
కంఠమాధుర్యము - హెచ్చును. ఊపిరితిత్తులు పూర్తిగా వికసించును. 
వీర్యదోషములు తొలగును. 


ర్‌రి యోగసర్వస్వము 


నొరినారము: 
ఆకంఠం పూరయేద్యారి వక్త్రేణ చ పిబేచ్చవైః 
చాలయేదుదరేణైవ, చోదరా ద్రేచయే దధః* 
వారిసారం పరం గోప్యం దేహవిర్మల కారకమ్‌, 
సాధయేత్తం ప్రయత్నేన దేవదేహం ప్రపద్యతే. 


కంఠమువరకు నిండునటుల నోటితో నీరు త్రాగి పొట్టను గిర్రున 
త్రిప్పి, గుదముగుండా బయటకు తీసికొని రావలయును. ఈ ధెతి 
మొదట చాలా కఠినముగా నుండును. వాయువు పూర్తిగా వశము కానిచో, 
గుదద్యారము నుండి నీరు వెడలదీయుట కఠినతమముగా నుండును. కాని 
ఇల్లి ఇ 9 (4 
యభ్యాసమువల్ల సర్వము సిద్ధించును. దీనిని శంఖప్రక్షాళనమందురు. 


ఈ ధౌతి సిద్ధించిన పిమ్మట కోప్టబద్ధము, ఆమము మొదలైన 
యుదర వ్యాధులు తగ్గను. శరీరము పరిశుద్దమై, కాంతివంతమగును. 
దీని నభ్యసించు సాధకుని శరీరము దేవతాదేహమగును. కాని దీనిని 
ప్రయత్నపూర్వకముగా సాధించవలయునని యోగశా స్త్ర సీద్దాంతమైయున్నది. 


అగ్జీ నొారము: 
నాభిగ్రంథిం మేరుప్పస్మే శతవారం చ కారయేత్‌, 
అన్నిసారమియం ధౌతిర్యోగినాం యోగ సిద్ధిదా. 
ఉదరామయజం త్యక్త్వా జఠరాన్నిం నినర్హయేత్‌, 
ఏషా ధౌతిః పరం గోప్యా దేవానామపి దుర్లభా. 
కేవలం ధౌతిమాత్రేణ దేవదేహం భవేద్దువమ్‌. 


నాభ్మిగ్రంథిని (బొడ్డును) 100 సార్లు వెన్నెముకకు తగిలించవలెను. 
అప్పుడు మేరుదండమునకు, పొట్టకును అంగుళమైన భాభీయుండరాదు. 
లాగిన పిమ్మట బలవంతముగా నుబ్బించవలెను. చేయుపద్దతి: 


1. గాలిని వదలినపుడు బొడ్డును లోపలికి లాగవలెను. పూరకము 
చేయుచు పొట్టనుబ్బించవలెను. 


హఠయోగము 59 


2. గాలిని పీల్చి (కుంభకము) బొడ్డును వెనుకకులాగుచు ముందునకు 
వెట్టవలయును. 


3. గాలిని పూర్తిగా వదలి (కేవల కుంభకము) పైవిధముగానే చేయవలెను. 


యోగక్రియలు ఏవియు చేయుటకు వీలులేని సమయములో దీనిని 
చేయవచ్చును. దీనివలన _ నాభిచక్రము వికసించును. సూర్యచక్రపు 
జ్ఞాన తంతువులకు (సోలారెషైక్స్‌) జాగృతికలుగును. ఉదరవ్యాధులన్నియు 
తగ్గును. వీర్యవాహికస్నాయువులకు శక్తి కలుగును. అకారణముగా గలుగు 
భయము తొలగును. మందాగ్నీ, కోష్పబద్దమున్న వొరికిది రామబాణ 
రసాయనమువంటిది. 


బసిష్మ ఎఏతిధౌతి: 
కాకీముద్రాం శోధయిత్యా పూరయేదుదరం మహత్‌, 
ధారయే దర్హయామం తు చాలయే దధోవర్త్మ్మనా. 
ఏషా ధౌతిః పరా గోప్యా న ప్రకాశ్యా కదాచన. 
యామార్హం ధారణం శక్తిం యావన్నధారయేన్నరః, 
బ హిష్కతి మహద్దాతిస్తావచ్చెవ నజాయతే. 


బహిష్కృృతిధౌతి వాతసారధౌతి వంటిదే గాని, వాతసారధౌతిలో 
వాయువు నోటివెంటనే వదలి పెట్టబడును. ఈ ధౌతిలో గుదద్వారమునుండి 
13 గంట తరువాత వెడలించబడుచున్నది. కనుక సాధకుడు అర్హజాము 
వరకు వాయునిరోధము చేయజాలనంతవరకు నీ ధౌతి నభ్య సించగూడదు. 
అటులగాకుండా చేసినచో, వాత ప్రకోపమువలన ననేక రోగములు కలుగును. 
ఇట్లు కుపితమగు వాయువు ప్రాణాంతము వరకు తెచ్చును. ఈ ధౌతిని 
సాధించుటకు తగు జాగ్రత్త, శక్తి, యుక్తి యుండవలయును. 


(ప్రక్ష్తాళనము: 
నాభిమగ్నేజలే ఫ్థ్‌త్వా, శక్తి నొడీం విసర్హయేత్‌, 
కరాభ్యాం క్రాళయెన్నాడీం యావన్మల విసర్దనమ్‌. 
తావత్సిక్షాళ్య నాడీం చ, ఉదరే వేశయేత్సును, 
ఇదం ప్రక్షాళనం గోప్యం దేవానామపి దుర్లభమ్‌. 


60 యోగసర్వస్తము 


నాభిని నీటిలోనికి జొన్సి, శక్తినాడిని బయటకు తీసి, రెండు చేతులతో 
-నలిపి కడుగవలెను. తిరిగి దానిని యథాస్థానమందు ప్రవేశ పెట్టవలెను. ఈ 
విధి చాలా కఠినమైనది గనుక యనుభవజ్ఞాని దగ్గర తెలిసికొని చేయవలెను. 
గణేశృక్రియ చేయుచుండగా (క్రమముగా శక్తినాడి పరిచయము గలుగును. 


దంతధోతి: 
దంతమూలం జిహ్వామూలం రంధ్రం చ కర్ణయుగ్మయోః, 
కపాలరంధ్రం పంచైతే, దంతధౌతిం విధీయతే. 
ఖాదిరేణ రపేనాథ మృత్తికయా చ శుష్కయ్యా, 
మార్హయే ద్దంతమూలం చ, యావత్కిల్చిష నూహరేత్‌. 
దంతమూలం పరాధౌతిః యోగినాం యోగసాధనే, 
నిత్యం కుర్యాత్త్రుభాతే చ దంతరక్షాయ యోగవిత్‌. 


దంతమూలములను చండ్రరసముతో తడిప్సీ ఎండబెట్టినట్టి పరిశుద్రమై 
నట్టి మట్టితో గట్టిగా తోముకొనవలెను. దంతములకు వేప, గానుగ, పొగడ, 
ఉత్తరేణి ఇవి మంచివి. గుగ్గిలమువల్ల పైగుణములు లభించును. మిగతా 
వృక్షముల పుల్లలు గూడ యథాసంభవముగా వాడవచ్చును. అన్నిచోట్ల 
దొరుకు ఉప్పుతో పళ్లుతోమినచో దంతరోగము లన్నిటిని పారద్రోలును. 
దీనిలో జీలకర్ర పొడి కూడా వొడినచో మంచి ఫలముగలుగును. దంత 
ములు శుభ్రముగా లేనిచో వీర్యము కూడా చెడునని ఆయుర్వేదములో 
నున్నది. దంతముల శుభతయే ఆరోగ్యమునకు మూలభూతమైనది. 
కొన్ని యోగధారణలలో దంతములు, దంతమూలములు యోగులకు చాలా 
ముఖ్య మైనవి. 


జీహాశోదనము:. 
అధాతః సరప్రవక్ష్యామ జిహ్యాశోధన కారణమ్‌, 
జరామరణ రోగాదీన్‌ నాశయేద్దీర్ణలంబికా. 


జిహ్వాశోధనమువలన మనుష్యునికి వృద్ధాప్యము తొలగి నరములకు 
శక్తికలుగును. _ జిహ్వదీర్దాకారమును పొంధుట యోగసాధకులకు చాలా 
యావశ్యకమైనది. 


హఠయోగము 61 


జిహామూల భౌతి: 
తర్షనీ మధ్యమాఒనామాంగుళి త్రయ యోగతః, 
వేశయేద్గలమధ్యే తు మార్హయేల్లంబికాజడమ్‌. 
శనైః శనైర్మార్ణయిత్వా కఫదోషం నివారయేత్‌, 
మార్దయేన్నవనీతేన దోహయేచ్చ పునః పునః, 
తదగ్రం లోహయంత్రేణ కర్ణయిత్వా శవైః శనై 
నిత్యం కుర్యాత్స్తయత్నేన రవేరుదయ కే౭_ష్ష గే. 
ఏవం కృతే చ నిత్యే చ లంబికా దీర్భతాం వ్రజేత్‌. 


ప్రాతఃకాలమందు, సాయంకాలమందును, తర్హని, మధ్యమ, అనామి 
కాంగుళములతో జిహ్వామూలము వరకు పోనిచ్చి బాగుగా తోమవలయును. 
పిమ్మట నాలుకమీద వెన్నపూస పూసి, ఆవుపాలు పితికినట్టుగా పితుక 
వలయును. ఈ క్రియలో పట్టుకారుతో నాలుకను పట్టుకొని, మెల్ల 
మెల్లగా దోహనము చేయవలెను. దీని నభ్యసించుటవలన యోగ క్రియకు 
పనికివచ్చునంత నాలుక దీర్హాకారము బొందును. ఈ [క్రియ యోగసాధన 
కుపయోగించుటయేగాక, నిత్యజీవితములో కూడా మిక్కిలి ఆరోగ్యప్రదమై 
నది. దీనివలన జిహ్వారోగములన్నియు పోవుటయే గాక, కంఠరోగములు 
కూడా నిలువజాలక పరుగిడును. ఈ క్రియవలన కంఠమాధుర్యము 
హెచ్చును. ఇంతియేగాక నేత్రములకు కూడా చాలా లాభము కలుగు 
చున్నది. ముఖసంబంధనుగు రోగములు పోవుటలో నాశ్చర్య మేమాత్ర 
మును లేదు. హృదయమునకు కూడ నపూర్వలాభము _ గలిగించును. 
ఖేచరిముద్ర సిద్ధించుట కిది మూలమంత్రమని గ్రహించవలెను. 


కద్ధ ధౌతి: 
తర్ణన్యనామికా యోగొన్మార్హయేత్కర్థ రంధ్రయోః, 
నిత్యమభ్యాస యోగేన నొదాంతరం ప్రకాశయేత్‌ క 


(పొతకాలమందు చూపుడు (వేలితోగాని, అనామిక (నాలుగన 
(వేలుతో గొని రెండు చెవులను బాగుగా శుభ్రపరచవలెను. ద్లీని 
వలన దివ్యశ్రోతృత్వము, దూరశ్రవణము, గుప్తశ్రవణము మొదలగు సిద్దులు 


62 యోగసర్వస్వము 


ప్రాప్తించును. అంతర్నాదము శుద్ధమై సంపూర్ణముగా వినబడును. ఈ 
క్రియవలన కర్ణరోగములన్నియు సమూలనాశమును బొందును. 


కపాలరంధ్ర దౌత్‌ః 
బద్దాంగుస్టేన దశ్తేణ మార్దయేద్భాల రంధ్రకం, 
ఏవమభ్యాసయోగేన కఫదోషం నివారయేత్‌. 
వాడీనిర్మలతాం యాతి, దివ్యదృష్టిః ప్రజాయతే, 
నిద్రాంతే భోజనాంతే చ దినాంతే చ దివేదినే. 


ప్రాతకాలమందు నిద్రనుండి లేవగానే, మధ్యాహ్నము భోజనము 
చేసినవెంటనే, సంధ్యాసమయములం దెప్పుడైనను పరిశుద్దమైన చల్లని నీటిని 
బ్రహ్మరంధ్రము మీద పోసి, కుడిచేతి బొటన వేలితో ప్రతిరోజు రుద్దవలెను. 
ఈ క్రియవలన అంతర్గతములగు కఫ దోషములు తగ్గి స్నాయువు లన్నిటికిని 
బలము, శక్తి కలుగును. నేత్రములకు దివ్యదృష్టి కలుగ మొదలు పెట్టును. 
మేరుదండమును శీతలపరచి, శాంతముగా నుంచుట కింతకంకే గొప్పు 
క్రియ లేనేలేదు. దీనివల్ల వీర్యవాహిక స్నాయువులకు చాలా తొందరగా 
శాంతివ్యాపించ మొదలిడును. ఎవని మానసిక భావము జీవించియున్నదో, 
ఎవడు లోపలి చలనమును (గ్రహించి, యనుభవించు చున్నాడో, అట్టి 
సాధకుడే దీని యాథార్థ్యమును వెల్లడిచేయగలుగుచున్నాడు. 


హృద్దాతి -- దాని భేదములు: 
హృద్దౌతిం త్రివిధం కుర్యా ద్దండ వమనవాససా, 
రంభాదండం హరిద్రాయా వేత్రదండం తథైవ చ. 
హృన్మ ధ్వే చాలయిత్యా తు పునః ప్రత్యాహరేచ్చవైః 
కఫ పిత్తం తథాశ్లేదం రేచయే దూర్హ్వవర్త్మ్మనా, 
దండధౌతి విధానేన హృద్రోగం నాశయే ద్దు)వమ్‌. 
హృదడ్దతి, దండధితి, వమనధౌతి, వస్త్రధాతి అని మూడువిధములుగా 


నున్నది. వస్త్రధాతి వెనుక వ్రాయబడినది. దండధొతి వ్రాయబడుచున్నది. 
ఇవి అరటి ఊచతోను, మెత్తని పసుపు కాడతోను, కోమలమగు పేము బెత్త 


హరయోగము 63 


ముతోను లేక మ్యర్రియూడతోను చేయబడుచున్నది. కాని ఈ [క్రియ చాలా 
భయంకరమైనదగుటచే జాగ్రత్తగా చేయుటవసరము, లేనిచో ప్రాణాపాయ 
స్టీతి సంభవించును. ఈ క్రియను మానివేయుటలోనే శ్లేమమున్నది. 
సమర్జుడగు గురువుయొక్క పర్య వేక్షణములో దీనిని చేయవచ్చును. దీనిని 
చేయదలచినచో 1 బారెడు పొడవు, చిటికెనవేలు లావుగల్లి పేనిన త్రాటితో 
చేయవచ్చును. ఈ ధౌతివలన హృదయప్రదేశమందలి కఫము, సిత్తము, 
క్రేదము మొదలగు దోషములు తొలగి పోవును. హృదయము తేలికగును. 


నమన ధొతిః 
భోజనాంతే సిబెద్యారి చాకంఠం పూరితం సుధీః, 
దొర దృష్టిం క్షణం కృత్వా, తజ్జలం వమయేత్సునః, 
నిత్య మబ్యాసయోగేన కఫ పిత్తం నివారయేత్‌. 


ప్రతిరోజు బోజనమునకు పిమ్మట కంరమువరకు పూర్తిగా నీరు 
(త్రాగి ఒకటి రెండు క్షణములు ఆకాశము వంకజూచి, అటు పిమ్మట 
కొద్దిసేపటి కొజలమును వమనము చేయవలెను. ఇప్పుడు కూడ కొంత 
మంది భోజనాంత మందిటుల చేయుచునే యున్నారు. ఈ ధొాతికూడా 
హృదయమందలి (త్రీదోషములవలన కల్గిన వ్యాధులను పారదోలును. 


మూలశోధనము: 
అపానక్రూరతా తావద్యావన్మూలం న శోదయేత్‌, 
తస్మాత్సర్వ ప్రయత్నేన మూలశోధన మాచరేత్‌. 
పీతమూలస్య దండేన, మధ్యమాంగుళినాపి వా, 
యత్నేన క్షాలయేద్దుహ్యం వారిణా చ పునః పునః, 
వారయేతోష్టకారిన్యయా మాజ్లీర్ణం నివారయేత్‌. 
కారణం కాంతి పుష్టో్యశ్ళ, వహ్నిమండల దీపనమ్‌. 


మూలాధారము పరిశుద్ధము కానంతవరకు, మూలాధార చక్రము 
మెత్తపడనంతవరకు అపానము తన క్రౌర్యము వదలనంతవరకును, మాన 
వుడు మృత్యుదేవతాతిథ్యమును స్వీకరింపవలసినదే. కనుక జీవితేచ్చగల 


64 యోగసర్వస్వము 


వారందరు మూలశోధనము తప్పక యాచరించవలయును. పసుప్పు వేరుతో, 
లేక మధ్యమాంగుళితోగాని జాగ్రత్తగా మాటిమాటికి గుదస్థానమందలి మూడు 
చక్రములను నిత్యము కడుగుచుండవలిను. తరువాత కొద్దిగా వెన్న లేక 
నెయ్యి పూసినచో చాలామంచిది. ఒక్క (వేలుతో పూర్తిగా సాధన జరిగిన 
పిమ్మట, ఒక్కొక్క (వేలును హెచ్చించుచూ, చివరకు చేతిని గూడ 
లోపలికి పోనియ్యవలెను. దీనివలన శక్తి నాడీపరిచయముగల్లి దానిని క్రాళనము 
చేయగల్లును. ఈ (క్రియవల్లనే వస్త్రధౌతిలోని వస్త్రమును గుదద్వారము 
గుండా బయటకు తీయగలుగును. దీనిని యోగశాస్త్రమందు గణేశ క్రియ 
లేక చక్రిక్రియయందురు. మూలశోధనమువలన ఉదరకాఠిన్యము తగ్గును, 
ఆమాజ్లీర్ణము తగ్గుటచే జఠరాగ్ని శరీరమందు కాంతి హెచ్చును. మూల 
వ్యాధులన్నియు తొలగి పోవును. వీర్యదోషము కలవారికిది లాభ పదమైనది. 
ఇదియును భూత క్రియయేగాని సావధానముగా మెల్లమెల్లగా చేయవలెను. 
దీనిని గూర్చి ప్రకృతి వైద్యుల యభిప్రాయము వ్రాయబడుచున్నది. నాడీ 
సమీకరణవేత్తలు, (పకృతి వైద్యులును గుదద్యారమును నేదైననొక యుప 
కరణముచే (సాధనము విపులికరించినచో, స్వతంత్రమండలము యావత్తు 
యుద్దీపనము పొందునని తలంచుచున్నారు. (తోటికయందరలి రెండు 
నాడులు సరాసరి పిట్యూటరీ, పినీలు గ్లాండులలో పుట్టినచ్చు చున్నవి. 
ఇచట స్వతంత్రనాడీమండలము గలదు. ఈ నాడులన్నియు మూల 
శోధనమువలన నుద్దీపనము బొందుచున్నవి. గుదద్యారము విపులముగా 
జేయుటచే, మొలలు, పక్షవాతము, మలబద్ధము, మూత్రవ్యాధులు, క్షయ, 
హృద్రోగమువంటి వ్యాధుల చికిత్సకు చాలా సహకారిగా నుండును. 


వస్త్ర: 


వస్తి మూలాధార సమీపమందున్నది. రంగు ఎరుపు. అధిష్టాన 
దేవత గణపతి. వస్తీ స్థానమును శుభ్రపరచు క్రియను వస్తికర్మయందురు. 
పాతబెల్లము, త్రిఫలములు, చిత్రమూలపు రసముతో తయారయిన ఉండ 
బెట్టి, అపానవాయువును వశముజే సికొమ్మని 'యోగసారిమను గ్రంథమందు 
చెప్పబడినది. సిమ్మట వస్తి కర్మ చేయవలెను. చిన్నగుడ్డను బంతిగా జేసి 


హఠయోగము 65 


మూలాధారమందుంచినను అపానవాయువు స్వాధినమగునని చరణదాసు 
అనుసిద్దుడు భక్తిసాగరమందు వ్రాసినాడు. ఇటుల నపానవాయువును 
స్వాధీనమును జేసికొనుటకనేక క్రియలు యోగసంప్రదాయమందున్నవి. వస్తి 
- పవన వస్తి, జలవస్తి యని రెండు విధములుగానున్నది. కొందరు 
నౌలిక్రియతో అపాన వాయువును పైకిలొగి, తిరిగి మయూరాసనముతో 
వదలుటను వస్తి కర్మయందురు. పవనవస్తి పూర్తిగా సాధించిన పిమ్మట, 
జలవస్తి సుగమమగును. పైవస్తితోనె, గాలిని లాగవలసివచ్చును. నీటిలో 
పొట్టను ముంచి నౌలిచేసినచో నీరు క్రైకిలాగబడును. 

నాభిదఘ్నజలే ప్థిత్వా న్యస్తనాభోత్కటాసనః, 

ఆధారాకుంచనం కుర్యాత్‌ క్షాళనం వష్తి కర్మ తత్‌. 

— హఠయోగ ప్రదీపిక 
నాభిమాత్రజలే స్థిత్వా, గుదేనాకుంచయే జ్ఞలమ్‌, 
పునః ప్రచాలనం కుర్యాత్‌ బస్పిర్లోషవినాశినీ.  -- యోగరహస్యము 


అనగా గుదస్థానములో ఆరు అంగుళముల వెదురు గొట్టమును 
చిటికెన చేలు దూరునంతటిదిగా - దానికి నెయ్యి, లేక నూనె, లేక 
ఆముదము, లేక గ్లిసరిన్‌ గాని పూసి సావధానముగా 4 అంగుళములను 
లోపలికి జొన్సి, రెండు అంగుళములు బైట ఉంచవలెను. నాభిమునుగు 
నంతటి నీరుగల తొట్టిలో ఉత్కటాసనములో కూర్చుండి, ఆధారాకుంచ 
నము జేయవలెను. అప్పుడు పెద్దడేగులోనికి నీరు తనంతట తానే, 
ఎక్క మొదలు పెట్టును. పీమ్మట లోపల ప్రవేశించిన నీటిని నౌలిద్యారా 
వదలి పెట్టవలెను. ఈ నీటితోకూడా ఆంధ్ర స్థితమలము, ఆమము, క్రిములు, 
ఆంత్రోత్సన్న సేంద్రియ విషము, మొదలగునవి బయటకు వచ్చును. ఉద 
రమును కడుగు నీ క్రియను వస్తికరయందురు. ధౌతి, వస్తిక్రియలు 
భోజనమునకు పూర్వమే చేయవలెను. దీనితరువాత వెంటనే పులగము 
పాయసము మొదలగు లఘ్యాహారము తీసికొనవలెను. ఆలస్యము 
చేయకూడదు. వస్తి చేయుటచే కొంత నీరు పెద్దపేగులో మిగిలి, 
మూూూతరూపమున బయటకు వచ్చును. వెంటనే భోజనము చేయనిచో, 
ఆ దూషితజలము, ఆంత్రములతో సంబంధములగు సూక్ష్మనాడులద్యారా 


66 యోగసర్వస్వము 


కో షితమై రక్తములో కలియును. కొంతనుంది మొదట మూలాధారముతో 
ప్రాణవాయువు నాకర్షించుటభ్య సించి, నీటిలో నిలబడి గుదద్యారమందు 
నాళము జొన్సకయే వస్తినభ్యసించుచున్నారు. అట్టు చేయుటచే. నుదర 
మందు ప్రవేశించిన నీరంతయు బయటకురాదు. నీరంతయు రానందున 
ధాతుక్ల్షయము మొదలగు రోగములు కలుగును. “న్యన్తనాళం” అని 
స్వాత్మారాములనారు ప్రయోగించినందున, నాళములేకుండగ, చేయరాదని 
తెలియుచున్నది. గుదద్వారమందు నాళము సెట్టుకొనినప్పటికిని, నదిలో 
వస్తి చేసినచో, దానిలో చిన్న చిన్న జంతువులు జొరబడునని కూడా 
(గ్రహించవలెను. కనుక పలుచని గుడ్డను నాళముఖమందుంచి ఆకుంచనము 
చేయవలెను. 


నీటిని బయటకు తీయుటకు నిలబడి, పశ్చిమతానాసనము చేయ 
వలయును. కొంతమంది సాధకులు చెబువు లేక నదిలో నుండి 
నీటినాకర్షింతురు. అట్లు చేయునపుడు నీటితో కూడా సూక క్ష్మమైన విష 
జంత (హ్రేగులలో "ప్రవేశించి, అనేకరోగములను కలుగజేయు చున్నవి. 
హిమాలయమునుండి బయలుదేరు గంగానది మొదలగు పెద్దనదుల నీరు 
మిక్కిలి చల్లగానుండుటచే, తక్కువ శక్తిగల వారికి, అభిలషించిన శక్తికి 
బదులు హానికలుగుచున్నది. నీరు మిక్కిలి చల్లగానున్నచో, దానిని శోషింప 
జేయు శక్తి సూక్ష్మనాడుల ద్వారా వెంటనే కలుగుచున్నది. శీతల 
జలమువలన, ఆమము, లేక కఫము తయారగును. కనుక తొట్టి లేక 
పెద్ద పాత్రలో శుద్దమై, సహించగలిగినంత చల్లని నీరుపోసి, దానిలో 
కూర్చొని, ఆకర్షించుట చాలామంచిది. వెదురుగొట్టమునకు బదులు 
ఎనిమా నాజిలు (పెద్దవి) వాడవచ్చును. హఠయోగము ఆయుర్వేదము 
ఎలో పెథిక్‌ మొదలైన చికిత్సాశాస్త్రములలో వస్తిక్రియలు భిన్నములుగా 
కనబడుచున్నవి. హఠయోగమందు, ఆంతరిక బలముచే, జలము లాగ 
బడుచున్నది. ఆయు ర్వేదములో రోగముననుసరించి, భిన్న భిన్నమగు 
నోషధులు, ఘృతములు, తైలములు, కషాయములు ఎక్కించబడు చున్నవి. 
పాశ్చాత్యులీ పని కొరకు ఒక యంత్రమును కని పెట్టిరి. దానిపేరు ఎనిమా 
లేక డూష్‌ అనిగాని అందురు. సబ్బుకలిపిన వేడినీరు, ఆముదము 


హఠయోగము 67 


గ్లిసరిన్‌ మొదలైన మలశోధక (ద్రవ్యములను యంత్రముతో నాసనము 
గుండా (ప్రేగులలోని కెక్కించుచున్నారు. పాశ్చాత్యదేశములో, ప్రస్తుతము 
నునదేశములో గూడా నీయలవాటు వృద్ధియై ప్రతివారమున కొకసారి 
ఎనిమా తప్పక చేసుకొను టవసరమని తలంపమొదలిడిరి. ఎనిమా 
వల్ల వస్తికర్మతో సమానమైన ఫలము కలుగదు. దీనివల్ల ఎక్కిన నీరు 
పూర్తిగా బయటకురాదు. ఒక్కొక్కపుడు లోపల ప్రవేశించిన నీరు పూర్తిగా 
బయటకు రానందున, భయంకరమగు రోగములుత్సన్నమగుటను కను 
లారా జూచుచునేయున్నాము. స్వప్రయత్నముతో నీరు నెక్కించుట వస్తిలో 
నున్నది. అప్రయత్నముగా అనగా యం(తసహాయమున, నీరు ఎక్కించుట 
ఎనిమాక్రియలో నున్నది. ఇదియేకాకుండా, వేడినీరెక్కించుటచే, వీర్య 
స్థానమునకు, మూత్రస్తానమునకును, కొలది బాధ, లేక హాని అప్పుడపుడు 
కలుగుచునే యుండును. ఈ బాధ హఠయోగములోని వస్తి క్రియవలన 
కలుగదు. వస్తికర్మలో మూలాధారము పీడితమై, ప్రక్రాళితమగుటచే, లింగ, 
గుదస్థానముల రోగములు తగ్గుట స్వాభావికమేగదా? 

గుల్మ ప్లీహోదరం చాపి వాత పిత్త కఫోద్భవాః 

వస్తికర్మప్రభావేణ క్రీయన్సే సకలామయాః = హఠయోగ ప్రదీపిక 


అశేషదోషామయ శోషిణీయా | మందాగ్ని సందీపవికా పదైవ, 
ఆరోగ్యతా బిందుజయ ప్రదాయినీ | బస్తి క్రీయా యోగిమతే ప్రపిద్దా 
-- యోగరహస్యం 
ధాత్వింద్రియాంతః కరణప్రసాదం దద్యాచ్చకొంతిం దహనప్రదీప్తిమ్‌, 
అ శేషదోషోపచయం విహన్యాదభ్యస్యమానం జలవషి కర్మ. 
-- హఠయోగ ప్రదీపిక 


వస్తికర్మ ప్రభావమువలన గుల్మము ప్రీహము, జలోదరము, త్రి 
దోషములవలన కలిగిన రోగములు తొలగును. జలవప్తి నభ్యసించుట 
వలన సప్తధాతువులు, దశేంద్రియములు, అంతఃకరణము ప్రసన్నములగును. 
ముఖము మీద సొత్త్వికమగు కాంతి వ్యాపించును. జఠరాగ్ని ప్రదీపమగును. 
వాత పిత్త శ్లేష్మములు సమస్థితిలో నుండును. బిందువు జయించబడును. 


68 యోగసర్వస్వము 


వస్తినభ్యసించువారు మొదట ధౌతి, నేతిక్రియలను చేసితీరవలయును. 
ఇతర [క్రియల కిట్టి నియమములేదు. 


నిషేధము: 


రాజయక్ష్మ (క్షయ), సంగ్రహణి, ప్రవాహిక (నీళ్లవిరేచనములు) 
అధోీరక్త పిత్తము (దిగువభాగమునుండి రక్తము పడుట) భగందరము 
(లూటీలు) మలాశయము, మరియు గుదస్థానములందు వాచుట, సంతత 
జ్వరము, ఆంతసన్నిపాతము (తేలిక టైఫాయిడ్స్‌, ఆంత్రములుబ్బుట, ఆంత్ర 
వ్రణము, కఫవృద్దివలన కలిగిన తీవ్రమగు శ్వాసప్రకపము మొదలగు 
రోగములందు వస్తిక్రియ చేయగూడదు. ప్రాణాయామము నిత్యము 
వస్తిక్రియ చేయరాదు. నిత్యము వస్తి చేయుచున్నచో, ఆంత్రశక్తి తగ్గి 
పరావలంబిత మగును. అనగా వస్తిక్రియచేయనిచో, మలశుద్దియే కలుగని 
గతి పట్టును. పొగాకు, టీ, కాఫీ త్రాగువారి కవిలేకుండా, విరేచన 
శుద్ధిలేనటుల, నిత్యము షట్కిియలు చేయువారికికూడ, యాంతరిక శక్తి 
తగ్గి పైస్టితియే సంభవించును. ఒక్కొక్కసారి అతిసారము బయలుదేరి 
వదలకుండాఉండును. ఇట్టి స్టీతిలో షట్కియలు పూర్తిగా వదలి, శీతలి, 
భస్త్రిక, అగ్నిసారములను, ప్రాణాయామములను; విపరీతకరణి, వజ్రోళి 
ముద్రలు నిత్యము నభ్యసించినచో శరీరము యథాపూర్వముగా నుండును. 
భోజనమునకు పూర్వమే దీనిని చేయవలయును. చేసినవెంటనే గ్లాసెడు 
పొలు, లేక తేలిక ఫలాహారముగాని చేయవలెను. దీనిని నదులలో 
చేయుటయే మంచిదని శివానంద సరస్వతి స్వాములవారి యభిప్రాయమై 
యున్నది. కొందరు ఆసనముగుండా ఎక్కువ నీటిని ఎక్కించి, పిచికారీ 
వలె వదలుచు ప్రదర్శనలు చేయుచుందురు. 


స్తలవస్తే - లేక శుష్కవస్తే: 

పశ్చి మోత్తానతోవష్షిం చాలయిత్యా శనైరధః, 
అశ్వినీముద్రయా పాయోరాకుంచన ప్రసారణమ్‌. 
ఏవమభ్యాసయోగేన కోష్టదోషం న విద్యతే, 
వివర్హయేజ్ఞాఠరాగ్ని మామవాతం వినాశయేత్‌. 


హఠయోగము 69 


పశ్చిమతానములో పరుండి, ఆకుంచన ప్రసారణరూపమైన, యశ్వినీ 
ముద్రతో వస్తిని చలింపచేయవలెను. ఇట్లు చేయుచుండినచో, జఠరాగ్ని 
ప్రదీప్తమై ఉదరగతమైన, ఆమవాతము, మొదలగు రోగములు నశించును. 
ఆసనమందు నాళముంచవలయునని కొందరు, లేకుండగనే చేయవలయు 
నని మరికొందరు రెండు పక్షములుగా నున్నారు. ఆకర్షణ వికర్షణాత్మకమైన 
యి యె అన్నె ము 

యశ్వినీ ముద్రవలన, వీర్యవాహిస్నాయువులకు శక్తి కలుగును. 


నేతి: 
సూత్రం వితస్తిమాత్రం తు సుస్నీగ్గం గ్రంథి వర్షితమ్‌. 
గురూపదిష్త్రమార్లేణ నాసారంధ్రే ప్రవేశయేత్‌. 
ముఖాన్ని షా సయేచ్చెవ నేతిం సిద్దాః ప్రచక్షతే, 
నిహన్సి మాస్తకొన్‌ రోగార్‌ దివ్యదృష్టి: ప్రజాయతే.-- యోగరహస్యం 


సాధనాన్నేతి కర్మాణి, ఖేచరీం సిద్దిమాప్నుయాత్‌ | 
కఫదోషా వినశ్యన్ని దివ్యదృష్టి ప్రజాయతే. -- ఘేరండసంహ్రిత 


కపాలశోధనీ చైవ, దివ్యదృష్టిప్రదాయినీ, 
జత్రూర్ద్వజాతరోగౌఘం నేతిరాశు నిహన్తి వై -- హఠయోగప్రదీపిక 


జలనేతి, సూత్రనేతి యని నేతి రెండువిధములుగా నున్నది. జలనేతి 
మొదట చేయవలెను. ప్రాతకాలమందు దంతధావనము చేసిన పిమ్మట, 
అప్పుడు సంచరించుచున్న ముక్కుతో చారెడు నీరు తీసికొని, రెండవ 
ముక్కు మూసి పీల్చినచో, నీరు నోటిలోనికి వెళ్లును. శిరస్సునకు వెనుక 
భాగమందు - అనగా మస్తిష్క మున్నచోటున, గిలిగింత పెట్టినటులను 
ఒకవిధమగు నాదము బయలుదేరినటులును, తిమ్మిరి వ్యా పించినటులును 
గోచరించును. అభ్య సించిన కొలది, ఇది కనబడదు. కొంతమంది ఒక 
ముక్కుతో నీరు పీల్చి, రెండవముక్కుతో వదలుటను జలనేతి యందురు. 
ఒకే పర్యాయము ఒక ముక్కుతో అర్హశేరు మొదలుకొని శేరు నీళ్లవరకు 
ఎక్కించి, రెండవముక్కుతో వదలెదరు. రెండవసారి రెండవ ముక్కుతోను 
నీరు పీల్చి వదలవలెను. ఇది కష్టముగా తోచినచో ముక్కును కడుగు 
బాతువంటి గాజుసాధనముతో లేక జారీచెంబుతోనైనా యభ్య సించవచ్చును. 


70 యోగసర్వస్వము 


జలనేతివల్ల నేత్రజ్యోతి వృద్ధిచెందును. స్కూలు _ విద్యార్థులకు, కాలేజీ 
విద్యార్దులకిది చాలా హితకరమైనది. తీక్‌ష్ణమగు నేత్ర రోగములందు, తీవ్రా 
మ్లపిత్తమందు, నూతన జ్వరమందు జలనేతి చేయగూడదు. అనేకమంది 
ప్రాతఃకాలమందు ఉషః పానమునకు నాసాపుటముతో నీరు త్రాగెదరు. 
ఇది హితకరమగు పనికాదు. నాసికయందు సంచితమగు దోషములు 
ఆమాశయములోనికి వెళ్లును గనుక ఉషః పానము నోటితోనే చేయవలెను. 
జలనేతి తర్వాత సూత్రనేతి చేయవలెను. సన్ననిదారములు 15 లేక 20 
బారెడు పొడవున తీసికొని, ఒకవైపున 5,6 అంగుళములు పొడవున 
సేన) కరగిన మైనంతో, నునుపుగాచేసి, చల్లని నీటిలోనని యొకరు, 
గోరువెచ్చని నీటిలోనని వేరొకరు అందురు. కావున ఏదో ఒక నీటిలో 
ముంచుట మంచిది. గాలి యాడుచున్న ముక్కులోనికి ఆ దారమును 
జొన్సి, రెండవముక్కును బిగించి గట్టిగా పూరకము చేసినచో, దారము 
నోటిలోనికి వచ్చును. అప్పుడు తర్హనీ అంగుష్టములతో పట్టుకొని బయటకు 
తీయవలెను. వెంటనే నేతిచేయు సూత్రమును కడిగి, రెండవముక్కుతో 
చేయవలెను. కొలది రోజులిటు లభ్యసించిన పిమ్మట రెండు చేతులతో 
రెండు కొనలను పట్టుకొని చాలనము చేయవలెను. దీనిని ఘర్షణనేతి 
యందురు. ఇదేవిధముగా రెండవ ముక్కుతో కూడ చేయవలెను. ఏ 
ముక్కుతో గాలి ఆడునో, ఆ ముక్కుతోనే యభ్యసించ వలెను. దారముతో 
కుదురనివారు సన్నని రబ్బరు గొట్టము అనగా మూత్రమును తీయురబ్బరు 
గొట్టముతో చేయవచ్చును. దీనివలన లోపల లగ్నమైన, కఫము విడబడి, 
నేతి స్మూత్రముతోగూడ బయటకు వచ్చును. ఒక ముక్కుతో దారమును 
పీల్చి, రెండవ ముక్కుతో వదలిపెట్టవచ్చును. దీనిని దోషయుక్తముగా 
దలచి కొందరు ఉపేక్ష చేయుచున్నారు. దాని విధానమిటులున్నది. 
దారమును ఒక ముక్కుతో పూరకము చేసిపీర్సి, నోటితో రేచకము 
చేయకుండా, రెండవ ముక్కుతో నే చేయవలెను. ఈ విధముగా చేసినచో 
ఒక రంధ్రములోనుంచి వేరొక రంధ్రములోనికి వెళ్ళును. ఈ (క్రియ 
చేయుటలో నేవిధమగు భయముగాని యపాయముగాని లేదు. సిద్ధించిన 
పిమ్మట మూడు రోజులకొక పర్యాయము చేయవలెను. జలనేతి ప్రతిరోజు 


హఠయోగము 71 


చేయవచ్చును. నేతి చేయునపుడు కొంతమందికి తుమ్ములు వచ్చును. 
అట్టి సమయములో శ్వాసను ఆపి, నేతి చేయవలెను. నేతిని త్రాగి 
సూత్రనేతిని చేయు గుప్తసాంప్రదాయ మిప్పటికిని ప్రచలితముగా నున్నది. 
ఇది మంచిదని చాలామంది తెలిసినవారు చెప్పుచున్నారు. ప్రస్తుతము 
చాలామంది నాగరికులు రబ్బరు గొట్టము లేక మరొక విధమైన గొట్టముతో 
ముక్కుగుండా నీరు త్రాగుచున్నారు. దాని మహత్తు సర్వజనవిదితమేగదా! 
కఫమువల్లగాని, నేతి క్రియవల్లగాని, నాసిక పైభాగమందు, దురద, నొప్పి 
కలిగినను, రక్తము రాదొడగినను, మంటగా నున్నను, ఆవు నెయ్యి పగలు 
రెండుపూటలు వాసన చూడవలెను. ఘృతమును అరచేతిలో నుంచుకొని, 
ఒక నాసాపుటమును మూసికొని రెండవదానితో వాసన చూచినచో 
లోపలి కెక్కును. 


నిషేధము: 


పాండురోగము, కామల, ఆమ్లపిత్తము, ఊర్ణ రక్త పిత్తము, పిత్త 
జ్వరము, ముక్కులో మంట, నేత్రముల మంట, నేత్రాభిష్యందము (కన్ను 
ష్మర్రబడుట), మాడుమంట ఇత్యాది పైత్యప్రకోపజన్యరోగమేది యున్నను, 
నేతి చేయగూడదు. మిక్కిలి యవసరమైతే జాగ్రత్తగా చేయవలెను. ఘర్షణ 
(క్రియ మాత్రము చేయగూడదు. 'పైత్యప్రకోపమందు జలనేతి చాలా 
హితకర మైనది. 


సూత్రనేతి దారము గట్టిగా నున్నచో, సరళముగా (క్రియ జరుగును. 
లలాటము శుద్ధమగును. ద షికి శక్తి హెచ్చును. Rhinisis, Coryza 
వంటి రోగములు నేతివల్ల బాగుపడును. ముక్కులోని రోగములన్నియు, 
మస్తిష్కములోని సర్వరోగములు, భుజము, సంధులలోని వికారములు, నేత్ర 
రోగములు, కర్ణ పీడ, చెవిలోనుంచి చీము, నెత్తురు మొదలగునవి కారుట 
మొదలగునవి తగ్గి దివ్యదృష్టి ప్రొష్పించును. దీనివల్ల _ఖేచరి సిద్ధించును. 
దీనివల్ల మెదడు చల్లబడి, భావములు స్వచ్చములగును. వీర్యవా హిస్నాయు 
వులకు బలము హెచ్చును. పైత్యతత్త్వముగల వారికిది యమృతమువంటిది. 
వాతరోగులు ఆనుకూల్యత చూచుకొని, దీని నుపయోగించుకొనవలయును. 


72 యోగసర్వస్వము 


జారీతోనే త్రాగమనియు, ముఖమును పైకెత్తవలసినదిగా చెప్పుచున్నారు. 
కొంతమంది నోటితో త్రాగి ముక్కుతో వదలెదరు. 


ఆయు ర్వేదమందు నేతి నీటితోను, పాలతోను, కషాయములతోను, 
తైలముతోను చేసెదరు. వాటిని గురించి (వ్రాయుచున్నాను. ఆరో 
గ్యము గలవారు ఆరోగ్యరక్షణముకొరకును, ఆరోగ్యము లేనివారు దానిని 
సంపాదించుకొనుటకును దీనిని వారు నిర్మించిరి. 

విగతఘన నిశీఖే ప్రాతరుత్ధాయ నిత్యమ్‌, 

పిబతి స ఖలు నరో ఘ్రూణరంధ్రేణ వారి, 

స భవతి మతిపూరశ్చక్టుషా తార్‌క్ష ్యతుల్యో, 

వలిపలితవి హీనస్సర్వరో గై ర్విముక్తః. -- యోగరత్నాకరం 


నిత్యము (ప్రాతకాలమందు, నాసారంధ్రముతో నీరు (తాగుచుండి 
సన్‌, వృద్దాప్యలక్షణములగు ముడతలు, వెంట్రుకలు నెరయుట మొదలగునవి 
తగ్గి గరుత్మంతునికి వలె సూక్ష్మపదార్హదర్శన శక్తి కలుగును. మరియు 
గి లి యణ 
సర్వరోగములు తొలగి, నిర్మలమతి యగును. అనగా బుద్ది నిర్మలమగును. 


కొన్ని ప్రాంతములందు యోగాశ్రమములో వాడుచున్నారు. త్రాగ 
వలసిన నీటి (ప్రమాణమును, ఫలవిశేషములను ప్రయోజనముల నిటుల 
నధించినది. 
nc) 

పాతవ్యం నాసయా నీరం ప్రస్పృతిత్రయమాత్రయా, 

వ్యంగవలీపఠితఘ్నం పీనస వైస్వర్యకాపశోధహరమ్‌. 

రజనీక్షయేం౬బునస్యం రసాయనం దృష్టి సంజననమ్‌, 

స్నేహే ఫీత్చే శుద్దావాధ్యానే, స్తీమితోదరే, 

హిక్కాయాం కఫవాతో్ఞే తద్యారి వారయేత్‌. 


మూడు జారీల నీరు నిత్యము ప్రాతకాలమందు త్రాగుచుండినచో 
వ్యంగము (ముఖము మీద పైత్యోదేకముచే కలుగు నల్లని మచ్చలు) 
ముడతలు, వెంట్రుకలు నెరయుట, కాసరోగము తొలగును. దృష్టి లోపము 
తొలగించుట కిది రసాయనమువంటిది. దీనిని అంబునస్యమందురు. స్నేహ 


హఠయోగము 73 


పానము చేసినపుడు, గాయపడినపుడు, కడుపు ఉబ్బరించినపుడు, పొట్ట 
రాయివలె గట్టిగా నున్నప్పుడు, కఫవాతములు వృద్ధి చెందినపుడు, జలనేతిని 
చేయగూడదు. 


శ్రీరనేతి - చక్రదత్తములోః 
నాగరకల్క విమి[శ్రం క్రీరం నహ్యేన యోజితం పుంసామ్‌, 
నానాదోషోద్భూతాం శిరోరుజాం హన్తి తీవ్రతరామ్‌. 


శొంఠిని పొలలో వేసి కాచి, ఆ పాలను వడబోసి వాటితో వాటిని 
ముక్కురంధ్రముతో త్రాగుటవలన శిరో రోగములన్నియు తగ్గును. దోష 
గుణము పూర్తిగా తగ్గును. కంటిరోగములు పోగొట్టుటకు జలనేతి 
చాలామంచిది. 


వెంట్రుకలు నల్హబడుటకు - నేతి: 


1. ఆవుపాలు తవ్వెడు (శేరు) గుంటకలగర రసము శేరు, యష్టి 
మధుకము 2 ఫలములు, నువ్వులనూనె శేరు - ఇవన్నియు చేర్చి 
కాచి వడబోసి నేతి చేసినచో నకాలమున నెరసిన వెంట్రుకలు 
నల్లబడును. 


2. గుంటకలగర రసంలో వేపగింజలను ఊరనిచ్చి, అవి ఆరిన పిదప 
ఆ గింజలనుండి తైలమును దీసి నేతి చేసినచో నెర సిన వెంట్రుకలు 
నల్లబడును. పాలు అన్నము మాత్రమే తినవలయును. 


3. వేపనూనెతో నొక మాసమునరకు నేతి చేసినచో తలనెరయుట 
తగ్గిపోవును. పొలు త్రాగుచుండవలయును (వాగ్ళటము) నేతి 
చేయునపుడు తల కదల్పకూడదు, కోపించగూడదు. ఆ ద్రవమును 
ఉమ్మి వేయగూడదు. లోపలికి (మింగగూడదు. సప్తపథములో చేరి 
తిరిగి ముక్కురంధ్రముతో బయటకు వచ్చువరకును శాంతముగా 
నుండవలయును. ఆ రోజున పగలు నిద్రపోకూడదు. విశ్రాంతికి 
మాత్రము పరుండియుండవలయును. అటుల కానిచో నేరోగములు 


74 


నౌరి: 


యోగసర్వస్వము 


తగ్గుట కీచికిత్స చేయబడినదో, అవే రోగములు తిరిగి ప్రకోపము 
చెందును. చివరకు ఇటువంటి నేతిక్రియలు ఆయుర్వేదములో 
విపులముగా నున్నవి. శౌచానంతరమే జలనేతి చేయవలయును. 
లేనిచో మలబద్దక మేర్సడును. స్నానమునకు ముందు చేయవలెను. 
దీనివలన శ్లేష్మప్రకోపము తగ్గును. పడిశము, పయోరియా (దంత 
వ్యాధి), నత్తి, ఊపిరితిత్తులవ్యాధులు, గుండెజబ్బులు తగ్గను. 
నిమోనియా వ్యాధిగలవారు వేడి (గోరువెచ్చని) నీటిలో ఉప్పుకలిపి 
నేతి చేయవలెను. ఉబ్బసము, వేడివల్ల వచ్చు దగ్గు తగ్గును. ఇటుల 
పాలతోను, నేతితోను నేతి చేసినచో ఉన్మాదము, మతిస్థిమితము 
లేకుండుటయు తగ్గును. 


దీనిని నౌలిక, నలక్రియ, న్యోలియందురు. 
అమందావర్ష వేగేన తుందం సవ్యాపసవ్యతః, 
నతాంసో భ్రామయే దేషా వౌరిః సిద్దైః ప్రచక్షతే. 

-- హఠాయోగ ప్రదీపిక 
యావన్నప్రొప్యతే నౌళిః సదైవానందదాయినీ, 
తావత్కిియాయాం షట్కర్మ నిష్ఫలం నైవ కారయేత్‌. 

-- యోగరహస్యము 

అమందవేగే తుందం చ భ్రామయే దుభయపార్శ $యోః, 
సర్వరోగా న్నిహన్తీహ దేహానలనివర్దనమ్‌. 


-- ఘేరండ సంహిత 


భుజములను వంచి, అత్యంత వేగముతో నీటి తరంగములనలె పొట్టను 


కుడినుంచి ఎడమకు, ఎడమనుండి కుడివైపునకు (త్రిప్తుటను సిద్దులు నౌలికర్మ 
యందురు. దీనిని గూర్చి చరణుదాసు భక్తిసాగరములో నిటుల వ్రాసెను. 
పద్మాసనమువేసి, మోకాళ్లమీద అరచేతులు పెట్టి ఉడ్డీయానము చేయ 
వలెను. పొట్ట వెన్నెముకకు చేరినమీదట, పొట్టకండరములను ముందుకు 


హఠయోగము 75 


నెట్టి, రెండుప్రక్కలకు త్రిప్పవలెను. గురువు చేసి చూపించినచో చూచి 
వెంటనే చేయవచ్చును. దీనివలన పొట్టలోని రోగము లన్నియు తగ్గును. 
మలబద్దకముండదు. అపానవాయును స్వాధీనమగును. కాని కొందరు తమ 
గ్రంథములలో కూర్చొని నౌలిచేయుటకు వీలుకాదని వ్రాసిరి. వాస్తవమునకు 
కుడి ఎడమలకు త్రిప్పు రహస్యము, పుస్తకములు చదివి తెలిసికొనుట 
యసంభవము కానప్పటికిని, కరినము మాత్రము గాదు. కాలకృత్యములు 
తీర్చుకొని, ప్రాతస్నానము చేసి, పద్మాసనముగాని, _సిద్దాసనముగాని, 
ఉత్కటాసనము గాని చేసి తలను మోకాళ్లవరకు వంచి, కడుపు తేలికగా 
నుండగా, రేచకము చేసి, వాయువును బైటనిల్సి, దేహమును కదల్పకుండా 
కేవలము మనోబలముచే పొట్టను కుడి ఎడమలకు త్రిప్పుటకు ప్రయత్నించ 
వలెను. ఇదే (ప్రకారముగా ప్రొద్దున, సాయంకాలమున చెమటపట్టువరకు 
అభ్యాసము చేయుచుండినచో పొట్టయొక్క స్టౌల్యము తగ్గిపోవుచుండును, 
ముందుగా నన్నిసారము చేయుట చాలా మంచిది. రెండు పొట్టలు 
అణగి, మధ్యలో రెండు వైపులనుండి, రెండు నాళములేర్పడి, ఏకమై, 
మూలాధారమునుండి హృదయమువరకు, ఒక గుండ్రని స్తంభ మేర్పడినదని 
తెలిసికొనునో అప్పుడే నౌలి సిద్దించును. మనోబలముతోను ప్రయాసపడి 
యభ్యసించినచో కుడి ఎడమలకు తిరుగ మొదలు పెట్టును. ఈ (భ్రమణ 
ములో రొమ్ము దగ్గర, కంఠము మీద, లలాటము మీద, నాడీచలనము 
(కూడిక) తోచును. ఒకసారి నౌలి కుదిరినచో, ఎల్లప్పుడు త్రిప్పగల్లుదుము. 
మొట్టమొదట త్రిప్పునపుడు విరేచనము కొంచెము వదులుగా నగును. 
ఒకపుడు కౌడవేట్టి గట్టిగానగును. పలుచని పొట్ట, మెత్తని పొట్టయు 
గలిగి కష్టపడి అభ్యసించువారికి ఒక నెలలోపలనే నౌళి సిద్ధించును. దీనిని 
(పారంభించక పూర్వము పొట్ల మెత్తపడుటకు, అగ్నినారము పశ్చిమతానము, 
మయూరము కొలదిగా నభ్యసించినచో నౌలి తేలికగా సిద్ధించును. (పేగులు 
మేరుదండము, దాని యవయవములనుండి విడిపోనంతవరకును, (పేగు 
లను ముందునకు జాగ్రత్తగా నెట్టుచుండవలెను. అట్లు కానిచో (పేగులు 
బల హీనములగును. ఒక్కొక్కపుడు ఆఘాతము _ కలిగి ఉదరరోగము, 
శరీరమువాచుట, ఆమవాతము, కటివాతము, కుబ్దవాతము, శుక్రదోషము 


76 యోగసర్వస్వము 


మొదలగు వ్యాధులు, ఇంకను మరికొన్ని వ్యాధులును కలుగును. అట్టి 
సమయములో చిన్నపేగులు ఒక చుట్టమీద, మరొక చుట్ట ఎక్కి ఆపరేషను 
వరకు వచ్చుటచే, సామాన్యముగా జనులు భయపడుచుందురు. చుట్టలు 
తారుమారయినపుడు పొత్తికడుపులో నొప్పి బయలుదేరును. అపుడు 
మధ్యమ నౌలిలో చాలనము చేయనలెను. లేనిచో నగ్నిసారము చేసినచో 
వెంటనే ఫలమిచ్చును. నౌలిని శాంతముగా నభ్యసించవలెను. (ప్రేగులు 
ఉబ్బుట, (పేగుల బలహీనత, (ప్రేగులో గాయము కల్గినపుడు, పిత్త ప్రకోప 
జన్య అతిసారమందును, సంగ్రహణి మొదలగు రోగములందు నౌలి హానిని 
చేయును. షట్కర్మలలో నౌలి చాలా ముఖ్యమైనది. 
మందాగ్ని సందీపన పొచనాది సంధాపికాఒనందకరీ సదైవ, 
అశేష దోషామయశోషణీచ, హఠశ్రియామౌళి రియం నౌళిః, 
— హఠయోగ పదీ పీక 


నౌలి వశమైన పిమ్మట (పేగులలోనుండి మలము వెడలుట, జఠరాగ్ని 
వృద్ది చెందుట, సహజముగానే జరుగును. నౌలి చేయునపుడు శ్వాస 
ఆగిపోవును. నౌలిచేసిన పిమ్మట కంఠముదగ్గర లోకాతీతమైనట్టియు, 
అందమైనట్టియు ఒక విధమగు మధురరసము లభించును. నౌళి సిద్ధించిన 
పిమ్మట బంధత్రయము సిద్ధించును. కనుక హఠయోగములన్నింటిలో నిది 
యుత్తమమైనది. ధౌతి, వస్తి క్రియలకు నౌళి ముఖ్యముగా కావలయును. 
శంఖప్రక్షాళణనములో -- నోటితో నీరుత్రావి (పేగులలో త్రిప్పుచు, శంఖములో 
పోసిన నీరు ఒకవైపునుండి వేరొక వైపునకు వచ్చునటుల, ఆసనము ద్వారా 
తీసికొని వచ్చుటలో -- నాలి సహాయ మెంతయో యున్నది. నౌలివల్ల 
గుల్మము, ప్రీహరోగము, మందాన్ని, ఆమవాతము, పొట్టగట్టిగా నుండుట 
మొదలగునవి నశించి, ఆహారమునుండి అన్నరస మెక్కువగా తొందరగా 
తయారగును. నౌరి లేనిచో ధౌతి, వస్తి మొదలగు యోగ క్రియలు 
సఫలములు కావు గనుక యోగమందు వీటికి ప్రాధాన్యమిచ్చిరి. 


వాతపిత్త కఫ దోషములు ఒక్కసారిగా నశించుటచే, ఇది అన్నిటికంటే 
గొప్పది. మలబద్ధము, కడుపు నొప్పి, మూలశంక, అతిమూత్రవ్యాధి, మధు 


హరఠయోగము 77 


మేహము, యకృత్తు జబ్బులు వీర్యదోషములను నశింపజేయుటలో దీని కిదే 
సాటియపై యున్నది. నౌలిని గూర్చి పరిశోధించిన కువలయానందస్వామి దాని 
ఫలితముల నిటుల వెల్లడి చేసినాడు. ఉడ్యాణము, నౌళి, మూలబంధము, 
భస్త్రిక, ఉజ్జాయి -- వీటిని పైవరుసగానే ఉదయము నభ్య సించవలెను. 
మలబద్దము కలవారు ఉడ్యాణము, నౌలి, మూలబంధములను శౌచ నివృత్తి 
కాకపూర్వము కూడా చేయవచ్చును. గోరువెచ్చని అరసోలెడు నీటిలో 
చంచాప్రమాణముగా సైంధవలవణమును కలిసి త్రాగి నౌలి చేసినచో 
(ప్రేగులయందు చలనము గలిగి మలబద్దము తొలగును. సామాన్యముగా 
హృదయ దౌర్పల్యము గలవారు, ఉడ్డీయానము, నౌలి, కపాలభాతి చేయకూ 
డదు - (కువలయానందస్వామి). నౌలివలన శరీరమందలి పంచప్రాణములు 
స్వాధీనమగును. (1) మధ్యనౌలిలో నాసనము నుగ్గబెట్టినచో నపానమును, 
(2) మధ్యమనౌలిలో నెక్కువ సేపుండి, కంఠమును సైకెత్తినచో (ప్రాణ 
మును, ఉదానవాయువును, (3) పైవిధముగానే యుండి బొడ్డును జూచిన 
సమానవాయువును (4) శవాసనమందు వ్యానవాయువును స్వాధీనమగును. 


రుద్రయామళమను తంత గ్రంథనుందు నాభి (ప్రాముఖ్య మిటుల 
వర్గించబడినది. 


సర్వాంగ చాలనాదేవ, (నేవుళీ) కుండలీ చాలనం భవేత్‌, 
యావన్నేవులీం న జానాతి తావద్యాయుం న సంపిబేత్‌. 
కరణాద్దీ ర్రజీవీ స్యాదమరో లోకవల్లభః, 

ధౌతీ యోగానంతరం నేవులీ కర్మచాచరేత్‌ , 

నేవులీ సాధనాదేవ చిరజీవీ నిరామయః. : 
భుక్సా $ముద్దాన్న పక్వంచ వారైకం ప్రతిపాలయేత్‌. 


సర్యాంగచాలన రూపమగు నౌలి చాలనమువలన కుండలిని చలిం 
చును. నౌళి స్వాధీనము కానంతవరకును, వాయుభక్షణము చేయగూడదు. 
నౌలి చేయుటవలన -- సిద్దించుటవలన మృత్యువును జయించును. ధౌతి 
చేసిన వెంటనే నౌళి చేయవలెను. నౌళిచేయుటవలన రోగములన్నియు 
తొలగిపోవును. రోజున కొక పూట పులగము తినవలయును.. 


78 యోగసర్వస్వము 
ఇంతవరకు లభించిన నౌరలి భేదములు 'పాయబడుచున్నవి. 
ఉడ్డీయానములో -- మధ్యమనెౌలి 

వొమదక్షిణ నౌళి (భామయే దుభయ పార్వయోః) 
ఆవర్తనౌలి (భామకము) (తుందం సవ్యాపసవ్యతః) 
తరంగమాలికా నాలి 

మథననౌలి (కవ్వము త్రిపునటుల) 

మథనమందు చాలన నౌరి 

మధ్యమనౌలిలో చాలన నౌలి. 


ఆంతరిక నౌలి: హఠరత్నావళిలో న్ర్రీనివిసయోగీంద్రులు దీనిని చెప్పిరి. 
క్రమమిది. ఇడానాడిచేత వేగముగా చుట్టి, అస్లే పింగళానాడి చేతను 
చుట్టి, ఆ మీద ఆ రెంటి చేతను చుట్టవలయును. నౌలికర్మమును 
స్త్వ్యస్తికాసనమందుండి చేయవలయును. 


OE ర స క 2; 


9. _ఊర్జ్వాధో నౌలి: పొత్తి కడుపును నొక్కి పైభాగమందును, పైభాగ 
మును నొక్కి క్రిందిభాగమందును నౌలి చేయవలెను. 


నౌలి చేయుటకు ముందుగానే పొత్తికడుపుమీద నూనె మర్తనము 
చేసినచో పొట్ట మెత్తబడును. నౌలిచేయుటకు వీలుగా నుండును. నౌలి 
కర్మ ప్రత్యేకముగా నీ క్రింది వ్యాధులకు చాలాఉపకరించును. (1) అజ్లీర్ణము, 
(2) సార్వకాలిక మలబద్ధము, (3) ఉబ్బసము, (4) సార్వకాలికమైన 
జలుబు, (5) దగ్గు (6) సంగ్రహణి, (7) కీళ్లనొప్పులు, (8) నేత్రవ్యాధులు, 
(9) దంతవ్యాధులు, (10) కర్ణవ్యాధులు, (11) పైత్యకోశవ్యాధులు మొదల 
గునవి. కొందరు నౌలిని ఉదరచాలనమందురు. వారు దీని నభ్యసించు 
పద్దతి దిగువ వ్రాయబడిన విధముగా నున్నది. పొట్ట నుబ్బించ గలిగినంతగా 
నుబ్బించి, గొలిని వదలి నాభిని వెన్నెముక కానించుటకు (ప్రయత్నించు 
చుండుట. దీని నన్నిసారమందురు. దీనివలన నపానము అధోముఖముగా 
సంచరించును. వీర్యరక్షణము జరుగును. మొదట రెండు అరచేతులను 
బొటనవేళ్ళు వీపువైపునను మిగిలిన వ్రేళ్లు పొట్టమీద నుండునటుల పెట్టి 


హఠయోగము 79 


నొక్కియుంచుము. ఇప్పుడు పొట్ట నుబ్బించుము. ఎడమ ముంజేతితో 
పొట్టను కుడివైపునకు నెట్టుము. కుడిచేతిని వదులుగా నుంచుము. ఇదే 
విధముగా కుడిముంజేతితో నెడమవైపునకు పొట్టను నెట్టుచు _నెడమ 
చేతిని వదులుగా నుంచుము. పిమ్మట పొత్తికడుపుమీద చేతులతో నొక్కి 
యుంచినచో నపానవాయువు బయటకు వెడలును. ఇప్పుడు పొట్టను 
కడ్డీవలె ముందునకు త్రోయుటకు ప్రయత్నించుము. క్రమముగా పొట్టమీద 
నుండు కండరములు కడ్డీవలె తయారగును. ఇదే. విధముగా పొట్టమీద 
నొక్కియుంచి, పొత్తికడుపు నుబ్బించి లోపలికి లాగుము. పొత్తికడుపును 
నొక్కి పట్టి, పొట్ట నుబ్బించి, సంకోచపరుచుచున్నచో క్రిందనుండి పైకిని, 
పైనుండి (క్రిందకును నౌలి సిద్ధించును. ఈ విధము కుదరనిచో 
రెండవపద్ధతి వ్రాయబడుచున్నది. టేబులుమీద నరచేతులనుంచి గాలిని 
వదరి, పొట్టను బాగుగా లోపలికి లాగి యుంచినచో, కొలది సేపటికి 
సంకల్పబలముచే స్వయముగా నౌలి సిద్దించును. దీనిని ముందునకు 
వెనుకకు లాగవచ్చును. ఇది జలవస్తి కుపయోగించును. శరీరమును 
సాగదీ సికొనుచున్న కుక్కనుగాని, పిల్లినిగాని చూచిన నౌలిస్వరూపము 
బోధపడును. లేక కామోదేకముతో నుండిన జంతువులను జూచినను 
నౌలిని సొధించగలుగుదుము. కొందరు వ్యాయామము వలన పొట్ట 
కండరములను స్వాధీన మొనర్చుకొని నౌలి నభ్యసించుదురు. మరికొందరు 
ఉపవాసము, సాత్త్వికాహారము, ఎనిమా నలవాటు జేసికొని పొట్ట తగ్గగానే 
నౌలి నభ్యసించగలుగుచున్నారు. 


అపొనమును బయటకు నెట్టునట్టి నగ్నిసారమును బాగుగా నిత్య 
మభ్యసించుచున్నచో నౌలి భేదములన్నియును స్వాధీనమగునని యోగుల 
యనుభవముగానున్నది. బుద్ధిబలముచే నింకను పలువిధములుగా దీనిని 
సాధించువారును కన్సట్టుచున్నారు. కొందరు ఇతరులు నౌలిని జేయు 
చున్నపుడు చూచి వెంటనే చేయగలుగుదురు. నౌలి క్రియ తగు జాగ్రత్తతో 
నభ్య సించదగినదిగా నున్నది. 


80 యోగసర్వ్యస్వము 
గజకరణి 
ఉదరగత పదార్ధముద్వమన్ని, 
పవనవుపాన ముదీర్యకంఠనాళే, 


క్రమపరిచయవశ్యనాడి చక్రా, 
గజకరణీతి నిగద్యతే హఠజ్ఞేః. — హఠయోగ ప్రదీపిక 


ఏనుగు తొండముతో నీరు |త్రావి తిరిగి బయటకు వదలి పెట్టినటుల 
గజకరణిలో చేయబడును. కనుక దీనిపేరు గజకర్మ, లేక గజకరణి అని 
వచ్చినది. దీనిని భోజనమునకు ముందుగనే చేయవలెను. విషయుక్తము 
లేక దూషితముగు భోజనము చేసినచో, భోజనము తరువాత కూడా 
చేయవచ్చును. (1) ప్రతిదినము దంతధావనము తరువాత కావలసినంత 
నీరు (త్రాగి, నోటిలోనికి వ్రేళ్లు పోనిచ్చి, వాంతిచేసికొనవలెను. (2) 
చేతులతో మోకాళ్లు పట్టుకొని, తలను పూర్తిగా వంచి, నాభి క్రిందిభాగమును 
లోపలికి లాగుచున్నచో వాంతియగును. (3) మధ్యమనౌలిచేసి, తలను 
పూర్తిగా వంచినచో వాంతియగును. (4) వేపాకు తిని పొట్టనిండ నీరు 
త్రాగినచో వాంతియగును. (5) మిరియములు తిని ఉప్పునీరు త్రాగి 
వాంతిచేసికొన్నచో వాంతి తొందరగా వచ్చును. మంగకాయపొడి వేడినీళ్లలో 
కలిపి త్రాగినచో డోకు పూర్తిగా వచ్చునని ఆయుర్వేదములో నున్నది. ఇలా 
చేయుచుండగా సంకల్పమాత్రముననే నీటిని బయటకి వదలి "పెట్టవచ్చును. 
లోపలికి వెళ్లిన నీటిని నౌలిచేసి, త్రిప్పి బయటకు వదలుట చాలా మంచిది. 
-- స్వచ్చమైన నీరు వచ్చినచో, మలము ముఖముగుండా రాలేదని (గ్రహించ 
వలెను. పైత్యప్రధానులకిది హితకరమైన క్రియ. దీనివలన ఆమాశయములో 
సంగృహీతమైనట్టియు, దూషితమగు పిత్తము జీర్ణముకాకుండా శేషించిన 
ఆహారరసము, వికృతమగు శ్లేష్మము, నీటిలో కలిసి వాంతితో కూడా 
బయటకు వచ్చును. కొంతజలము ఆమాశయములోనుండి (ప్రేగులలోనికి 
వెళ్లిపోవును. కొంత సూక్ష్మనాడుల గుండా రక్తములో. కలిసిపోవును. 
కాని దీనివలన కొంచెమైనను హాని లేదు. ఆ జలము మలమూత్రద్యారముల 
నుండియు, ప్రస్వదరూపముగను, ఒకటి రెండు గంటలలో జయటకు 
వచ్చును. ఈ [క్రియచేయువారు పాయసము, పులగము, పాలు, అన్నము 


హఠయోగము 81 


తీసికొనుట మంచిది. అజీర్ణము, ఎండలో తిరుగుట వల్ల కలిగిన పైత్యవృద్ధి, 
పిత్తప్రకోపజన్యరోగములు, జ్వీర్మముగు కఫవ్యాధి, (క్రీములు, రక్తవికారము, 
ఆమవాతము, విషవికారము, చర్మవ్యాధులు మొదలగువాటిని పోగొట్టుటలో 
నీ (క్రియ చాలా మంచిది. 


తీవమగు కఫ ప్రకోపము, వమనరోగము, ఆంధత్రదుర్చలత, క్షత యుక్త 
మగు సంగ్రహణి, హృదయదౌర్భల్యము, ఉరఃక్షతాది రోగములందు నీ 
క్రియను చేయగూడదు. ఇదేవిధముగా అవసరము లేనప్పటికిని దీనిని 
నిత్యము చేయగూడదు. శరదృతువులో పిత్తము వృద్ధిచెందుచుండును. 
కనుక ఇట్టి సమయములో నావశ్యకతానుసారముగా దీనిని చేయవచ్చును. 
దీనిని ఘేరండనాథుడు చెప్పలేదు. ఘేరండనాథుడు చెప్పిన క్రియలను 
స్వాత్మారాముడు స్వీకరించలేదు. కాని ఇద్దరూ చెప్పిన క్రియలు, స్వరూపము, 
స్వభావాదులలో కలియునట్టున్నందున భేదము వ్రాయబడుచున్నది. 


1. గజకరిణిలో త్రాగిన నీటిని 'క్రక్కవలయును -- స్యాత్మారాముడు 
చెప్పినది. 


2. వారిసారములో త్రాగిన నీటిని ఆసనముతో వదరీవలయును. 


3. వ్యుత్క9మకపాలభాతి -- ముక్కులతో నీరు త్రావి నోటితో 
వదలుట, తిరిగి నోటితో కూడా త్రాగి ముక్కులతో వదలవలెను. 


4. మాతంగినీముద్ర - నీటిలో కంఠమువరకు నిలబడి, ముక్కులతో 
నీరు త్రావి, నోటితో వదలుటయు, తిరిగి నోటితో త్రాగి, ముక్కులతో 
వదలుటయు నున్నది. 


ఈ భేదములను బాగుగా గుర్తించవలయును. 2, 3 శలు 
ఘేరండనాథుడు చెప్పినవి. 


కపాలభాతి 
భస్ర్రావ ల్లోహకారస్య, రేచపూరౌ ససంభ్రమౌ, 
కపాలభాతి ర్విఖ్యాతా కఫదోషవినాశినీ. -- హఠయోగప్రదీపిక 


82 యోగసర్వస్వము 


కమ్మరవాని కొలిమితిత్తివలె మిక్కిలి వేగముగా, క్రమముగా రేచక 
పూరకాత్మకమైన ప్రాణాయామమును శాంతిపూర్వకముగా చేసినచో కఫ 
దోషములను నశింపజేయునని యోగశాస్త్రమందు (వ్రాయబడియున్నది. 
అనగా కొలిమి తిత్తులను ఒకటి తరువాత ఒకటిని గాలిపూరించి వదలు 
నటుల రేచకపూరకములు చేయవలెనని తాత్సర్యము. కొందరు రెండు 
ముక్కులతో నొకేసారిగా రేచకపూరకములను కొద్ది ప్రమాణముతో పొత్తి 
కడుపును నొక్కుచు చేయవలెనని తమ (గ్రంథములలో పైదానిని మార్పుచేసి 
వ్రాసినారు. ఘేరండనాథుడు దీనికి భిన్నముగా చెప్పుచున్నాడు. దీనిని 
వాతక్రమ కపాలభాతి యనినాడు. దానిక్రమ మిటులున్నది. 

ఇడయా పూరయేద్యాయుం, రేచయేత్సింగళాఖ్యయా, 

పూరయేద్యా సింగలయా పునశ్చంద్రేణ రేచయేత్‌. 

పూరకం రేచకం కృత్యా వేగేన న తు చాలయేత్‌, 

ఏవమభ్యాసయోగేన కఫదోషం నివారయేత్‌. 


మొదట వామనాసికతో మెల్లగా పీల్చి, కుడినాడితో మెల్లగా వదల 
వలెను. మరల కుడిముక్కుతో మెల్లగా పీల్చి, ఎడమ ముక్కుతో మెల్లగా 
వదలవలెను. ఇటులచేసినచో కఫదోషములు ఇరువదియు నశించును. 
రేచకపూరకములు మెల్లగా చేయవలయు ననునది గమనించదగినది. ఇటుల 
భిన్నభిన్నమగు పద్దతిలో కపాలభాతి యున్నది. భస్త్రీకలో ఒకముక్కుతోనే 
రేచకపూరకములు చేయవలెను. సాంకర్యము లేకుండుటకయి స్వరూ 
పమును (గహించవలయును. దీనికి కపాలభాతి యని ేరుపెట్టినారు. 
సుషుమ్నలోనుండి పుప్ఫుసకోశమునుండి శ్యాసనాళము ద్వారా మాటిమాటికి 
కఫము బయటకు వచ్చుచుండినను, పీనసరోగమున్నను సూత్రనేతి, ధౌతి 
(క్రియలవలన తగినంత శోధనము జరుగదు. ఇట్టి సమయమందు కపాలభాతి 
లాభదాయకమై యున్నది. ఈ వచం పుప్ఫుసమందును, కఫవాహిక 
నాడులన్నిటిలోను పోగైన కఫము భసీ స్మీపటలమగును. కొంత చెమట ద్వారా 
బయటకువచ్చును. ఇందువల్ల పు ప్ఫుసకోశములు పరిశుద్ధములై, బలిష్టము 
లగును. సుషుమ్ననాడి మస్పిష్కము, ఆమాశయము పరిశుద్దములగును. 
జ్లీర్ణశక్తి హెచ్చును. కాని ఉరణక్షతము, హృదయ దౌర్చల్యము, Sobel, 


హఠయోగము 83 


హృల్లాసము, ఎక్కిళ్లు, స్వరభంగము, మాన సికచాంచల్యము, తీవజ్వరము, 
నిద్రలేక పోవుట, ఊర్హ్వరక్ష పిత్తము, ఆమ్హపిత్తము మొదలగు రోగములం 
దును, య్మాత్రలందును, వర్షము కురియునపుడును దినిని చేయగూడదు. 
ఈ [క్రియ మరింత వేగముగా చేసినచో, నాడులయం దాఘాతము కలుగ 
వచ్చును. శక్తికి మించి యధిక ప్రమాణములు చేసినచో, పుప్పుసకోశములు 
శిథిలములై వాయువును బయటకు నెట్టు శక్తి తగ్గిపోవును. (ప్రాణశక్తి 
కూడా తగ్గిపోయి పుప్ఫుసకోశములో శేషించిన వాయువు మాటిమాటికి, 
ee నోటినుండి బయటకు వెడలుచుండును. ఊపిరితిత్తులు 
బల హీనముగా నున్నవారు కపాలభాతి, భస్త్రిక, ఉజ్జాయాలను చేయగూడదు 
అని కువలయానందస్వామి ప్రాణాయామము అను (గంథమందు (వ్రాసినారు. 


కపాలము మురికిగా నున్నచో భావములు కూడా కలుషితముగానే 
యుండును. కపాలము (మస్తిష్కము) శుభమైనచో, భావములు గూడ 
స్వచ్చములగును. కపాలశోధనము చేయునదిగాన దీనికి కపాలభాతి అను 
"పరు గల్లినది. ఘేరండనాథుడు దీని నింకను విపులీకరించినాడు. ఆ (క్రమ 
మిటులున్నది. 

వాతక్రమేణ వ్యుత్క)మేణ కీత్త్రమేణ విశేషతః, 

భాలభాతిం త్రిధా కుర్యాత్‌ కఫదోషం నివారయేత్‌. 


వాతక్రమము, వ్యుత్కమము, శీత్క9మము అని కపాలభాతి మూడు 
విధములుగానున్నది. ఇందు వాత క్రమము మొదట వ్రాయబడినది. 
మిగిలినవి వ్రాయబడుచున్నవి. 


వ్యుత్క9ను కనాలభాతి: 
నాసాభ్యాం జలమాకృష్య పునర్వ క్తేణ రేచయేత్‌ శ 
పాయం పాయం వ్యుత్య్రమేణ శ్లేష్మదోషం నివారయేత్‌. 


నాసారంధ్రములలో నీరు త్రాగి నోటితో వెడలించుము. అదే 
విధముగా నోటితో నీరు త్రావి ముక్కురంధ్రములతో వదలినచో, వ్యుత్కమ 
కపాలభాతి యగును. దీనివల్ల కూడా కఫరోగములన్నియు నశించును. 


84 యోగసర్వస్వము 


శీత్స్క9ను కపాలభాతి: 
కీత్కృత్య పీత్వా, వక్త్రేణ నాసానాశై ర్విరేచయేత్‌, 
ఫ్‌ మభ్యాసయో 'గేన కామదేవసమో భవేత్‌. 
న జాయతే చ వార్దక్యం, జరానైవ ప్రజాయతే, 
భవేత్‌ స్వచ్చందదేహశ్చ కఫదోషం నివారయేత్‌. 


పైవిధముగానే నోటితో శీత్కారము జేయుచు, నీరు త్రాగి రెండు 
నాసారంధములతోను బయటకు వదలుచుండవలెను. దీనిని కీత్తమ 
కపాలభాతి యందురు. ఈ క్రియ కఠినమైనదేగాని యసాధ్యము మ్మాత్రము 
గాదు. కొందరు ఎడమ ముక్కుతో నీరుత్రాగి కుడిముక్కుతోను, కుడి 
ముక్కుతో త్రాగి ఎడమ ముక్కుతోను వదలిపెట్టదరు. మస్తిష్కమును 
శుభపరచుట కిటుల క్రియలు వృద్దిచెందినవి. ఈ కపాలభాతివలన సౌంద 
ర్యము హెచ్చును, వృద్దాప్యము నశించును. కఫరోగములన్నియు నశించును. 
శరీరమందు సౌందర్యము స్టిరముగా నుండును. పైత్యరోగులకు దీనివలన 
చాలా తొందరగా ఫలము చేకూరును. ఈ మూడింటిని అభ్య సించుటవల్ల 
మస్తిష్కములోని రోగము లన్నియు నశించి ఆరోగ్యము లభించును. కాలు ' 
ష్యము వదలుటచే భావపరంపరలు స్వచ్చములగును. భావము స్వచ్చముగా 
నున్నచో వీర్యము (బిందువు) జయించబడి జితేంద్రియుడగును. అన్నిటికి 
భావమే మూలభూతమై యున్నది. కనుక భావరక్షణమునకై కపాలభాతి 
యనుసరించదగినదియై యున్నది. కపాలభాతి సిద్ధించినచో భస్త్రిక తేలికగా 
కుదురును. 


త్రాటకము 

నిమేషోన్మేషకం త్యక్తా సూక్ష్మ సూక్ష శం నిరీక్షయేత్‌, 
పతన్తి యావదశ్రూణి త్రాటకం ప్రోచ్యతే బుధైః, 
ఏవ మభ్యాసయో'గేన శాంభవీ జాయతే ధ్రువమ్‌, 
నేత్రరోగాః వినశ్యన్తి దివ్యదృష్టిః ప్రజాయతే. — ఘేరండసం హిత 
నిరీస్హే న్నిశ్చలదృశా సూక్ష్మసూక్ష్మం సమాహితః 
అశ్రు సంపాతపర్యన్త మాచార్యె స్రాటకం స్మ తమ్‌. 

-- హఠయోగ ప్రదీపిక 


హరయోగము 85 


సాధకుడు ఏకాగ్రచిత్తుడగుచు, సూక్ష్మ లక్ష్యమును కనులవెంబడి 
నీరుకారువరకు రెప్పవాల్చక చూచుచుండవలెను. త్రాటకము సిద్దించెనచో 
శాంభవిముద్ర సిద్ధించును. కంటిజబ్బులు తొలగును. దీనిని యోగులు 
త్రాటకమనినారు. త్రాటకమును గూర్చి భక్తిసాగరములోనిటుల వ్రాసెను. 
దాని క్రమమిది - రెప్పవాల్చక సూక్ష్మలక్ష్యమును కనులవెంబడి నీరు 
కారువరకు చూచుచుండవలెను. ఇది త్రాటకమ్రైయున్నది. భూమధ్యమందు 
చూచుట కూడ త్రాటకమే యగును. తెల్లని గోడమీద ఆవగింజతో 
సమానమైన నల్లని చిహ్నముంచి, దానిమీద దృష్టిని నిల్పచుండగా చిత్తము 
సమాహితమై, దృష్టికి శక్తి కలుగును. మెస్మరిజములో కలుగు శక్తి 
త్రాటకమువల్ల కూడా కలుగును. 
మోచనం నేత్రరోగాణాం తంద్రాదీనాం కపాటనమ్‌, 
యత్నత స్రాటకం గోప్యం యథా హాటక పేటకమ్‌. 
-- హఠయోగ (పదీ పిక 


త్రాటకము నేత్రరోగములను పోగొట్టును. మగత మొదలుగా గల 
వాటిని శరీరములోనికి రానివ్వదు. లోకములో బంగారపు పెట్టను దాచు 
కొనినటుల, త్రాటకమును దాచుకొనవలెను. ఉపనిషత్తులలో ఆంతరికము, 
బాహ్యము, మధ్యమము -— అను మూడు లక్ష్యములు (తాటకమునకు 
చెప్పబడినవి. ఆ మూడు భేదములును దిగువ వ్రాయబడుచున్నవి. 


(1) కనులు మూసికొని, కనుగుడ్డుల వృత్తిని హృదయమందుగాని, 
(భూమధ్యమందుగాని నిల్పుటను ఆంతరిక (తాటకమందురు. ఈ యాంత 
రిక త్రాటకమునకును, ధ్యానమునకును, కొన్ని యంశములందు “సమభావ 
మున్నది. భూమధ్యమందు త్రాటకము చేయుటవల్ల (ప్రారంభములో కొన్ని 
రోజులవరకు కపాలమందు (మస్తిష్కుము) నొప్పికలుగును. కనుబొమ్మలు 
చంచలములగును. కాని కొలది రోజులు గడచిన పిమ్మట, నేత్రవృత్తి స్ట్‌ 
మగును. హృదయమందు దృష్టి నిల్ఫువారికిట్లి ప్రతికూలత లేదు, కలుగదు 

వ] ఈం 
కూడా. 


86 యోగసర్వస్వము 


(2) చంద్రుడు, కాంతిగల నక్షత్రములు, తృణాచ్చాదిత పర్వత శిఖ 
రములు, లేక దూరవర్తిలక్ష్యమందు దృష్టిని స్థిరపరచుటను బాహ్యత్రాటక 
మందురు. సూర్యుని మీద దృష్టి నిలుపరాదు. సూర్యునియందును, 
నేత్రములందును ఒకే విధమగు తేజస్సు ఉండుటచేత, (వలన) గొప్పు 
తేజస్సు గల సూర్యునిచే నేత్రతేజస్సు ఆకర్షించబడును. కన్నులు రెండు 
మూడు నెలలలోపలనే తేజోవిహీనములగును. సూర్యుని మీద త్రాటకము 
చేయదలచినచో నీటియందు (ప్రతిఫలించిన బింబము మీద దృష్టి నిగుడ్చ 
వలెను. ఇదే విధముగా దూరవర్తి పదార్థమందు దృష్టి నిగుడ్చుటను బాహ్య 
త్రాటకమందురు. 


(3) నల్లని సిరాతో కాగితము మీద (వ్రాయబడిన ఓంకారము, 
బిందువు, ఇష్టదేవతామూర్తి, భగవంతుని చిత్రము, మైనపువత్తి ప్రకాశము 
వల్లగాని, మంచినూనెతోగాని వెల్లుచున్నవర్తి (వత్తి) కాంతివల్లగాని, ప్రకాశిత 
మైన ధాతుమూర్తి నాసాగ్రము సమీపవర్తిలక్షకము -- వీటిమీద దృష్టిని 
స్టీరపరచుటను మధ్యమ (త్రాటకమందురు. కేవలము భూమధ్యమందు 
ప్రారంభములో కన్నులు తెరచి ఎక్కువసేపు చూచినచో నేత్రనాడులు 
దుర్చలములై నేత్ర శక్తి తగ్గిపోవును. దగ్గరచూపు (5102431820 వచ్చును. 
ఈ మూడువిధము లైన (తాటకములకు అధికార తారతమ్యముగలదు. ఎవరు 
పిత్తప్రకృతి గలవారో, ఎవరి మస్తిష్కము నేత్రములు, హృదయము -- 
వీటియందు మంటగలదో, నేత్రములందు పువ్వువేయుట, ఉబ్బుట, మంట 
మొదలగు నే యితర రోగములున్నను, వారు ఆంతరిక  (త్రాటకమున 
కధికారులు. పైన పేర్కొనబడినవారు బాహ్యత్రాటకము చేసినచో, నేత్ర 
ములకు హానికల్లును. ఎవరి దృష్టి దూరమందలి వస్తువులను జూడజాలదో, 
ఎవరు వాతతత్త ్రముగలవారో, వీర్యదోషము గలదో, వారు సమీపస్థమగు 
మూర్తి మొదలగువాటిమీద త్రాటకము చేయగూడదు. చంద్రుడు మొదలగు 
నుజ్జ్వ్యల లక్ష్యములమీద, త్రాటకము చేయవలెను. ఎవరి దృష్టి దోష 
రహీతమో, త్రిధాతువులు సమముగా నున్నవో, కఫ ప్రధానులో, నేత్రజ్యోతి 
పూర్ణముగానున్నదో - వారు మధ్యమత్రాటకమును చేయవలెను. ఎవరికి 
రెండు మూడు సంవత్సరములకు పూర్వము ఉపదంశము (సవామేహము) 


హఠయోగము 87 


గనేరియా రోగములు కలిగిననో లేక ఆమ పిత్తము, జీర్ణజ్య్వరము, విషమ 
జ్వరము, మజ్ఞాతంతు వికారము, పిత్తాశయవికారము మొదలైన బాధలచే 
పీడితులో లేక పొగాకు, గంజాయి మొదలైన దుర్వ్యసనములు గలవారో 
వారేవిధమైన (త్రాటకమును చేయగూడదు. ఇదేవిధముగా మానసిక చింత, 
క్రోధము, శోకము గలవారు, గంథాధ్యయనము చేయువారు, ఎండలో 
కూర్చొనువారు, చలిమంట వేసికొనువారు కూడా త్రాటక క్రియయందు 
(పవేశించరాదు. పాశ్చాత్యుల ననుకరించుచు, కొంతమంది మద్యపానము, 
మాంసాహారము ఆమ్లము మొదలగు నపథ్యపదార్ద _ భక్షణము చేయుచు, 
మెస్మరిజమ్‌ సిద్దిచేయుటకు త్రాటకము చేయుచున్నారు. ఈ యభ్యాసము 
సంపూర్ణమైనది కాదు. అనేకమందికి కళ్లు చెడిపోయినవి, అనేకమందికి 
పిచ్చి ఎత్తినది. కనుక పథ్యముచేయువారే సిద్దిని బడయజాలుదురు. 
యమనియమ పూర్వకమైన, ఆసనాభ్యాసమువల్ల, నాడీమండలము మృదు 
వైన పిమ్మటనే త్రాటకము చేయవలెను. కఠినమగు నాడులకు తొందరగా 
దెబ్బ తగులును. త్రాటకము చేయగోరువారు, ఆసనములు సిద్ధించిన 
పిమ్మటనెే, నేత్రవ్యాయామము లభ్యసించుట మిక్కిలి గుణదాయకమై 
యున్నది. ప్రాతకాలమందు శాంతిపూర్వకముగా దృష్టిని మెల్లమెల్లగా, 
కుడి ఎడమలకు, (క్రిందకు పైకి త్రిప్పుటను నేత వ్యాయామమందురు. 
ఈ వ్యాయామమువలన, నేత్ర నాడులు మృదువగును, దృఢపడును. 
దీని తరువాత త్రాటకము చేయుటవల్ల, నేత్రములకు హానివాటిల్లునను 
భయము తగ్గిపోవును. త్రాటకాభ్యాసము వలన నేత్రములకు, మస్తీ 
ష్కమునకు ఉష్ణత చేకూరును. కాన నిత్యము జలనేతి చేయవలెను. 
ప్రతిరోజును (త్రిఫలముల నీటితోను, గులాబి నీటితోను నేత్రములను కడు 
గవలయును. భోజనమందు పైత్యవర్రకములగునట్టియు, మలబద్దకము 
చేయునట్టియు పదార్థములను సేవింపరాదు. కన్నులవెంబడి నీరుకారిన 
పిమ్మట, ఆ రోజున రెండవసారి తిరిగి త్రాటకము చేయగూడదు. కేవలము 
ప్రాతఃకాలమందు ఒక్కసారియే చేయవలెను. వాస్తవముగా త్రాటకమున 
కనుకూలవుగు కాలము రాత్రిపూట రెండుగంటలు మొదలు అయిదు 
గంటలవర కుపయుక్త మైనది. శాంతమగు కాలమందు మనసున కేక్నాగత 
చాలా తొందరగా కలుగదొడగును. ఒకటిన్నర సంవత్సరము నియమితముగా 


88 


యోగసర్వస్వము 


త్రాటకము చేసినచో సాధకుని సంకల్పములు సిద్దించ మొదలు పెట్టును. 
ఇతరుల హృుదయమందలి భావములు గోచరించును. పదార్థములు చాలా 
దూరమందున్నప్పటికిని, దగ్గరనే యున్నటుల గోచరించును. హృషీశకేశము 
నందలి శివానందసరస్వతిన్వామి ఇటుల pas -ా. త్రాటకము వలన 
ఇచ్చాశక్తి వృద్ధి చెందును. దూరదర్శనము కలుగును. నియమము, పథ్యము 
లేకుండా త్రాటకము చేయువారికే దోషములు కల్లుచుండును. త్రాటకము 
నకు ఆకుపచ్చని వస్తువు, నల్లని ఆకాశము, పచ్చనివస్తువు, శ్వేతవస్తువులు 
లక్ష్యములుగా నున్నవి. 


(తాటకనంబంధి వ్యాయామము: 


kL 


ప్రాతఃకాలమందు లేవగానే, కళ్లను తెరచి, చల్లని నీటితో, బాగుగా 
చల్లి తడుపుము. త్రిఫలముల నీటితో తడుపుట మరింతమంచిది. 
ఈ క్రియవల్ల నేత్రములకు ఆరోగ్యము, దివ్యమగు శక్తియు కలుగును. 


యోగులు కొన్ని రకములగు నోషధులతో కాటుక తయారుచేసీ 
కనులకు _ పెట్టుకొందురు. దానివలన వారి కన్నులకు దివ్యమగు 
శక్తి కలుగును. 


ప్రొద్దున, మధ్యాహ్నము, సాయంకాలమందు బ్రహ్మరంధ్రము మీద 
పరిశుభ్రమైన నీరు పోసి, కుడిచేతి బొటనవేలితో రుద్దుము. 


ముక్కుతో నీరు (తాగుటవల్ల కూడా అపూర్వమగు లాభము కల్లును 


కనురెప్పలను కదల్బక, లోపలభాగమును (గ్రుడ్డును) కుడి ఎడమలకు 
(తిప్పుము. 


'పైవిధముగా నేత్రములను (క్రిందకును పైకిని త్రిపవలయును. 
అదేవిధముగా కండ్లలోపలి భాగమును గుండ్రముగా త్రిప్పుము. 


కండ్లను తికోణముగాను, చతుష్కోణముగాను త్రిప్పగలిగినచో చాలా 
లాభము కలుగును. 


10. 


ll. 


12. 


13. 


14. 


15. 


(1) 


హఠయోగము 89 


'పైనవాసిన నాలుగు విధములగు సాధనలు చేసిన పిమ్మట, రెండు 
నేత్రములను బాగా తెరచి విస్తరించుము. 


రెండు నేత్రములను గట్టిగా మూసి, రెండు నిముషములు పై 
వ్యాయామములవల్ల కళయందు కల్గిన కంపమును పరిశీలింపుము. 
a) om * 


ఇప్పుడు రెండు నేత్రములను ఒక్కసారిగా తెరిచి చూపును సుమారు 
అయిదు, ఆరు బారల ఎత్తున ఆకాశమందు నిలబెట్టుము. 


పై స్థితిలో 20 లేక 25 సెకన్లు ఉండి నేత్రములను అయిదు ఆరు 
బారలు (క్రిందుగా నిలబెట్టుము. 


ఇప్పుడు భూమినుండి నేత్రములను తొలగించి అయిదు బారల దూర 
మున కళ్లను అడ్డముగా త్రిప్పి, కుడివైపున నిలబెట్టుము. ఎడమ 
వైపున బొత్తుగా ఒత్తిడి, నేత్రప్రసారము లేనటుల నిలబడుము. 


ఇదేవిధముగా కుడివైపు నుంచి తొలగించి, ఎడమవైపున నిలబెట్టి, 
శక్తినంతయు ఎడమ నేత్రము మీదనే యుంచవలెను. 


పై వ్యాయామములన్నియు చేసి, రెండు నేత్రములను మూసికొని, 
ఏకాగ్రతతో రెండుచేతులతో రెండు కణతలమీద మెల్ల మెల్లగా 
కొట్టవలెను లేక మూయవలెను. ఈ [క్రియవలన కళ్లమీద మంచి 
ప్రభావము పడును. పూర్వోక్త వ్యాయామములన్నింటివల్ల, నేత్ర 
ములకు దివ్యమగు శక్తి కలుగును. ఆకర్షకశక్తి, స్పంభనశక్తి, 
సమ్మోహనశక్తి మొదలైన దివ్యశక్తులు కలుగును. కళ్లజోడుతో 
సంబంధము తీరిపోవును. (ప్రస్తుతము త్రాటకము యొక్క భిన్న 
భిన్న లక్షణములు తెల్పబడుచున్నవి. ఏ వస్తువులమీద (త్రాటకము 
చేసిన లాభమధికముగాను, హాని తక్కుపగానుండునో, ఆ వస్తువులే 
యిచ్చట చెప్పబడుచున్నవి. 


నల్లని వస్తువు మీద ఒక కంచుపాత్రలో కొలదిగా వరపిడిపట్టిన 
లింగమును నీటిలో నుంచి త్రాటకము చేసినచో మిక్కిలి లాభము 


90 


(2) 


యోగసర్వస్వము 
కల్గును. ఇదేవిధముగా సాలగ్రామ గిలమీదకూడా (తాటకము చేయ 
వచ్చును. 


ఒక అడుగు పొడవు వెడల్పు గలదియు, మరయుచున్న కాగి 
తము మీద నిగనిగలాడుచున్న నల్లని సిరాతో ఒక అంగుళము 
కైవారముగల గుండ్రని బొట్టు పెట్టి, ఎదురుగా నున్న గోడమీద 1 
బారెడు దూరమున (వేలాడదీసి, దానిమీద దృష్టిని స్థిరపరచినచో, 
త్రాటక మతి గఘ్రముగా సిద్ధించును. ఈ త్రాటకమును ఒకటి, 
రెండు రోజులు చేసినచో అతి సుందరమైన ఒక తేజస్సు బొట్టునకు 
నాలుగు వైపుల తిరుగ మొదలుపెట్టును. అయిదారు రోజుల 
లోపలనే ఈ (ప్రకాశము బొట్టుమీదకు వచ్చి కప్పివేయును. కాని ఈ 
తేజస్సు చంచలముగా నుండును. ఇప్పుడు పలుతెరంగులగు రంగులు 
కనబడ మొదలు పెట్టును. సాధకుని మనస్సు కూడా దీనిని కోర 
మొదలు పెట్టును. కళ్లు కూడా అలసటను మరచిపోయినట్టుండును. 
మనస్సును నేత్రములలో నైక్యము చేసి, పూర్యోక్తమగు తేజస్సును, 
తన ఇష్టానుసారము సాధకుడు నిలబెట్టుటకు (ప్రయత్నించవలెను. 
10, 15 రోజులలోపలనే ప్రకాశము సంకల్పానుసారము నిలుబడ 
మొదలు పెట్టును. మెస్మరిజము. సిద్దించుట నదియే. పూర్యోక్త 
మగు సంకల్పము లేక సిద్ధి కలిగినంతమాత్రమున త్రాటకమున 
సంపూర్ణ పండితుడైనటుల తలంచగూడదు. కాగితము, దానిమీద 
నున్న బొట్టుకూడా తేజోరూపముగా కనబడునంతవరకు ప్రకాశ 
మును వృద్దిచేయవలెను. దీని తరువాత నేతదృష్టిని మానసిక 
సంకల్పముతో సూదికొనవలె తీక్షణముగా జేసి, బొట్టును భేదించ 
వలెను. ఇదికాగానే, సాధకుడు తలంచిన సంకల్పములు (భావములు) 
సిద్దించ మొదలు? పట్టును. బొట్టుకవతల నానందనగరమున్నటుల 
గోచరించును. చెప్పుటవల్ల ప్రయోజనము లేదు. సాధన చేసి 
చూచినగాని యథార్థము తెలియదు. బొట్టుకవతల నున్న దృశ్యము 
గోచరించుట - కనబడుటయే త్రాటకము యొక్క పూర్ణ సిద్ధియై 
యున్నది. 


హరఠయోగము 91 
శ్యేతవస్తు వుమీద త్రాటకము: 


శ్వేతవస్తువు మీద [టన న - చంద్రుని మీదనే చేయవలయును. 
ఈ (తాటకమువలన నీకే స్తజమగు నేత్రములు గూడా తేజస్సు పొంద 
మొదలు పెట్టును. నేత్రతేజస్సు వృద్దిచెందుటకు చంద్రుని కంటే మించిన 
త్రాటకము లేదు. చంద్రుని మీది తాటకము వలన స్వష్నదోషములు 
తొలగిపోవును. చంద్రునకు, మనస్సునకు, తండ్రి కొడుకు సంబంధముం 
డుటచే మనస్సు కేకాగ్రత కీ ఘముగా సిద్దించును. చంద్రుడు లేనపుడు 
పరిశుద్దమగు వెన్నరాశి మీద కూడా త్రాటకము చేయుటచే లాభము కలుగును. 
ఏ రోజున గొప్ప యంధకారములో గూడా ధ్యానించినతోడనే చంద్రుడు 
కనబడ మొదలు పెట్టునో, కన్నులు మూసికొన్నప్పటికినీ పగటియందు కూడా 
చంద్రదర్శనమగునో “అదియే త్రాటక సిద్ది యని (గ్రహించవలెను. ఈ స్టితిలో 
నేత్రములు దివ్యాకర్షణశక్తి ని పమ. Fe మాన సికముగు దివ్యమైన 
సిద్దులు కూడా సంపాప్తించును. 


ఆకుపచ్చని (తాటకము: 


"పైవిధముగానే త్రాటకము కొరకు చిగిర్చిన, ఆకుపచ్చని, ఆకర్ష 
అీయమగు వృక్షమును నిర్ణయించుకొని, ప్రాతఃకాలమందును, సాయంకాల 
మందును 1 బారెడు దూరమున కూర్చొని దృష్టినినిగుడ్చవలయును. 
దీనివల్ల నేత్ర బలము హెచ్చి మనస్సున కేకాగ్రత వృద్ది చెందును. తులసి, వేప 
చెట్టుమీద (తాటకము చేసినచో చాలామంచిది. ఢేనిచో ఏ చెట్టుమీదనైనా 
చేయవచ్చును. 


ఆకొశతాటకము: 


ప్రాతకాలమందు సూర్యోదయము మొదలు మూడు గడియలు 
ప్రొద్దు ఎక్కువరకు ఆకాశము మీద స్థిరపరచి త్రాటకము చేయ 
వలెను. ఈ త్రాటకము వల్ల సాధకుని న్మేత్రములనుండి (ప్రకాశము 
తీగగా నేర్పడి, ఆకాశముతో కలియును. ఈ తీగ పూర్తిగా తయారయిన 
పిమ్మట ఇష్టవస్తువును ధ్యానము చేసినచో, ఆ వస్తువు ఈ తంతువుయొక్క 
అగ్రభాగమందు -- అనగా ఆకాశముతో కలియు తీగకొనమీద కనబడును. 


92 యోగసర్వస్వము 


దానిని చూడగానే సాధకుని మనస్సు ఆనందముతో పరిష్టావితమగును. 
చాంచల్యము సంపూర్ణముగా తగ్గి శాంతి ననుభవించ మొదలు పెట్టును. 


పచ్చని (తాటకము: 


సాధకుడు తన యెదుట మానసిక కల్పనతో యందమైన కాగితము 
మీద, పచ్చని బంగారు రంగుగల, కుంకుమ పువ్వురంగుగల సిరాతో 
ఓం) అని వ్రాసీ త్రాటకము చేయవలెను. దీనిని తన హృదయమందే 
చేయగల్లినచో మరింత లాభము కలుగును. 


ఎర్రని (తాటకము: 


అప్పుడు వికసించిన గులాబి పువ్వును ఎదుట పెట్టుకొని సంకల్పముతో 
త్రాటకము అనగా ఈ పుష్పము ఒక నిమిషములోపల నేత్రతేజస్సువల్ల 
ఎండిపోయినదని చేసినచో, ఏ రోజున దివ్యమగు తేజస్సు సాధకుని నేత్రము 
లందుద్భవిల్లునో, ఆ రోజుననే సంకల్ప మాత్రమున పుష్పము ఎండిపోవును. 
తిరిగి భగవంతుని మీద నమ్మకముంచి శ్రద్దతో తిరిగి జీవింపజేయుటకు 
ప్రయత్నించవలెను. దీనిలో దైవాన్నుగహమువల్ల సాఫల్యము చేకూరును. 
పూర్యోక్తమగు త్రాటకము చేయుటచే, సింహము నాకర్ణించు దివ్యతేజస్సు 
ఉద్భవిల్లును. దివ్యముద్ర తనంతట తానే జనించును. అరణ్యములలో 
కొండ గుహలలోను నివసించు సిద్దులిటులనే (కూరమృగములను స్వాధీ 
నము చేసికొనెదరు. కొని వీర్యహీనులగు పురుషున కిది సులభము 
కాకపోగా హానిప్రదము మాత్రమగును. పవిత్రత, బ్రహ్మచర్యము, సదా 
చారమును ధారణము చేయుచునే దీని నొచరింపవలెను. విపరీతమగు 
నాచరణముగలవారు విపరీతఫలమునే పొందుదురు. 


ఆదర్‌ [3 (తౌటకము: 


సాధకుడు తన ఎదుట అద్దముంచుకొని, దానిమధ్య ప్రతిఫలించు 
నటుల నేతి దీపముంచి, అద్దముయొక్క మధ్యభాగమందు, అత్తరు మొదలగు 
వాటిని ఒక బొట్టువేసి, ప్రతిఫలించిన దీపపు శంభాకృతిని 15 నిముష 
ములవరకు (ప్రారంభములో రెప్పవాల్చక ((త్రాటకము) చూచుచుండవలెను. 


హఠయోగము 93 


ప్రారంభదశలో కనులవెంబడి, వెచ్చని నీరు కారును. ఒకవారము లోపల 
అది ఆగిపోవును. అశ్రువులు కన్నుల నావరించి కనుబడక పోయినను 
భయములేదు. కన్నులను తుడుచుకొని అభ్యాసము చేయుచుండవలెను. 15 
ని! మొదలుకొని క్రమముగా 14 గంటవరకు సమయమును పెంచవలెను. 
అర్హగంట వరకు రెప్పవాల్బ్పకుండా చూడగల్లినచో ఇష్టదేవతాదర్శనము, 
సంభాషణము కలుగును. (తికాలజ్ఞానము మొదలగు చమత్కారములు 
గల్గును. వీటియందు లక్ష్యముంచక, పరమాత్మనే ధ్యానించినచో, కృతార్హత 

n య ఠా 
కలుగును. ఇ్లతర శబ్దములను వినకుండుటక్రై క్షర్ణముద చేయవలెను. 
చిత్తవృత్తినిరోధము జేసి మౌనము ధరించవలెను. (1) కుంకుమ పువ్వు 
(2) ఏలకులు (3) జాజికాయ -- వీటిని సమభాగములుగా గ్రహించి, 
మెత్తగా చూర్ణముజే సి, వస్త్ర గాళితము జేసి, పట్టువస్త్ర, ఖండమందు పెట్టి 
కుట్టవలెను. దానిని చెవిలో దూర్చి, పైన మైనము పొదగవలెను. అది 
చెవులలో పట్టునట్టుండవలెను. ఇదియే కర్ణము ద్రయగును. 


(తాటకమును గూర్చి ప్రకృతి వెద్యుల యభిప్రాయమిటులున్నది. 


త్రాటకమువల్ల న్మేతకండరములకు బాగుగా పరిశ్రమగల్లి దూరదృష్టి, 
దగ్గర దృష్టి, చత్వారము మొదలగునవి నివారణము కాగలవు, 
ముద్రలు 
ఇయం తు మధ్యమా నాడీ దృఢాభ్యా సేన యోగినామ్‌, 
ఆసన ప్రాణ సంయామముద్రాభిః సరళా భవేత్‌. 
— హఠయోగ (పదీ పిక 


ఆసనములు, ప్రాణాయామము, ముద్రలు వీటి నభ్యసించుటచే, 
సుషుమ్నా నాడియందు కుండలినీ శక్తి సంచారము కల్లును. వాయు 
ధారణతో గూడిన యాసనములే, ముద్రలు, బంధములు, వేధలు అను 
నామాంతరములచే పిలువబడుచున్నవి. 'ముద్రయా స్థిరతా వైవి, అను 
(పమాణమువలన ముద్ర లభ్యసించిన మానసిక స్టెర్య మేర్పడునని తెలియు 
చున్నది. 


94 యోగసర్వస్వము 


ఇదం తు ముద్రాపటలం కథితం చండకాపాలే, 
వల్లభం సర్వ సిద్దానాం జరామురణ నాశనమ్‌. 
ముద్రాపటలం హ్యేతత్సర్వవ్యాధివినాశనమ్‌, 

తస్య నో జాయతే మృత్యుః నాస్య జరాదికం తథా. 
నాన్ని జలభయం తస్య వాయోరపి కుతో భయమ్‌, 
కాసశ్యాస ప్లీహకుష్టం శ్లేష్మరోగాశ్చ వింశతి: 
ముద్రాణాం సొధనాచ్చెవ, వినశ్యన్తి న సంశయః, 
నాస్తి ముద్రాసమం కీంచిత్సిద్ధిదం క్షి తిమండలే, 


— ఘేరండసంహిత 


సిద్దులకు ముద్రలు (ప్రియమైనవి. ఇవి జరామరణములను, సర్వ 
వ్యాధులను నశింపజేసి జరరాగ్నిని వృద్ధిేయును. కాయకల్పమువలన 
వైద్యులును, రస సిద్ధివలన సిద్దులును, లంబికవలన యోగులును చిరజీవిత 
మును సంపొదింతురు. పంచభూత సిద్ది కలిగిన పీమ్మట మృత్యువును 
గూడా సాధకుడు జయించగలుగును. ఈ లోపల కాసశ్యాసలు, ప్రీహ 
వృద్ధి కుష్టు, ఇరువది రకములగు శ్రేష్మరోగములును ముద్రాభ్యాసమువలన 
నశించుననుటలో సందేహము లేదు. భూమండలములో ముద్రలకంటు 
సిద్దిప్రదమైనది వేరొండుకానరాదు. ముద్రలు భక్తిముక్తి దాయకములు 
- ఇవి హరయోగాంగములనియు, రాజయోగాంగములనియు, మంత్ర 
యోగాంగములనియు మూడు విధములుగా నున్నవి. హరయోగము(దలు 
ఘేరండసంహితలో ఇరువది అయిదు చెప్పబడినవి. 


(1) మహాముద్ర (2) నభోముద్ర (3) ఉడీయానము 
(4) జాలంధరము (5) మూలబంధము (6) మహాబంధము (7) మహావేధ 
(8) ఖేచరి (9) విపరీతకరణి (10) యోనిముద (11) వజోళి 
(12) శక్తి ధారిణి (13) తాటాకి (తడాకి) (14) మాండూకీ 
(15) శాంభవి (16) పంచభూతముద్రలు - [57 (21) అశ్విని (22) పాశిని 
(23)కాకీముద్ర (24) మాతంగి (25) భుజంగిని. 


హఠరయోగము 95 
శివనం వొతలో 1 ముద్రలు చెవుబడీనవి 


(1) యోనిముద్ర (2) మహాముద (3) మహాబంధము 
(4) మహావేధ (5) ఖేచరి (6) జాలంధరము (7) మూలబంధము 
(8) విపరీతకరణి (9) ఉడ్డీయానము (10) వజోలి - సహజోలి - 
అమరోలి - (11) శక్తిచాలనము. మనస్సును ధ్యానధారణ సమాధుల కను 
కూలముగా జేయుటకు రాజయోగముద్ర లుపకరించును. ఇవి (ప్రధానముగా 
దృష్టిని నిల్పి దాని మూలమున మనసున కేకాగత సంపొదించుచున్నవి. 
అపుడు శ్యాసరోధము కూడా కలుగుచున్నది. ముద్రారహస్య మిటుల 
యోగగ్రంథములలో జెప్పబడినది. 

దృగ్యుగ్మం లీయతే యత్ర మనస్తతైవ లీయతే, 

దృజ్మనో లీయతే యత్ర మారుతం తత్ర లీయతే. 


చూపులు రెండును నిలచినచోట, మనస్సు కూడా లీనమగును. 
పై రెండును నిల్చినచోట ప్రాణవాయువు నిల్చును. ఇదియే ముద్రా 
రహస్యము. కనుక చూపు నిలిపి, మనస్సును ప్రాణవాయువును నిలుపుటకు 
ఈ ముద్రలు చాలా ముఖ్యములై యున్నవి. (క్రింద వ్రాయుబడువాటిని 
రాజయోగము(దలందురు. 


(1) అగోచరి: నాసాగ్రమందు దృష్టినిలుపుట - దీనిని గురించి 
ఉత్తరగీతలో నిటుల చెప్పబడినది. 

ముహూర్తమపి యోగచ్చేన్నాసాగ్రం మనసా సహ, 

సర్వం తరతి పాప్మానం తస్య జన్మ శతార్దితమ్‌. 


మొదట నానాగ్రమందు చూపునిలుపవలయును. సిమ్మట' నాసికా 
రంధ్రములయందు సంచరించు వాయువును చూడవలెను. వాయువు 
లోపలికి వెళ్లునపుడు, దానితో మనస్సును కూడా పంపవలెను. శ్వాస 
ఆగుచోటువరకు, తిరిగి నాసాగమువరకు వచ్చుచుండవలెను. ఇటుల 
చేయుచున్నచో శ్వాస ఆగుచోటు హృదయము గనుక, అక్కడనే మనస్సు 
ఆగిపోవును. ఈ సాధనమువలన 'పాపములన్నియు తొలగును. రోజునకు 


96 యోగసర్వస్వము 


రెండుగడియలు మొదలు అయిదు గడియలవరకు దీని నభ్యసించవలెను. 
ఇది చాలాఉత్తమమ్రైనది. 


(2) భూచరి: నాస్యాగభాగమునుండి నాలుగు అంగుళముల 
దూరమున దృష్టినిలుపుట. 


(3) చాచరి: ఆజ్ఞాచక్రమందు మనసు నిలుపుట - దీనినే కొందరు 
ఖేచరి యందురు, 


(4) శాంభవి: ఆజ్ఞాచక్రమందు మనసు నిల్సి, నిశ్వాసోచ్చా (సములు 
లేకుండా జేసి, దృష్టిని సమమగు లక్ష్యమందు నిలుపుట - భూమధ్య 
నుందు మనస్సు లయించినచో యోగనిద్ర వచ్చును. అప్పుడు కాలనియమ 
ముండదు. 


(5) గణపతిముద: కనులు సగము మూసి, అర్ధదృష్టిచే, (ఘ్రాణ 
మధ్యమందు చూడ్కులు నిలిపి కపాలకుహరము చూచుచుండుట - 
దీనివలన భేచరి సిద్ధించును. 


(6) ఆకాశముద్ర: నాసికాగ్రమునుండి 12 అంగుళముల దూరమున 
నున్న స్వచ్చమైన ఆకాశమందు దృష్టిని నిలుపవలెను. దీనివలన శ్వాసగతి 
తగ్గును. జయించబడును. 


(7) భూమధ్యముద్ర: భ్రూమధ్యమందు రెండుచూపులు నిలుపుము. 
శ్యాసకూడా ఆగిపోవును. ఒక్కొక్క దేవతకు కొన్ని ముద్రలు [పియములు 
= ముద్రాలక్షణ మిటుల చెప్పబడినది, 

మోదనాత్సర్వదేవానాం ద్రావణా తృొపసంతతేః 

తస్మాన్ముద్రేతి విఖ్యాతా మునిభి స్తంత్రవేదిభిః 


మంత్రయోగ ముదలు: 


ముద్రలవలన దేవతలకు సంతోషముగల్లును. సాధకుని పాపము 
లన్నియు తొలగును. ఇందువలన మునులు ఈ క్రీయలకు ముద్రలని 


హఠయోగము 97 


పేరు బెట్టిరి. వీటిని చాలావరకు చేతి [వేళ్లతోనే వేయవలసియుండును. 
వీటిని జూచి దేవతలు ఉపాసకునకు వాంఛితార్థముల నిత్తురు. అందరు 
చూచుచుండగా వీటిని వేయగూడదని, ప్రదర్శించగూడదని మంత్రశాస్త్ర, 
సిద్దాంతమైయున్నది. వీటివలన చేతులకును, ఊర్హ్వకాయమునకును ఎక్కు 
వగా బలము కలుగును. ఈ మంత్రముద్రల నన్నిటిని గురుముఖముననే 
నేర్వవలయును. శాంభవి ముద్ర, ధ్యానయోగ సమాధియందును, ఖేచరిముద్ర 
నాదయోగ సమాధియందును, భ్రామరిముద్ర (షణ్ముఖ) రసానంద సమాధి 
యందును, యోనిముద్ర లయ సిద్ధి సమాధియందును, మనోన్మని భక్తియోగ 
సమాధియందును, మనోమూర్భ రాజయోగమందును నుపయోగించును. 
రాజయోగము ద్రలు సిద్ధించుటకు త్రాటకమును, హఠయోగముద్రలు సిద్ధిం 
చుటకు ఆసనభేదములు, అష్టవిధకుంభకములు -- వీటి నభ్యసించి సిద్ధిని 
పొందవలెను. లేనిచో ముద్రలు సిద్ధించుటకు బదులుగా నపకారము 
జేయును. కేవలకుంభకము సిద్ధించిన పిమ్మట శాంభవి, ఖేచరి ముద్రలు 
తమంతట తామే వశమగును. 


హఠయోగముద్రల స్వరూప స్వభావాదులు (పాయబడుచున్నవి. 
ముద్రలు హఠయోగమున మూడవస్థాన మాక్రమించియున్నవి. వాటిని 
గూర్చి యోగశాస్త్రములో నిటుల వ్రాయబడినది. 

ప్రాణాయామ స్తథా ప్రత్యాహారో ధారణధ్యానకే, 

సమాధిః సాధనాంగానా మేషాం సిద్దా హి యా హితాః. 

సాహాయ్య మాదధాతీహ సుకౌశలభరా క్రీయా, 

ముద్రా సా ప్రోచ్యతే ధీరైర్యోగిభి సత్త సదర్శిభిః, 

' సహాయికా భవేన్ముద్రా సర్వాంగానాం హీ కాచన్క 

కాఛిచ్చ తత్తదంగానా ముపకారం కరోతి వై. 

పంచవింశతి ముద్రాస్సు 5 సిద్ధిదా యోగినాం సదా. 


ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణాధ్యానములు, సమాధి 
ఇవి వేటి సహాయమున సిద్ధి చెందునో, ఆ (క్రియలను ముద్రలందురు. 
ఒక్కొక్క ముద్ర అన్నియంగములకు సహాయము జేయును. ఒక్కొక్క 


98 యోగసర్వస్వము 


ముద్ర ఒక్క అంగమునకే సహాయము జేయును. ఇవి 25గా నున్నవి, 
ఈ ముద్రలను సాధనము చేయుటవలన యోగులకు యోగసిద్ది కలుగును. 
ముద్రల పేర్లు అన్నియు మొదటనే వ్రాయబడినవి. 


మహాముదః 
మహాముద్రాం ప్రవక్ష్యామి తంభ్రేఒస్మిన్‌ మమ వల్లభే, 
యాం సిద్దాః సిద్ధిం చ కసిలాద్యాః పురాగతాః. 
అపసవ్యేన సం పీడ్య పాదమూలేన సాదరమ్‌, 
గురూపదేశతో యోనిం గుదమేర్రాంతరాలగామ్‌, 
సవ్యం ప్రసారితం పాదం ధృత్యా పాణి యుగేన గ్‌ 
నవద్యారాణి పంయమ్య చిబుకం హృదయోపరి. 
చిత్తం చిత్తపథే దత్వా ప్రభవే ద్యాయుసాధనమ్‌, 
ప్రాణేన కుక మాపూర్య చిరం సంరేచయే చ్చవైః. 
మహాముద్రా భవేదేషా సర్వతం్రేషు గో పీతా, 
వామాంగేన సమభ్యస్య దక్షాంగేనాభ్య పేత్పున:. 
ప్రాణాయామం సమం కృత్యా యోగీ నియత మానసః, 
యావత్తుల్యా భవేత్‌ సంఖ్యా తతో ముద్రాం విసర్దయేత్‌. 
నహి పథ్యమపథ్యం వా రసాః సర్వేఒపి నీరసా;, 
అపి భుక్తం విషం ఘోరం పీయూషమివ జీర్యతి. -- శివసంహిత 


ఎడనుకాలి మడమతో గుదమునకు, లింగమునకు మధ్యనున్న స్థాన 
మున -- అనగా అండముల క్రిందనున్న పీవని నాడిని, బలాత్కారముగా 
నొక్కిపట్టి, కుడికాలిని చాచి, రెండు చేతుల వేళ్లను గ్రుచ్చి చాచినకాలికి 
తొడిగి, గాలిని పూరించి, చాచిన మోకాలి మీద తలను ఆనించి శక్తికొలది 
కుంభకముచేసి, మరల తలనెత్తి మెల్లగా రేచించవలెను. కుంభక సమయ 
మందు జాలంధర బంధమువేసి, అపానమును పెకి లాగవలయును 
-- అనగా మూలబంధము చేయవలెనని స్వాత్మారాముని మతమైయున్నది. 
కొందరు మోకాలి మీద తలనానించుట అవసరము లేదనిరి. శక్తిని మించి 
కుంభకము జేసినను, వేగముగా రేచకము జేసినను బలము తగ్గును. 


హధఠయోగము 99 


కుంభకములో జాలంధరబంధమునకు బదులుగా జిహ్యాబంధమును చేయుట 
సాంప్రదాయమనిరి. నియమిత సంఖ్యతో (ప్రారంభించి, క్రమముగా సంఖ్యను, 
కుంభక పరిమితిని హెచ్చించు చుండవలయును. చాచిన కాలివైపున 
నున్న ముక్కుతో పూరకము చేసీ, రెండవదానితో రేచించ వలయును, 
దీనిలో కొందరు చాచిన కాలి బొటనవేలిని పట్టుకొనుమని చెప్పెదరు. 
మరి కొందరు కేవనిదగ్గర నున్న మడమను, మూలాధార మందుంచమని 
చెప్పెదరు. యోగసాధనకు కుంభకము జేయవలెను. ఆరోగ్యరక్షణకు 
భస్త్రీక చేయవలెను. కాని ఇవన్నియు భిన్నమైన మతములు కావు. 
సాంపదాయానుసారముగా నభ్యసించవలసిన సాధనా విశేషములే అయి 
యున్నవి. శరీర స్థితి, (ప్రకృతి, అవయవముల స్థితినిబట్టి సరిపుచ్చవలెను. 
ఫలములు సమానములే. మహాముద్ర నభ్యసించువారికి పథ్యాపథ్యవిచారణ 
లేదు. అన్ని రసములు వారికి సమానమే. ఘోరమైన విషము తినినను 
జ్లీర్ణమగును, బాధ “పెట్టదు. దీనివలన మందాగ్ని తగ్గును. ఆకలి 
వృద్దియగును. ఉడికినవి, ఉడకనవి, మాడిపోయినవి కూడా సుఖముగా 
జీర్ణమగును. క్షయ, గుల్మము, కాసశ్యాసలు, జ్లీర్ణజ్వరము, ప్లీహము, 
గుదావర్తము (మొలలు), (ప్రమేహము, ఉదర రోగములన్నియు నిర్మూ 
లించబడును. మేరుదండమునకు మంచి బలము కలుగును. కుండలి 
(ప్రబుద్దమగును. ఈ మహాముద్రయే సమాధి సిద్దికి మూలమంత్రమైయున్నది. 
దీని నభ్యసించినచో దైవోపహతుడు గూడా సిద్దుడగును. నాడులు శుద్ధ 
మగును. వీర్యము గట్టిపడును. కుండలినీ శక్తి బలాత్కారముగా సుషుమ్నలో 
ప్రవేశ పెట్టబడును. రోగములన్నియు తగ్గును. శరీరమునకు కాంతి వచ్చును. 
ముసలితనము, మృత్యువు తొలగును. మానసిక శాంతి, మనోన్నిగహము 
కలుగును, 


సంసారము తరించదలచిన యోగులకును, ఆరోగ్యకాములకు నిది, 
కామధేనువు వంటిది. దీని నేకాంతస్థలమందు నభ్య సించవలెను. 


మూలబంధము: 
పాదమూలేన సం పీడ్య గుదమార్లేషు యంత్రితమ్‌, 
బలాదపాన మాకృష్య క్రమాదూర్హ్వ్యం సుచారయేత్‌. 
ధి 


100 యోగసర్వస్వము 


కల్పితోఒయం మూలబంధో జరామరణనాశనః, 

వారం వారం యథాచోర్హ నం సమాయాతి సమీరణః. 
ప్రాణాపానయోరైక్యం ప్రకరోత్యధికల్పితమ్‌, 

బంధేనానేన సుతరాం యోనిముద్రా ప్రసిద్ధ్యతి. 
సిద్దాయాం యోనిముద్రాయాం కీం న సిద్ద (తి భూతలే. 


ఎడమ మడమను మూలాధారమందు నొక్కి, కుడిమడమను మేడ్రస్థాన 
ముందుంచి, ఆసనమును సంకోచింపజేయుచుండవలయును. ప్రాణజయము 
కొరకు దీని నేకాంతమందు అభ్యసించవలెను. దీనివలన ప్రాణాపానము 
లేకమగును. ఇందు మూలమున యోనిముద్ర సిద్దించును. అభ్యాస 
కాలమందు కలుగు సోమరితనమును జయించినగాని సాధన సమకూరదు. 
మూలాధారమందలి యపానవాయువు ఆకర్షించబడి, పైకి వెళ్లి, ప్రాణముతో 
చేరుటచే ననేక సిద్దులు గలుగుచున్నవి. ప్రాణాపానముల సమ్మేళనము 
వలన, మలమూ(తములు తగ్గుటవలన వృద్దుడు కూడా పడుచువాడగు 
చున్నాడు. నాభికి దిగువనున్న యన్నిగుండము (సోలార్‌ ప్లెక్స్‌) (పేజ్య్వలించు 
టచే, ఉదరవ్యాధులన్నియు నశించుచున్నవి. వీర్యమూర్హ గామి యగుటచే. 
ప తొలగి, మంచి సంతానము గలుగును. ఈ బంధము ' 
స్రీలకు కూడా చాలా ఉపయోగకారియైయున్నది. 


ముహోబంధము: 
తతః ప్రసారితః పాదో విన్యస్య తమూరూపరి, 
గుదయోనిం సమాకుంచ్య కృత్వా చాపానమూర్హ వగమ్‌. 
ప్రయోజయిత్యా సమానేన కృత్వా ప్రాణ మధోముఖమ్‌, 
బంధయే దూర ర్హ్వగత్యర్థం, ప్రాణాపానేన యః సుధీః. 
కథితోఒయం మహాబంధః సిద్ది మార్గప్రదాయకః, 
నాడీజాలా ద్రసవ్యూహో మూర్జానం యాతి యోగినః 
ఉభాభ్యాం సాధయేత్పద్భ్యామేకైకం సుప్రయత్నతః, 


మూల బంధమువే సి, పూరకాంతమందు జాలంధర బంధమును, 
రేచకాంతనుందు నుడ్యాణబంధమును చేసినచో మహాబంధమగును. మూల 


హఠయోగము 101 


బంధమందు మొదట యోని లేక గుదస్తానమందు ఎడమ పాదమును, 
దానిమీద కుడిపాదమును నుంచనలెను. మహాబంధములో రెండవ పాద 
మును, ఎదురుగనున్న తొడమీద పెట్టవలయును. అపొనమును పైకిని, 
ప్రాణమును క్రిందకును, నడుపుచు రెండింటిని మధ్యలో సమానముతో 
బంధించుట ఇందులో ముఖ్యముగా గమనించదగ్గ విషయము. అనగా 
అశ్వినీ ముద్రయే చేయవలెను. ఇందులో మనస్సు భూమధ్యమునకును, 
ప్రాణవాయువు సుషుమ్నులోనికిని చేరును. వీర్యము పరిశుద్దమగుటచే 
వృద్ధాప్యము తొలగి సాధకుడు రూపయౌవన సంపన్నుడగును. హృదయము 
సంపూర్ణము అగుటచే సాధకున కానందానుభవము గల్లుచుండును. 


మవోవేధః 
అపాన ప్రాణయోరైక్యం కృత్వా త్రిభువనేశ్వరి, 
మహా వేధ స్థితో యోగీ కుక్షిమాపూర్య వాయునా, 
స్పిచౌ సంతాడయే ద్దీమాన్‌ వేధో౭.యం కీర్తితో మయా. 
వేదేనానేన సంవిధ్య వాయునా యోగిపుంగవః 
గ్రంథిం సుషుమ్నా మార్గేణ బ్రహ్మగ్రంథిం భినత్త్యసౌ. 
మృతావస్థా సముత్సన్నా తతో వాయుం విరేచయేత్‌. 
మహావేధోఒయ మభ్యాసాన్మహా సిద్ధి ప్రదాయకః, 
వలీపలిత వేపఘ్నః సేవ్యతే సాధకోత్త మైఐ 
వాయుసిద్ధి రృవేత్తస్య జరామరణ వినాశినీ. 
మహాబంధ మూలబంధౌ మహావేధ సమన్వితౌ, 
ప్రత్యహం కురుతే యస్తు స యోగీ యోగవిత్తమః. 


మహాబంధము వేసి, రెండు అరచేతులను భూమి మీద ఆనించి, 
మూలబంధము ఊడకుండా శరీరమును పైకెత్తి పిరుదులను మెల్లగా 
భూమిమీద ఆనించి పైకెత్తుచుండవలెను. శరీరమును పైకెత్తి దింపుటలో 
మూలబంధము ఊడిపోవును, గనుక పద్మాసనను వేసి పైైక్రియను చేయ 
వలయునని కొందరు చెప్పుచున్నారు. ఆపట్టు ఊడదు గనుక పైపద్దతి 
గానే పట్టు (బంధము) ఉండవలె ననుచున్నారు. మూలబంధము వలన 
ఫలితములు పద్మాసనమందే జరుగునని వారి యాశయమై యున్నది. దీనిలో 


102 యోగసర్వస్వము 


నిడాపింగళామార్గముల నతిక్రమించి, సుషుమ్నలోనికి వాయువు చేరుటచే 
అమృతావస్ట కలుగుచున్నది. వాయువు మృతమైనపుడు రేచించవలయును, 
మూర్చ, మృతావస్థ, గుళికావస్ట లని మూడు అవస్థలు, పాదరసమునకు 
వలె వాయువునకు కూడా ఉన్నవి. ఇప్పుడిది రెండవ అవస్థ అయి 
యున్నది. అణిమాది సిద్దులు గలుగును. వెంట్రుకలు నెరయుట, ముడతలు 
పడుట, కంపము (వణుకు) మొదలగునవి సాధకునకుండవు. మహావేధతో 
కూడా, మహాబంధ, మూలబంధములను, ప్రతిరోజు జేయువాడే యుత్తమ 
సాధకుడగును. దీనిని జామున కొకసారిచొప్పున ఎనిమిది సార్లు గాని లేక 
రోజు మొత్తముమీద నాలుగు పార్టు గాని చేయుటయుక్షము. దీనిలో 
గురూపదిష్ట మార్గమున వేధ జేసినచో, (గ్రంథిత్రయభేదన మగును. వేధవలన 
చక్రములందలి దేవతలు కనిపింతురు. దేవతలు తొలగి దారి ఇచ్చుటచే, 
సుషుమ్నలో వాయువు ప్రవేశించును. మూలాధార మంధున్న కుండలినీ శక్తి 
మేల్కొని, సహస్రారమందలి పరమశివునితో నైక్యము చెందును. ముద్రల 
నెల్లప్పుడు ఏకాంతమందే చేయవలసినదిగా యోగశాస్త్రము చెప్పుచున్నది. 


నభో ముద్రః 
యత్ర యత్ర స్టీతో యోగీ సర్వకార్యేషు సర్వదా, 
ఊర్హ్వజిహ్వః స్టీరో భూత్యా ధార యేత్సవనం సదా. 
నభోముద్రా భవేదేషా యోగినాం రోగ వినాశనీ. 


సాధకుడు (యోగి) ఎచ్చ'పెచ్చట నున్నను, ఏ పనిచేయుచున్నను, 
నాలుకను పైకి పెట్టి, గాలి పీల్చి, కుంభకము చేసి రేచింపవలెను. ఇలా 
చేసినచో సమస్తరోగములు నశించును. 


నాలుకను పైకి పెట్టుట -- అనగా కొందరు నాలుకను తాలు 
వక్రమందు పెట్టుట యనియు, కొందరు నాలుకను “పైన నున్న ముందు 
పండ్ల క్రింద పెట్టుట -- అనగా జిహ్వాబంధముచేయుట యందురు. మరి 
కొందరు దీనిని శీతలి, లేక శీత్కారి ప్రాణాయామ మందురు. ఇవన్నియు 
సాంప్రదాయములే అయియున్నవి. దీనివలన యోగులకు రోగము లన్నియు 
తగ్గిపోవును. 


హఠయోగము 103 


ఉడ్వాణ బంధము: 
నాభేరూర్హ్వ మధశ్చాపి తానం కుర్యాత్సుయత్నతః, 
షణ్మాసమభ్య సే న్మృత్యుం జయత్యేవ న సంశయః 
సర్వేషామేవ బంధానా ముత్తమోహ్యుడ్డియానకః, 
ఉడ్డీయానే దృఢే బంధే ముక్తిః స్వాభావికీ భవేత్‌. 


బొడ్డునకు దిగువను, పైభాగమును వెన్నెముక కంటునటుల పూర్తిగా 
వెనుకకు లాగవలయును. అప్పుడు పొట్ట అంతయు గొయ్యిమాదిరిగా 
గోచరించవలెను. పొట్ట _ వెన్నెముక కంటుకొన్నకొలది ఫలము నిచ్చును. 
దీనివలన మణిపూరక చక్రములోను, సూర్యచక్రములోను నున్ననాడులకు 
చలనముగలిగి, జఠరాగ్ని ప్రదిప్తమగును. నిత్యము నాలుగుసార్లు అభ్య 
సించినచో వాయుసిద్ధియు, నాడీశుద్రియు గలుగును. ఇటుల నారు 
మాసము లభ్య సించినచో, మృత్యువును జయించి సిద్దుడగును. జఠరాగ్ని 
ప్రదీప్తమగుటచే రసవృద్ది గలుగును. దీనివలన కాయసిద్ధిగలిగి, రోగము 
లన్నియు తొలగి పోవును. ఇది చాలా మహత్తరవుగు బంధము అని 
యోగశాస్త్రములోనున్నది. ప్రాణము, వీర్యము - ఇవి “పైకి వ్యాపించును. 
ఊపిరితిత్తులకు మంచి బలము గలుగును. దీనిని మృత్యుమాతంగ కేసరి 
అని పిలిచెదరు. దీనివలన స్త్రీల గర్భాశయమునకు అపూర్వమగు శక్తిగలిగి, 
గర్భాశయ రోగములన్నియు తొలగుటచే వారికి సంపూర్ణమగు నారోగ్యము 
లభించును. ప్రాచ్య, పాశ్చాత్య వ్యాయామ ప్రణాళికలో దీనికి మించిన 
సాధనము లేదనియే చెప్పవచ్చును. మలబద్ధకమును తొలగించుటకును; 
హృదయము, గర్భకుహరములలో గల రక్తకూడికను కరగించుట కింత 
కంటు నిరపాయమైన సాధనము వేరొకటి లేదు. ఉడ్డియానబంధము 
సంపూర్ణమగు నారోగ్యమిచ్చును. బలమును, ధాతుప్పష్టి, దేహదార్హ్యము 
నిచ్చును. జీర్ణాశయమును బాగుచేయునని శివానందసరస్వతి స్వామి తన 
(గ్రంథములలో (వ్రాసెను. కువలయానందస్వామి హృదయ దౌర్చల్యమున్న 
వారిని ఉడ్డీయానము చేయవద్దనెను. మలబద్ధకమున్నవారు పొద్దునపూట 
నీ బంధమును శౌచనివృత్తికాక పూర్వము కూడా చేయవచ్చుననెను. దీనిని 
రేచకానంతరము చేయవలెను. పొట్టనుబ్బించుచు, రేచకము జేయుచు, 


104 యోగసర్వస్వము 


ఇటుల నూరుసార్లు ఈ బంధమునే చేసినచో జఠరాగ్ని ప్రదీప్తమై, ఉదరగత 
సమస్తరోగములు తొలగును. దీనిని వహ్నిసారము లేక అగ్నిసారమందురు. 
అగ్నిసారము చూడుడు. 


జొలంధర బంధము: 
కంఠసంకోచనం కృత్యా చిబుకం హృదయే న్యసేత్‌ i 
జాలంధరే కృతే బందే షోడశాధార బంధనమ్‌. 
జాలంధర మహాముద్రా మృత్యోశ్చ క్షయకారిణీ, 
షణ్మాసమభ్య పేద్యో హ్‌స సిద్దో నాత్ర సంశయః, 


కంఠమూలమందుగల గుంటలో గడ్డమును గట్టిగా బిగించవలయును. 
సహ్మస్రారమందలి యమృతమును సూర్యచక్రమందలి సూర్యుడు పానము 
జేయుటచే నకాలమరణము కలుగుచున్నది. ఈ బంధమందు సాధకుడు 
స్వయముగానే యమృత పానము చేయుటచే, జరానురణములను జయించు 
చున్నాడు. కార్య సిద్దికోరిన సాధకుడు దీని, నభ్య సించుచుండవలయును. దీని 
నారునెల లభ్యసించినచో తప్పక ప్రాణజయము కల్లును. దీనిని పూరకాంత 
మందు చేయవలయును. కంరమందలి (గ్రంథులు, నాడీ కేంద్రములు 
విశుద్ధ చక్రము మొదలైనవి ఉద్దీసనచెందుటచే కంఠరోగములన్నియు 
నశించును. కంఠము అందముగాను, ఆకర్షణీయముగాను తయారగును. 
కంఠసంకోచమువలన, ఇడాపింగళా నాడులు అరికట్టబడుటచే వాయువు 
సహజముగా సుషుమ్నయందు ప్రవేశించుచున్నది. ప్రాణాయామముయొక్క 
(పారంభమందు నాయువుయొక్క ఒడిదుడుకులను తగ్గించుటకు మరికొంత 
దృఢముగా దీని నభ్యసించవలెను. దీనివలన షోడశాధార స్థానములందు 
మంచి మార్పు గలుగును. 


కంఠబంధము: 


దీనివలన జాలంధర బంధము సిద్ధించును. కంఠరోగములు తొలగును. 
నోరు, కళ్లు మొదలగునవి వంకరబోవు పక్షవాతములు; శిరోరోగములు 
పూర్తిగా నశించును. ఇది పలు విధములుగానున్నది. 


హఠయోగము 105 


1. సమసూత్రస్థితి -- వీపు, నడుము, కంఠము, తల --వీటిీని 
వంగకుండా నిలబెట్టుట. 


2. కంఠ పురః స్థితి -- ఇది జాలంధర బంధమైయున్నది. దీనివలన 
రొమ్ము విశాలమగును. 


3. కంఠ పృష్ట బంధము -- తలను పూర్తిగా వెనుకకు వంచుట. 
దీనివలన మెడనరములు సంకోచము చెందును. కంఠనరములు సాగును. 


4.  _బాహుకర్ణస్పర్శ -- బాహువుతో చెవిని తాకుట - చెవితో 
బాహువును తాకుట. దీనివలన కంఠము సాగును. 


ర్‌ బాహుహను(గడ్డము, దవుడ) స్సర్శనము -- గడ్డమును ప్రక్కకు 
త్రిప్పి గుండుకు త్రగిలించుట. దీనివలన కంఠనరములన్నియు శుద్దము 
లగును. 


6. హనుస్కంధాస్థి స్పర్శనము -- (రెండు ప్రక్కల) జత్రువుమీద 
గడమానించుట. 
ళు 

7. శీర్షచక్రము (1) సంపూర్ణము, (2) అర్థము - (ఉత్క 
టాసనములో) ఉత్కటాసనమందు కూర్చొని తలను గుండ్రముగాను, 
అర్హచక్రముగాను త్రిపుట. దీనివలన తలలోని వాతశ్లేష్మములు హరించును. 
డా on 


"8. సింహాసనము + చిబుక ఘర్షణము (Chin—press) - 
“గాలి వదలి నాలుక పూర్తిగా బయటకు చాచుట - గడ్డమును చేతులతో 
పటుకొని పెకి నెటుట. 

రు ద లు 


9. ఆరోహణము, అవరోహణము -- కంఠమును పావురమువలె 
క్రిందికిని, పైకిని నడుపుట - దీనివలన కంఠనాడులు మృదువుగా నుండును. 


10. శీర్ష భ్రమణము — ఇది శిరకంపము వలె నుండును, 


(1) కంఠనాళమును, నరములను బిగబట్టి చేయుట (2) దంతములను 
బిగబట్టి చేయుట (3) త్రాటకము -- వీటిని కూర్చొని నిలబడి కూడా 


106 యోగసర్వస్త్వము 


చేయవచ్చును. (7) కంటి (గుడ్డు (త్రవ్వుట మాత్రము వజ్రాసనమందు 
అరచేతి (వేళ్లను నేలమీద ఆనించి చేయబడును. 


11. పూరక కుంభకములో కంఠమును రెండుచేతులతో, రక్తము 
తలలోనికి పోవునటుల పిసికినచో శిరోరోగములు నశించును. కంఠము 
శుద్ధమైనచో, Maas సహజముగా సిద్ధించును. దీనివలన విశుద్ధ 
చక్రము వికసించును. పై సాధనములవలన కుంభకము వృద్దిచెందును. 


ఖేచరీ 
కపాలకుహరే జిహ్వా ప్రవిష్టా విపరీతగా, 
భ్రునోరన్షర్గతా దృష్టిః ముద్రా భవతి ఖేచరీ. 
ఛేదన చాలన దోహైః కలాం క్రమేణ వర్హయేత్తావత్‌, 
సా యావ ద్యూమధ్యం స్పృశతి తదా ఖేచరీసిద్దిః, 
స్నుహిషత్ర నిభం శస్త్రం పుతీక్షణం స్నిగ్దనిర్మలమ్‌, 
సమాదాయ తతస్తేన రోముమాత్రం సముచ్చినేత్‌. 

త స్పెంధవ పథ్యాభ్యాం చూర్షితాభ్యాం ప్రఘర్షయేత్‌, 
wee ప్రాప్తే రోమమాత్రం సముచ్చినేత్‌. 
ఏవం క్రమేణ షణ్మాసం నిత్యం యు యుక్తః సమాచరేత్‌ స 
షణ్మాసా ద్రసనామూల శిరాబన్టః ప్రణశ్యతి. 
కలాం పరాబ్ముఖీం కృత్వా త్రిపథే పరియోజయేత్‌, 
సా భవేత్‌ ఖేచరీ ముద్రా వ్యోమచక్రం తదుచ్వతే. 
రసనామూర్దగాం కృత్యా క్షణార్థమ పి తిష్టతి, 
విషైర్విముచ్యతే యోగీ వ్యాధి మృత్వుజరాదిభిః. 


ఖేచరీముద్ర ముద్రలన్నిటిలోను శిరోభూషణము వంటిది. దీనిని 
సాధించిన వానికి విషజంతు భయముండదు. దీనివలన లంబికా యోగము 
సిద్ధించును. మొదట సాధకుడు మూడు కాలములందు మెత్తని వస్త్రముతో 
గాని, పట్టుకొరుతోగాని నాలుకను పట్టుకొని 10 సార్లు గాని 15 సార్లు 
ఆవుపాలు పీతుకునట్లు పితుకవలెను. ఈ దోహనక్రియలో వసపొడి 


హఠయోగము 107 


కలిపిన వెన్నపూసను రాచినచో 5,6 మాసములలో ఖేచరీ సిద్ధికి కావలసిన 
దీర్ణలంబిక (ప్రాప్తించును. అనగా నాలుకను బయటకు చాచినచో భూమధ్య 
మందు తగులవలెను. నాలుగు అంగుళముల ఉక్కుముక్కతో జముడు 
ఆకువంటి పనిముట్టును తయారుచేసి మృదువుగాను, పదునుగానుండు 
నటుల అమర్చి నారమున కొకసారి 'పెద్దనాలుకయొక్క మొదలును 
వెంట్రుకవా సిగా క్రోస్పి "పైన చెప్పినటుల (త్రీకాలములందు దోహనముచేసి 
నచో, 2,3 నెలలలో నాలుక తగినంతగా పెరుగును. కొందరు ఇప్పుడు 
బ్లేడును వాడుచున్నారు. కొందరు ఆపరేషను చేయించుకొనుచున్నారు. 
గాయము మాన్నుటకు సైంధవలవణము, ముద్ద పసుపు లేక కరక్కాయ 
బెరడు నూరి మర్తించవలెను. 'పెంధవలవణమునకు బదులు పరిశుద్దమగు 
కవిరి లేక కాచు లేక మాచికాయ వాడినచో చాలామంచిది. కొందరు 
(వక్కు అరకు వాడుదురు. పై రెండు సాధనములవలన నాలుక సెరిగి 
భూమధ్యమును తాకగలిగినచో, వెనుకకు త్రిప్పి ఇడానాడి ప్రక్కనుండి 
చంద్రమండలమునుండి స్రవించుచున్న యమృతము నేకాగ్రమగు మనసుతో 
పానము చేయవలయును. ఇదియే ఖేచరీముద్రావిధియై యున్నది. మన 
నోటిలో మూడు నాలుకలున్నవి. (1) ఛేదనచాలన దోహనము చేయబడు 
పెద్దనాలుక, (2) దంత ధావనము చేయునపుడు చేతితో నొక్కబడుచున్న 
కొండనాలుక, (3) కంఠములోనికి చేతిని పోనిచ్చినచో నూతి అరవడివలె 
తగులుచుండును -- కొండనాలుకను సీసాకు బిగించిన బిరడావలె గట్టిగా 
నిలువబెట్టి నాలుకను వెనుకకు మణచి, తాలుచక్రమందు బిగించవలెను. 
దీనివలన శ్యాసయొక్క రాకపోకలు స్వయముగా నాగిపోవును. నాసా 
రంధ్రములను పరీక్తించినచో శ్వాస వెడలకున్నచో, ఖేచరి సిద్దించినటుల 
(గ్రహించవలెను. ముద్ర సిద్దించినచో శ్యాసవాయువు బయటకు వెడలనేరదు. 
దీనివలన సాధకునకు వర్ణనాతీతమైన యానందము ప్రాప్తించును. ఖేచరీ 
ముద్ర సిద్ధించిన పిమ్మట భూమిలో పాతిపెట్టించుకొనుట అనగా భూ 
సమాధి మొదలగు పనులు చేయుచుందురు. ఖేచరీ సిద్ధికై. జిహ్వాచ్చేదనము 
చేయవలెను. ఛేదనము చేసిన పిమ్మట దోహన మాచరించవలెను. నాగజిహ్య 


108 యోగసర్వస్వము 


(పామునాలుకు హస్తిజిహ్య (ఏనుగు నాలుక) ధేనుజిహ్య (ఆవు నాలుకు- 
అని నాలుక మూడు తెరంగులుగా నున్నది. నాగజిహ్య సహజముగానే 
పొడవుగా నుండును. మిగిలిన రెండును ఛేదన యోగ్యములై యున్నవి. 


ఖేచరిలో నాలుకను తాలుచక్రమునందుగాని, కొండ నాలుకకు దగ్గరగా 
ెట్టినచో, లేక ఆ భాగమును నాలుకతో రుద్దుచున్నచో అమృతము 
లభించును. అది మొదలు “సక్షారాకటుకామ్ల ద్దు సదృశీ మధ్యాజ్యతుల్యా 
తథా”. ఉప్పు, కారము, పులుపు, పాలు, తేన్కె నెయ్యి - వీటి రుచిగలదిగా 
నుండును. నెయ్యి రుచి లభించగానే, భేచరి సిద్దించినటుల గ్రహించవలెను, 


కొంతమంది పిల్లలు తమ నాలుకను సహజముగానే, నాసాగ్రమందు 
తాకింతురు. ఇట్టి జిహ్యలకు ఛేదన మక్కరలేదు. దోహనము మాత్రము 
తప్పనిసరిగా నున్నది. దోహనమందు నాలుకను ముక్కు తుమ్ముడు తీగె, 
వస, వాము - వీటితో రుద్దవలయును. ఇందువలన కఫాదిదోషములు 
నశించును. తాడికాయ చూర్ణముతో దోహనము చేయవలెను. తెగిన 
నాలుక భాగమును తొడికాయ చూూర్ణముతో దోహనము చేయవలెను. 
నాలుక పూర్తిగా పెరిగిన పిమ్మట స్వరసాధనము జేసి, నాడియందు ఆకాశ 
తత్త్వము సంచరించుచుండగా ఖేచరీ సాధనము చేయవలెను. కొంతమంది 
చేదనము చేయకుండగనే ఓషధులవలన నాలుకను పెంచుదురు. ఆ 
విధానము వ్రాయబడుచున్నది. బదనికలతో నాలుకను కోసి, తాలుచక్రము 
మీద నాలుకనుంచి అమృతపానము చేయవలెను. బదనిక అనగా చెట్లమీద 
మొలచు చిన్నచెట్లు అని అర్థము. తెల్ల చిట్టాముట్టి 18 అంగుళములతీగెను 
తెచ్చి, దానిని నాలుక (క్రింద బెట్టి, నాలుకతో దానిమీద రుద్దినచో, నాలుక 
పూర్తిగా కావలసినంత తెగును. అటుపిమ్మట పై క్రియలన్నియు చేయవలెను. 
ఖేచరీ సిద్దిలో దీరలంబిక పొందుట కుపాయము (వాయబడుచున్నది. 

ముద్రా మిమాం సాధయితుం జిహ్యానియమనం పురః, 

ప్రధానం తద్ది భవతి జిహ్వాయాశ్చేదనం నినో 

జిహ్వా చాలన తాలవ్య(క్రియయా2. పి చ సిద్ద (తి 

ప్రచ్చన్నేయం క్రియా బోధ్యా, తంత్ర శాస్త్రేషు నిత్యశః, 


హఠయోగము 109 


భేచరిని సాధించుటకు జిహ్వా నియనానము కావలయును. జిహ్వా 
చ్చేదనము లేకుండానే అది సిద్ధించును... నాలుకను మాటిమాటికి, 
తాలుచక్రమందుంచుచున్నచో ఖేచరి సిద్దించును. తంత్రశాస్త్రములో నీ 
క్రియ రహస్యముగా నుంచబడినది. యోగశాస్త్రమందు ఖేచరీ మహిమలు 
విపులముగా వర్గించబడినవి. సాధకుడు జితేందియుడగును. పంచభూ 
తముల వల్లను, విషజంతువుల వల్లను భయముండదు. చిరకాలము 
జీవించును. పరకాయ ప్రవేశము మొదలగు సిద్ధులు లభించును. 


విపరీతకరణి 
భూతలే స్వశిరో దత్వా ఖే నయేచ్చరణద్వయమ్‌, 
విపరీతకృతిశ్చెషా సర్వతంత్రేషు గో పితా. 
కరణీవిపరీతాఖ్యా గురువా క్యేన లభ్యతే. 
ఏత ద్యః కురుతే నిత్య్వమభ్యాసం యాముమాత్రతః, 
కురుతే౬.న్ఫుతపానం స సిద్దానాం సమతా మియాత్‌.--శివసంహిత 


నాభిమూలే వసేత్స్ఫూర్య స్తాలుమూలే చ చంద్రమాః, 

అమృతం గ్రసతే సూర్యస్తతో మృత్యువశో నరః 

ఊరే వచ గమయేత్పూర్యం చంద్రం చాధ ఆనయేత్‌, 

భూమౌ శిరశ్చ సంస్థాప్య కరయుగ్మే సమాహితః, 

ఊర నపొదక్మిరోభూత్వా విపరీతకరీ మతా. 

విశుద్దో రోధతో గచ్చేత్‌ సర్వాంగేషు తతః క్రమాదితి.--దత్తాత్రేయః 


నిత్య్వమభ్యాసయుక్షస్య జఠరాగ్ని వివర్హనీ, 

ఆహారో బహుళస్తస్య సంపాద్యః సాధకస్య చ, 

అధశ్మిరాశ్చోర్ద గపాదః క్షణం స్యాత్సృథమే దినే, 

క్షణాచ్చ కించిదధిక మభ్య ేచ్చ దినే దినే, 

నలితం ఫలితం చన షణ్మాసోర్ధ నం న దృశ్యతే, 

యామమాత్రం తు యో నిత్వమభ్యసే త్స తు కాలజిత్‌., 

ముద్రాం చ విపరీతాఖ్యాం కుంభకాత్ఫూర్వ మభ్య సత్‌ : 
-- యోగరహస్యము 


110 యోగసర్వస్వము 


నేలమీద తలను (ముచ్చటగుంట, చిన్న మెదడు) ఉంచి, రెండుకాళ్లను 
పెకి ఎత్తి నిలబెట్టవలెను. మోచేతుల వరకు నేలమీద ఉంచి, అరచేతులతో 
నడుము పట్టుకొనవలెను. దీనికి ప్రారంభములో పద్మాసనము వెస, 
తటాకముద్ర చేయవలెను. పిమ్మట కాళ్ళు పైకి చాచి జిహ్వాబంధము 
చేయవలెను. మొదట ఒక నిమిషముతో ప్రారంభించి, మూడు గంటల 
వరకు పెంచిన మృత్యువును జయించును. ఎంతసేపు చేయగల్లిన అంత 
మంచిది. దీనిలో ఖేచరీముద్రలో వచ్చునటువంటి యమృతము లభించును. 
సాధకుడు దానిని పానము చేసి సిద్దుడగును. పై లక్షణములో శిరస్సు 
ఆని యుండుటచే నిది శీర్దాసనమని భ్రమపడుచున్నారు. విపరీతకరిణిలో 
లభించు నమృతము శీరాసనములో లభించుట లేదని యోగసిద్దులు చెప్పు 
చున్నారు, శీర్తాసనములో పినీలు, పిట్యూటరీ (గ్రంథులు వికసించుటచే 
దూర దర్శనము దూర శనణము లభించును. జ్ఞాపకశక్తి 'హెచ్చును. 
శరీరమున కారోగ్యము ప్రాప్తించును. సర్యాంగములో థైరాయిడు బాగా 
వికసించుటచే, శరీరమునకంతకు సౌఖ్యము చేకూరును. విపరీతకరణిలో 
యోగ సిద్దులన్నియు లభించును. ఏ ఆసనము చేయుటకు వీలుగాని 
పరిస్తితిలో శరీరమున్నప్పుడు దీనిని చేయవలెను. తాలుచక్రమందున్న 
యమృతమును (లాలాజలమును) నాభి దగ్గరనున్న సూర్యమండలమందలి 
(సోలారు ప్లెక్స) సూర్యుడు పానము జేయుటచే, మానవుని ఆయుర్దాయము 
తగ్గునని యోగసిద్దాంతమైయున్నది. ఈ ముద్రలో తలక్రిందుగా నుండుటచే 
దీనికి విపరీతకరణి అను ేరువచ్చినది. యోగులు దీనిని రహస్యసాధన 
ముగా నుంచిరి. గురువు చెప్పినగాని పై రహస్యము లన్నియు తెలియవు. 
దీనిలో నాభి దగ్గరనున్న (ప్రేగులకు, అకృత్తునకు, ప్రీహమునకు, విభాజనికకు 
రక్తము బాగా ప్రవహించును. సూర్యమండలము వికసించును. జరరాగ్ని 
వృద్దిచెందును. మలబద్దము తొలగును. జిహ్వాబంధము వేయుటవలన 
రక్తము నిదానముగా తలలోనికి వ్యాపించి జ్ఞానేంద్రియముల దోషములు 
తొలగును. రక్తదోషములు, రక్తపోటు, గుండె పెద్దదగుట, భయము, 
నిద్రలేకుండుట - మొదలగు వ్యాధుల కిది రామబాణము వంటిది. 
సర్వాంగము జార్చి పట్టినచో నిది యేర్చడును. 75 మోచేతులవరకు 


హఠయోగము 111 


నేలమీద మోపి, అరచేతులవరకు నిలువుగా, వంకరలేకుండా నిల్పి, 
అరచేతులతో పిరుదులను పట్టుకొన్నచో, విపరీతకరిణి యగును. ఎక్కువ 
సేపు చేయువారు ప్రారంభములో గోడ మొదలగు వాటి సహాయమును 
పొందవచ్చును. అభ్యాసము అయినకొలది, ఇతరాధారము లేకుండగనే 
చేయగలుగుదురు. ఇది చేయుట పూర్తికాగానే, అగ్నిసారము, కపాలభాతి 
చేయవలయును. దీనిని చేయువారు సాత్తి ఫకొహారమును, పాలు, పండ్లు 
మొదలగు వాటిని ఎక్కువ తీసికొనవలెను. ఆహారము తక్కువయినచో 
జఠరాగ్ని శరీరమును కృశింపజేయును. కుంభకాభ్యాసమునకు ముందుగనే 
విపరీతకరణి చేయవలెను. 


యోనిముద్ర లేక షణ్ముఖి 
సిద్దాసనం సమాసాద్య కర్ణాక్షినా సికా ముఖమ్‌, 
అంగుష్ట తర్దనీమధ్యా౬ నామికాభిశ్చ సాధయేత్‌. 
కాక్యా ప్రాణం సమాకృష్య అపానే యోజ యేత్తతః, 
షట్పక్రాణిం క్రమాద్ద్యాత్వ్యాహు హంస మనునా సుధీః. 
చైతన్య మానయే ద్దేవం నిద్రితా యా భుజంగినీ, 
జీవేన సహితాం శక్తిం సముత్ధాప్య శిరో౬ంబుజే. 
స్వయం శక్తి మయో భూత్వా శివేన యోజయేత్స కమ్‌, 
నానాసుఖం విహారం చ చింతయేత్సరమం సుఖమ్‌. 
శివశక్తి సమాయోగా దేకాంతం భువి భావయేత్‌, 
ఆనందవమానసో భూత్వా అహం బ్రహ్మేతి చింతయేత్‌. 
యోనిముద్రా పరా గోప్యా దేవానామపి దుర్లభా, 
సకృత్తు లాభసం సిద్ధిః సమాధిష్టః స ఏవహి. 
సవ్యపార్‌ష్టిం గుదే స్టాప్య దక్షిణం చ ధ్వజోపరి, 
యోనిముద్రా బంధ ఏష భవేదాపన ముత్తమమ్‌. 
యోనిముద్రాసనే ప్టిత్వా ప్రజపే ద్యప్పమా హితః, 
యం కంచిదపి వా మంత్రం తస్య స్యు స్సర్వ పిద్ధయః 


112 యోగసర్వస్వము 


సిద్దాసనమందు నడుము వంచకుండా కూర్చొని షణ్ముఖీముద్ర పళ్టీ 
నీత్రధీ ప్రాణాయామము జేసి, (ప్రాణము నపొనముతో కలిపి, రెండింటి! 
"పైకి లాగుచు, షట్బ(క్రములను ధ్యానించుచు “హుం హంస, అనుమం|క్ర 
ముల యాఘాతముచే కుండలినీ శక్తిని మేల్కొలిపి, సహ(స్రారములోనికి 
తీసికొని వెళ్లి పరమశివునితో నైక్యము చేయవలెను. అటుపిమ్మట తనను 
శక్తి సముదాయముగాగాని, శక్తితో గూడినట్టియు, ఆనందస్వరూపుడైన 
శివునిగా నైన భావించి నిర్వికల్పుడు కావలయును. దీనివలన సర్వాత్మ భావన 
సిద్ధించును. దీనివలన సాధకుని ముఖమండలమందు లేజస్సు వృద్ధి 
చెందును. ఆంతరిక జ్యోతిదర్శనము లభించును. అందువలన సమస్తరోగ 
ములు తొలగి, దివ్యమగు నారోగ్యము గలుగును. కాని ఈ ముద్రాభ్యాసము 
వల్ల నాంతరిక జ్యోతిదర్శనము సాధకుని శక్తికిమించి గోచరించును. 


“అట్టి సమయములో సహించనలవిగాకుండును. కాన అప్పుడెక్కువగా 
ధ్యానము జేయగూడదు. ముగ్గుడై ధ్యానసాధనలోనే నిద్రను జెందవలెను. 
ఈ ధ్యానము చీకటిలో నెక్కువగా సిద్ధించును. దీనిలో దేహపరిశమ 
ఏమాత్రము లేకపోయినప్పటికిని నీసాధనవలన భరించుటకు సాధ్యము కాని 
తేజస్సు శరీరమందు గలుగును. కనుక నీముద్ర చాలా యుత్తమమైనది. 
ప్రతి మంత్రమునకు కొన్ని దోషములున్నవి. వాటిని యోనిముద్రమీద 
కూర్చొని చేసినచో అవన్నియు సిద్ధించును. 'మంత్రసిద్దికిది చాలా యుత్తమ 
మెనది. 


వజ్రోళిముద్ర 
ధరామవష్టభ్యకరయో స్తలాభ్యాం, ఊర్హ్వే క్షి పేతృ్పాదయుగం శిరః ఖే, 
శక్తి ప్రబోధాయ చిరజీవనాయ వజ్రోళి ముద్రాం మునయో వదన్తి 
అయం యోగో యోగశ్రేష్టో యోగినాం ముక్తికారణం, 
ఏతద్యోగ ప్రసాదేన, బిందు సిద్ది ర్భవేద్ద గనం, 
సిద్దేబిందౌ మహాయలత్నే కిన్న సిద్ధ్యతి భూతలే, 
భోగేన మహతాయుక్తో యదిముద్రాం సమాచరేత్‌. 
తథాపీ సకలా సిద్ధి ర్భవతి తస్య నిశ్చితం. 


హఠయోగము 113 


రెండు చేతుల అరచేతులను భూమి మీద అనించి రెండుకాళను 
'పైకత్తవలయును. అప్పుడు తలను గూడా పెకెత్తవలయును. దీనిని గోడ 
నాధారముగా చేసికొని చేసిన చాలా మంచిది. దీనివలన సర్యావయవ 
ములకు బలమెక్కువగా కలిగి చిరకాలము జీవింపవచ్చునని మునీశ్వరులు 
చెప్పుచున్నారు. అరికాలిలోని నెత్తురు తలక్రిందుగా నున్నపుడు అరచేతి 
లోనికి వచ్చును. తిరిగి నిలబడినపుడు రక్తము పాదములలోనికి చేరుటచే 
నరములకు బలము గలుగును. రక్తము శుద్దమగును. వీర్యము గట్టి 
పడును. ఆసనముల కన్నింటికి ముందుగా దీనిని చేసినచో మంచి ఫలము 
గలుగును. శీరాసనమునకు సహాయకారిగా నుండును. వృక్షాసనములో తల 
క్రిందికి దించిఉండును. దీనిలో తలపైకెత్తి ఉంచవలయును. సాధకునకు, 
ఆరోగ్యకాములకు వెంటనే ఫలమిచ్చును. నిత్యము భోగము లనుభవించు 
గృహస్థుల కొరకిది చెప్పబడినది. స్నానము జేసి దీనినభ్య సించినచో 
చర్మవ్యాధులు తగ్గును. తొందరగా ఫలమిచ్చు ఆసనము దీనికంటు వేరొకటి 
లేదని చెప్పవచ్చును. 


శక్తిధారిణిముద్ర (శక్తిచాలనము) 
ఆధారకమలే సుప్తాం చాలయేత్కుండలీం దృఢాం, 
అపానవాయు మారుహ్య బలాదాకృష్య బుద్ధిమాన్‌ క్ష్‌ 
శక్తి చాలనముద్రేయం సర్వశక్తి ప్రదాయినీ, 
ఆయుర్వ ఎదో భవేత్తస్య రోగాణాం చ వినాశనం, 
ముహూర్తద్య్వయపర్యన్తం విధినా శక్తి చాలనమ్‌. 
యఃకరోతి ప్రయత్నేన తస్య సిద్ధి రదూరతః, 
యుక్తాసనేన కర్తవ్యం యోగిభిః శక్తి చాలనమ్‌ 
నాభిం సంవేష్ట్య వస్ర్రేణ నచనగ్నో బహిః స్ట్రతః 
గోపనీయే గృహే స్థిత్వా, శక్తిచాలన మభ్య సేత్‌. 
విత స్తీప్రమితం దీర్ణం విస్తారే చతురంగుళం, 
మృదులం ధవళం సూక్ష్మం వేష్టనాంబర లక్షణమ్‌, 
ఏవమంబర యుక్తం చ కటి సూత్రేణ యోజయేత్‌. 
భస్మనా గాత్ర సంలిప్తం సిద్దాసనం సమాచరేత్‌, 


114 యోగసర్వస్వము 


వాసాభ్యాం ప్రాణ మాకృష్య, అపొనే యోజయేద్భ్బలాత్‌ : 
తావదాకుంచయే ద్దుహ్యం శనైరశ్స్విని ముద్రయా, 
యావర్గచ్చే త్సుషుమ్నాయాం వాయుః ప్రకాయేద్ధఠాత్‌ : 
తదావాయు ప్రబంధేన కుంభికాచ భుజంగినీ, 

బద్ధశ్వాప స్తతో భూత్వా, ఊర్ధ్వమార్గం ప్రపద్యతే, 
వివాశక్తిం చాలవేన, యోనిముద్రా న సిద్ద్యతి, 

ఆదౌ చాలన మస్యాస్తు యోనిముద్రాం సమభ్యసేత్‌, 
ఇతితే కథితం చండకాపాలే శక్తి చాలనమ్‌, 

సతి వజ్రాసనే కరాభ్యాం ధారయేద్ద ఎడం, 

గుల్ఫదేశ సమీపే చ కందం తత్ర ప్రపీడయేత్‌ స 
వజ్రాసనే ప్టితో యోగీ చాలయిత్యా చ కుండలీం, 
కుర్యాదానంతరం భస్ర్రాంకుండలీ మాశు బోధయేత్‌, 
భానోరాకుంచనం కుర్యాత్కుండలీం చాలయే త్తతః. 
ముహూర్తద్వయ పర్యన్తం నిర్భయం చాలనాదసా, 
ఊర్ద్వ మాకృష్యతే కించిత్సుషుమ్నాయాం సముద్గతా, 
కుండలీం చాలయిత్యా తు భస్త్రాం కుర్యాద్వి శేషతః, 
ఏవ మభ్యసతో నిత్యం యమినోయమఖభీః కుతః. 


శరీరమందు భస్మమును పూసికొని, సిద్దాసనము వేసి, మృదువై 
నట్టియు సూక్ష్మమగు నట్టయు జానెడు పొడవు, నాలుగు అంగుళములు 
వెడల్పు గలిగిన ఉన్నిమొదలగు వస్త్రములను కటిసూత్రమందు జోడించి, 
నాసారంధ్రములతో గాలిని పీల్చి, బలాత్కారముగా నపానమందు యోజన 
చేయవలెను. పిమ్మట గుహ్యమును అశ్విని ముద్రతో సైకిలాగి సుషుమ్నలో 
వాయువు ప్రవేశించువరకును కుంభకము చేసియుంచవలెను. శక్తి చాలనము. 
కుదిరినగాని యోని ముద్ర సిద్ధించదు. దీనివలన సమస్తరోగములు తొలగి 
పోవును. సంచాలనవిధి (వాయబడుచున్నది. 


(1) వజ్రాసనము మీద కూర్చొని, మడమలను గట్టిగా పట్టుకొని, 
పొత్తికడుపు కదలునటుల నూగించవలెను. ఇటుల నాలుగు గడియల 


హఠయోగము 115 


వరకును కదిలించు చుండవలెను. వజ్రాసనమందే యుండి, భస్త్రిక 
చేయుచుండిన, కుండలిని మేల్కొని సుషుమ్నలో ప్రవేశించును. 


(2) మొదట సిద్దాసనముగాని, వృజాసనముగాని, బద్ధపద్మా సనము 
గాని వేసికొని అరచేతులను నేలమీద నానించి, మెల్ల మెల్లగా పిరుదులను 
పెకెత్తి, నేలమీద తాడనముజేసి, ఎత్తుచు దింపుచుండవలెను. ఇటుల 
సుమారు 20 లేక 25సార్లు చేయుచుండవలెను. 


(3) ఇటుల తొడనము జేసి, రెండు మూడు నిముషములవరకు 
నేకాగ్రచిత్తముతో తాడనమువలన నంతఃస్నాయువులలో కలిగిన కంపమును 
పరిశీలించుచుండవలెను. పిమ్మట మూలబంధము వస గాలియాడుచున్న 
ముక్కుతో పూరించి ప్రాణమును అపానముతో కలిపీ యుదరమందు 
పూర్తిగా గాలిని నింపి జాలంధర బంధముచేసి, యథాశక్తి కుంభకము 
చేయవలెను. 


(4) కుంభకము యొక్క మధ్యలోనే గుదము, లింగము, స్కంధము, 
మేరుదండము --- వీటికి క్రిందనున్న త్రిసంధులను, స్వాధిష్టాన చక్రమును 
(పొత్తికడుపు) సుమారు 20 లేక 25 సార్లు ఆకర్షణ వికర్షణములతో 
(అగ్నిసారము) నడుపవలెను. ఈ (క్రియ కనీసము రెండు గంటల సేపు 
తప్పక యాచరింపవలెను. పై పరిమిత కాలములో నెన్ని ప్రాణాయామము 
లగునది సాధకుని కుంభక స్థితి ననుసరించి యుండును. 


(5) పూర్వోక్త ప్రాణాయామముల నాచరించిన పిమ్మట 10, 15 
కుంభకములు జేసి, ఏకాగ్రముగా నిర్వికల్పముగా కూర్చొనవలెను. 


(6) పూర్వోక్త క్రియలనన్నిటి యందును మనసు నేకాగ్రపరచి, 
తద్దా వొ జరుగు నొంతరికములగు (పభావములను, కంపనములను ముఖ్య 
ముగా గమనించుచుండవలెను. ఇంతవరకు ప్రాచీనపద్దతి ననుసరించి 
వ్రాయబడినది. ఇప్పుడు ఆధునిక సాధనము వ్రాయబడుచున్నది. 


116 యోగసర్వస్వము 


(7) మొదట నిష్టదైవము యొక్క పటమును గోడకు తగిలించి, 
హృదయమువరకు వచ్చునటుల నిలబడి నేత్రముల నిష్టదైవమందు నిగుడ్చ 
వలెను. సాధకుడు తన రెండు చేతులు |వేలాడవేసి, క్రమముగా తల పైవరకు 
నెత్తవలయును. పైన రెండు చేతులను గట్టిగా బిగించి హృదయమువరకు 
దింపుచు వదులు చేయవలెను. ఆసమయములో చేతులతో బాటు, 
శరీరమును గూడా గట్టిగా బిగించవలెను. చేతులను వదులు చేయగానే శరీర 
మును కూడా వదులు చేయవలెను. హృదయము దగ్గరకు చేతులు రాగానే, 
ఇష్టదైవమునుండి తన హృదయములోనికి అమృతము (ప్రవ హించునటుల 
భావించి, ఇష్టదైవమునకు నమస్కారము చేసి, చేతులను దింపివేయవలెను, 
"పై సాధనలను మండలము (40 రోజులు) చేసినచో, యోగి కుండలినీ శక్తిని 
సహస్రారమునకు చేర్చి యానందించునని యోగ శాస్త్రమందు చెప్పబడినది. 
దీనివలన సాధకు డమోఘముగు వీర్యమును పొందగలుగుచున్నాడు. సూర్య 
చక్రస్థిత జ్ఞానతంతువులకు, జీవన తంతువులకును వికాసముగలుగును. 72 
వేలనాడులు శుద్దములగుటచేతను, (గంథిభేదనము సహజముగా కలుగుట 
వలనను, ఆనాహతనాదము బయలుదేరును. ప్రాణము, రక్తము -- 
ఈ రెండును శరీరమందంతటను సంచరించ మొదలిడును. సాధకునకు 
హృదయస్పందనము అగిపోవు ననుభయ ముండదు. కుండలీ శక్తి మేల్కొని 
సంచరించుటకు మొదలిడగానే మృత్యువు, రోగములు, భయము, వృద్దా 
ప్యము తొలగి పారిపోవును.. ముఖమందు సౌందర్య ముట్టిపడుచుండును. 
సమాధి చేయుట జన్మహక్కు అగును. కనుక సాధకుడు శక్తి చాలనము 
తప్పక యాచరింపవలయును. పై వాక్కులలో నతిశయోక్తి ఏ మాత్రమును 
లేదు. ఆరునెల లభ్యసించినచో దీని ప్రభావము గోచరించును. వీర్య 
రజోదోషములుగల స్త్రీ పురుషులకిది మిక్కిలి యుపయుక్తమగు సాధనయై 
యున్నది. 


తటాకీముద్ర 
ఉదరం పశ్చిమోత్తానం కృత్వాచైవ తటాకవత్‌, 
తటాక్షసా పరాముద్రా జరామృత్యువినాశివీ, 


హఠయోగము 117 


శవాసనము వేసి పరుండి గాలి ప్రవహించుచున్న ముక్కుతో పూరించి, 
తటాకము వలె విస్తరింపజేసి, కుంభించి జలపూర్ణమగు తటాకము గాలిచే 
తరంగిత మగునటుల నుదరము నటునిటు వెనుకకు ముందునకు కదల్సి 
పిమ్మట మెల్లగా వాయువును రేచింపగా తటాకీముద్ర యగుచున్నది. 
కుంభక శక్తి ననుసరించి, చాలనముల సంఖ్యను పెంచవచ్చును. తగ్గించ 
వచ్చును. యోగశాస్త్రములో దీనివలన జరామరణములు తొలగి పోవునని 
వ్రాయబడినది. పొట్ట బిగించుట, గట్టిగా నుండుట మొదలగు రోగము 
లందు నిది చాలామంచిది. భోజనము చేసిన వెంటనే దీనిని చేసినచో 
ఆయాసముండదు. యోగసాధనము చేసిన పిమ్మట దీని నభ్యసించుటచే 
విశ్రాంతి కలుగును. మూత్రకృచ్చము, గనేరియా మొదలగు రోగములు 
గలవారికి మూత్రమును వెడలించుటలో నిది (శేష్ణతమమైనది. 


మాండూకీముద్ర 
ముఖం సంముద్రితం కృత్వా, జిహామూలం ప్రచాలయేత్‌ ; 
శనైర్గు పేదమృతం తాం మాండూకీ ముద్రికాం విదుః. 
కం 
వలితం పలితం నైవజాయతే, నిత్యయౌవనం, 
నకేశే జాయతే పాకో యః కుర్యా న్నిత్యమాండుకీం. 


నోటిని పూర్తిగా మూసివేసి, నాలుక మూలభాగమును (నాలుక 
(క్రిందికి వంపుగాదిగు భాగమును) పై భాగమున కంటించవలెను. అనగా 
జిహ్వా మూలమును తాలుచ్చిద్రములతో ఒక వస్తువు మీదనున్న తేనె 
మొదలగు వాటిని నాకి చప్పరించునటుల స్పృశించవలెను. కప్పను 
చూచినచో నీక్రియ బాగుగా తెలియును. ఈ యభ్యాసమును క్రమముగా 
చేయుచున్నచో సహస్రారము నుండి స్రవించునట్టి యమృతము లభించును. 
ఆ యమృతములో సప్తసముద్రములలోని (ద్రవపదార్థముల రుచులు గోచ 
రించును. ఇయ్యది మధ్యమనాలి యందలి చాలనము వల్ల గూడా 
లభించును. దీనినే మాండూకీ ముద్ర యందురు. దీనివలన ముడతలు 
పడుట, వెంట్రుకలు ఎరయుట మొదలగు వృద్దాప్యలక్షణములు కలుగవు. 
వెంట్రుకలు బాగా నల్లబడును. సాధకునకు నిత్యనూతన తారుణ్యము 
లభించును. దీనిని సాధించునపుడు మానసిక బలము కావలయును. 


118 యోగసర్వస్వము 
అశ్వినిముద్ర 
ఆకుంచయే ద్వుదద్యారం ప్రకాశయే త్పునః పునః, 
సా భవేదశ్వినీ ముద్రా శక్తి ప్రబోధకారిణీ. 
అశ్వినీ పరమా ముద్రా గుహ్యరోగవినాశినీ, 
బలపుష్టికరీ చైవ, అకాల మరణం హరేత్‌. 


సాధకుడు సుఖకరమగు నాసనము వేసికొని, తన గుదస్థానమును 
సంకోచించి, విక సింపజేయవలెను. అనగా ఆకర్షణవికర్షణలను జరుపవలెను. 
ఆసనముతో వాయువును పూరించి, రేచింపవలయును,. దీనికి స్థలవస్తి 
పూర్తిగా నుపయోగించును. అశ్వము (గుర్రము) మలమూత్ర విసర్హనము 
చేయునప్పటి సంకోచవికాసములను సోలియుండుటచే దీనిని అశ్వినీముద్ర 
యందురు. దీనివలన మూలశంక, మొలలు, భగందరము మొదలగు గుహ్య 
రోగములు తొలగిపోవును. ఆసనమునకు బలము పుష్టి కలుగును. అకాల 
మరణము తొలగిపోవును. గుదస్థానమందలి కండరములు మెత్తనగును. 
అపానవాయువు శుద్దమగును. వీర్యవాహికలకు శక్తి చేకూరును. వీర్యము 
శుద్ధమై ఊర్ద్వగామి యగును. వీర్యదోషములను పోగొట్టుటకిది ముఖ్యతమ 
మైనది. మానసిక వేగమును వశపరచుకొనుటకిది యుపయుక్తమైనది. 
అపాయ రహితమైన దగుటచే సర్వసుగమమైనది. కువలయానందస్వామి 
దీనిని శీరాసనమందుగాని స్వతంత్రముగాగాని చేయవచ్చునన్నారు. 


కొంతమంది ఆకర్షణ, వికర్షణలతో లింగమును అండములను పైకి 
లొగి, ఆ స్థానమున వాటికి స్వరూపమే లేకుండా చేయుదురు. అనగా 
కేవలము చర్మము మిగులును. దీనివలన వజ్రోలి సహజముగా సిద్ధించును. 
వీర్యము తన స్థానమునుండి చలించినచో అశ్వినీముద్రతో వీర్యమును 
పైకి లాగవలయును. ఈ విషయమును స్వాత్మారామయోగి యిటుల 
చెప్పుచున్నాడు. 

చలితోఒ పి యదా బిందుః సంప్రాప్తో యోనిమండలం, 

వ్రజత్యూర్హ్వ్యం హృతః శక్త్యా, నిబద్దో యోనిముద్రయా. 


హఠయోగము 119 


వీర్యము తన స్థానమునుండి బయలుదేరి క్రిందకు వచ్చినచో లింగా 
కర్షణ రూపమగు నక్వినీముద్రతో పైకిలాగవలయును. మేఢాకర్ణణ రూప 
మగు అశ్వినిముద్రయే వజ్రోళిముద్రయై యున్నది. లింగమును లోపలకు 
లాగుట స్వాధీనముకాగానే, దానితో ననేక (ప్రదర్శనములు చేయుదురు. 


పాశినీముద్ర 
కంఠస్ఫ స్టే కసే త్సాదౌ పొశవం దృఢ బంధనే, 
సా ఏవ పాశినీముద్రా శక్తి ప్రబోధకారిణీ. 
పాశినీ మహతీ ముద్రా బలపుష్టివిధాయిన్స, 
సాధవీయా ప్రయత్నేన సాధశకైః సిద్ధికాంక్షి భిః. 


రెండు పాదములను మెడమీద (తాడువలె సననే పీననో పాశినీముద్ర 
యేర్పడుచున్నది. 


పాదములను మెడమీద ఒక దానిమీద వేరొకదాని నుంచి పూరించి, 
యధాశక్తిగా కుంభించి, మెల్లగా రేచించినచో నీ ముద్ర పూర్తియగుచున్నది. 
(1) ఇది పరుండి కూడా చేయవచ్చును. (2) రెండు అరచేతులను 
నేలమీద నుంచి ఉయ్యల లూగవచ్చును. (3) అరచేతులను పిరుదులమీద 
బంధించవలెను. దీనివలన శరీరమునకు బలము, పుష్టి కలుగును. కుండలినీ 
శక్తి మేల్కొనును. కనుక సిద్దిని పొందుటకు సాధకుడు దీనిని తప్పక 
యాచరింపవలెను. శరీరము వృద్దిజెందును. కటి (నడుము) దోషములు 
తొలగిపోవును. మెడకు బలము లభించును. ఊపిరితిత్తులు శక్తివంతము 
అగును. దేహము బలిష్టముగాను, సుందరముగాను తయారగును. ఇది 
టిట్టిభాసనము, ద్విపాద శిరాసనము, యోగనిద్రాసనము కోవకు చెందినదై 
యున్నది. దీనిని చేయుటకు ముందుగా పొత్తికడుపుమీద, గజ్జలలోను 
నూనె మర్చించవలెను. లేనిచో బీజములకు బాధకలుగును. 


కాకీముద్ర 
కాకచంచువ దా్యేన, సిబేద్యాయుం శనైశ్ళనైః, 
కాకీముద్రా భవేదేషా సర్వరోగ వినాశినీ. 


120 యోగసర్వస్వము 


కాకీముద్రాపరా ముద్రా సర్వతంత్రేషు గో పితా, 
అస్యాః ప్రసాదమాత్రేణ కాకవన్నీరుజో భవేత్‌. 


సాధకుడు నాలుకను దొన్నెవలె - అనగా కాకిముక్కువలె - మడిచి, 
దానితో గాలిని పూరించి, యథాశక్తి కుంభించి, మెల్లగా రేచించినచో 
కాశీముద్ర యగును. ఇదియే నభోముద్రలోకూడా ముఖమును పైకి 
సెట్టి చేయబడును. ఇది శీతకాలములో నుపయోగించదనియు, ఉష్ణ 
సమయమం దుపయోగించునని వ్రాసిరి. బాహ్యమగు చేడికంటే ('టెంపరే 
చరు) శరీరగతమగు వేడి ఎక్కువగా నున్నచో దీనిని చేయవచ్చును. దీనిని 
(పొద్దున, సాయంకాలమందును చేయవలెను. దీనివలన చర్మవ్యాధులు 
పూర్తిగా తగ్గును. శరీరములోని వేడి తగ్గి వెంటనే మనస్సున కానందము 
శరీరమునకు సుఖముగలుగును. రక్తము పరిశుద్దనుగును. యోగసాధన 
చేయగానే దీనిని చేసినచో విశ్రాంతి కలుగునని యోగశాస్త్రములో వ్రాయ 
బడినది. దీనివలన ఆకలిదప్పులు తగ్గును. వేసవికాలములో మంచినీళ్లు 
అవసరమైనపుడు దీనిని చేసినచో దాహము పూర్తిగా తగ్గను. కఫవాత 
ప్రకృతి గలవారు గ్లాసెడు నీరు త్రాగి దీనినభ్య సించినచో వెంటనే మంచి 
ఫలము గలుగును, చలిజ్వరాదులవలన ఉదరమందు గలుగు బిళ్లలు, గడ్డు 
గీతరీకుంభకమువలన కరగిపోవును. కళ్లు వెంటనే చల్లబడును. మస్తి 
ష్కము నిర్మలమగును, దీనినే శీతలీకుంభకమను ప్రాణాయామ భేదముగా 
తలంతురు. దీనిని సర్వదా చేయుచ్చున్నచో అజ్లీర్ణము, కఫవాత పిత్తములు 
తొలగును. మానసిక బాధలు తొలగి విశ్రాంతి కలుగును. రోగములన్నియు 
తొలగును. దీనిని సాధించు పద్దతులు వ్రాయబడుచున్నవి. 


(1) నాలుకను తొలు చక్రమందుంచి, నోటితో గాలిని పీల్చుచున్నచో 
రోగములన్నియు తగ్గిపోవును. (2) నాలుకను కాకి ముక్కువలె చేసి 
పూరకము చేసి కుంభించి వదలుచున్నచో నలసట, దాహము, రోగములు, 
ముసలితనము తగ్గును. (3) నాలుకను అంగిలి యందు గాని లేక పైన 
నున్న ముందు పళ్లక్రింద బెట్టి ప్రాణాయామము చేసినచో, సాధకుడు 
నెలలోపల మృత్యువును జయించును. (4) ముందున్న సైపళ్ల క్రింద నాలుక 


హఠయోగము 121 


నుంచి గాలిని (త్రాగుచున్నచో ఆరునెలలలో కవియగును. (5) ప్రొద్దున 
సాయంకాలమునందును దీనిని చేయుచున్నచో క్షయరోగము తగ్గును. (6) 
రాత్రింబవళ్లు నీ (ప్రాణాయామము చేయువారికి రోగములన్నియు తగ్గి 
పోవును. (7) ఇదేవిధము శీత్కారి కూడా చేయవలెను. పైన క్రింద నున్న 
దంతములను బిగించి ముఖమును పైకెత్తి గాలిని పీల్చి కుంభకము చేసి 
మెల్లగా వదులుచున్నచో, ఆరు మాసములకు రోగములన్నియు తగ్గును. 
సంవత్సర మాచరించినచో తప్పక మృత్యువును జయించును. మూడు 
సంవత్సరములవరకును వదలకుండా చేసినచో, అణిమాది సిద్దులు గలుగును. 
8) నాలుకను అంగిలియందుంచి, ఘర్షణము (రుద్దుట) చేయుచున్నచో 
మృత్యువును జయించును. ఆకలిదప్పులు, నిద, మూర్చలు తొలగిపోవును. 
శరీరమందు సౌందర్యము, కాంతి హెచ్చును. 


మాతంగినీముద్ర 
కంఠ మగ్నేజలే స్టిత్వా నాసాభ్యాం జల మాహరేత్‌, 
ముఖాన్నిర్గమయే తృశ్చాత్‌, పునర్వ(క్రేణ చాహరేత్‌. 
నాసాభ్యాం రేచయేత్సశ్చాత్‌, కుర్యా దేవం పునః పునః, 
మాతంగినీ పరాముదొ జరామ? 
విరలే నిర్హనే దేశే స్థిత్వా చైకాగ్రమానసః, 
కుర్యా న్మాతంగినీం ముద్రాం మాతంగ ఇవ జాయతే, 
యత్ర యత్ర ప్టీతో యోగీ సుఖ మత్యంత మశ్నుతే, 
తస్మా త్సర్వప్రయత్నేన సాధయే న్ముద్రికాం పరాం. 


కంఠదఘ్నమగు నీటిలో నిలబడి, మొదట నాసికారంధ్రములతో నీటిని 
పీల్చి, నోటినుంచి విడిచి పెట్టవలెను. (2) పిమ్మట నోటిత్లో జలమును 
(గ్రహించి నాసారంధ్రములతో వదలి పెట్టవలెను. ఇటుల మాటిమాటికి 
చేయుచున్నచో మాతంగినీ ముద్రయగును. విశేషములు గజకరణి దగ్గర 
వ్రాయబడినవి. దీనివలన సాధకుడు జరామరణములకు లొంగక, ఏనుగువలె 
బలిష్టుడగును. కంఠము, మస్తకము, దంతములు, కర్ణములు, నాలుక, 
నేత్రములు - వీటి రోగములు పూర్తిగా నశించును. వీర్యవాహికలకు 


122 యోగసర్వస్వము 


మంచి ఫలము కలుగును. _ వీర్యమందలి వేడి తగ్గును. నేత్రములు 
తేడోవంతములగును. సాధకుడు రొంప, పడిశము మొదలగు వాటితో 
నెప్పుడును బాధపడడు. జలుబుతో బాధపడువారు దీనినభ్యసించినచో మంచి 
లాభము కలుగును. 


భుజంగినీము ద్ర 
వక్త్రం కించిత్సుప్రనాద్య చానిలంగలయా పీబేత్‌, 
సా భవే ద్భుజగీ ముద్రా జరామృత్యువినాశినీ, 
యావచ్చ ఉదరే రోగ మజీర్షాది విశేషతః 
తత్సర్వం వాశయే దాశు యత్ర ముద్రాభుజంగినీ. 


నోటిని కొంచెము ముందుకు చాచి, కంఠబిలమును పూర్తిగా విని 
యోగించి (ఆవలించి నటుల) వాతాఘాతము కంఠమునకే తగుల నటుల 
గాలిని పీల్సి, నాసికారంధ్రములతో రేచించవలెను. దీనిని భుజంగినీము ద్ర 
యందురు. కొందరు దీనిని పవనధౌతి యందురు. దీనివలన కంఠస్వరము 
మధురమగును. అజీర్ణాది రోగములు తొలగును. జరామురణ భయము 
తొలగును. శరీరమందు బలము లభించును. ఉదయకాలమందును, 
సాయంకాలమందును సర్పములు సూర్యుని చూచుచు, వాయుభక్ష ణము 
చేయుచు సూర్యు నారాధించుచుండును. ఆ ' స్టీతిని బోలియుండుటచే, 
దీనికి భుజంగినీముద్రయను పేరుగల్లినది. 


పంచభూతధారణలు (5) 
ధారణాని సమాసాద్య కీం న పీద్ద్యతి భూతలే 
అనేన నరదేహేన స్వర్లేషు గమనాగమమ్‌, 
మనోగతి ర్భవేత్తస్య ఖేచరత్వం న చాన్యధా, 
స్తంభినీ ద్రావిణీ చైవ దహనీ భ్రామిణీ తథా, 
శమనీ చ భవత్యేషా భూతానాం పంచధారణాః. 


పంచభూత ధారణలు సిద్ధించిన పిమ్మట త్రిలోక సంచారము చేయు 
టకు శక్తి కలుగును. మహామృత్యువును సైతము జయించి, సృష్టికి ప్రతి 


హఠయోగము 123 


సృష్టిజేసి, (బహ్మాండమందు చిరకాల జీవియైెయుండును. భూతధారణ 
చేయుట మాత్ర మతి కష్టమైనదగుటచే, ఏఒకరికో తప్ప నితరులకు 
సిద్దించుటలేదు. దీనికి ముందు ఖేచరీ (లంబిక) సిద్దించవలెను. పంచభూత 
ధారణలను లయయోగములో నుపయోగింతురు. అచ్చట స్వరశా స్త్రముతో 
భూతజయము సాధింతురు. హఠయోగులు లంబికతోనే దీనిని సాధిం 
తురు. అష్టాంగయోగమందలి ధారణయను నంగము సప్తాంగయోగమందు 
పంచభూత ధారణలలో నంతర్భవించినదని తెలిసికొందురుగాక. 


l. పృథివీధారణ 
యత్తత్వం హరితాల దేశరచితం భౌవముం లకారాన్వితం, 
వేదాప్రం కమలాసనేన సహితం కృత్వా హృదిస్థాయినం, 
ప్రాణా స్తత్ర వినీయ పంచఘటికాః చిత్తాన్వితో ధారయే దేషా, 
స్తంభకరీ, క్రితిజయం కుర్యా దదోధారణా. 


పృథివీ తత్త్వముయొక్క రంగు పసుపు, బీజమూలం, చతుష్కోణము, 
బ్రహ్మదేవత్య అయిదు ఘడియలు ధారణము జేసి, ధ్యానము జేసినచో 
పృథివీ భూత సిద్ది కలుగును. 

పార్టివీ ధారణా ముద్రాం యః కరోతి తు నిత్యశః, 

మృత్యుంజయ: శివః సో౬పి, ససిద్దో విచరేద్భువి. 


పృథివీ భూత సిద్ధిని పొందినవాడు మృత్యువును జయించి బ్రహ్మాండ 
మందు సంచరించును. ఈ సిద్దునకు పృథివీ సంబంధమైన బాధ కలుగదు. 


2. జలతత్త స్రథధారణ: 
శంఖేందు ప్రతిమంచ కుందధవళం తత్త వం కిలాలం శుభం, 
తత్సీయూష వకారబీజ సహితం యుక్తం సదా విష్ణునా, 
ప్రాణాంస్తత్ర వినీయ పంచఘటికాం చిత్తాన్వితో ధారయేత్‌, 
తేషాం దుస్సహ తాపపాప హరిణీ స్యాదాంభపీ ధారణా. 


జలతత్త సము శంఖమువలెను, చంద్రునివలె విమలమును, కుంద 
పుష్పమువలె నుజ్ఞ వ్రలమును అయియున్నది. ఇది అమృత సంజ్ఞకలది. 


124 యోగసర్వస్వము 


వకారము బీజము, విష్ణువు దేవత, అయిదు ఘడియలు కుంభకము 
జేసి, పై భావమును ధ్యానించినచో జలతత్త్వసిద్ది కలుగును. దీనివలన 
దుస్సహమగు తాషత్రయము, పాపము నశించును. 

ఆంభసీ పరమాం ముద్రాం యో జానాతి స యోగవిత్‌, 

జలే చ ఘోరే గంభీరే మరణం తస్య నో భవేత్‌. 


ఈ ముద్ర తెలిసిన యోగికి జలభూతమువలన మరణముగాని, 
అపాయముగాని వాటిల్లదు. 


చే; ఆ గ్నేయాముద్ర: 
యన్నాభిస్టిత మింద్రగోప సదృశం బీజం త్రికోణాన్వితం, 
తత్త్వం తైజసమాప్రదీప్త మరుణం రుద్రేణ యత్సిద్దిదం, 
ప్రాణాంస్తత్ర వినీయ పంచఘటికాం చిత్తాన్వితో ధారయేదేషా, 
కాలగభీరభీతి హరిణీ వైశ్వానరీధారణా. 


అన్నితత్త్వ స్థానము నాభి, ఆరుద్ర పురుగువలె నెరని రంగును, 
రకారము బీజము, ఆకారము త్రికోణము, రుదుడు అధిదేవత, తత్త గము 
తేజోమయము, - అయిదు ఘడియలు వాయువుతో పాటు మనస్సును 
గూడా ధారణముజేసినదో నగ్నితత్త ము తన సంబంధమైన మృత్యువునుండి 
సాధకుని రక్షించును. 

ప్రదీష్తే జ్యలితే వహ్నౌ పతితో యదిసాధకః, 

ఏతన్ముద్రా ప్రసాదేన పజీవతి న మృత్యుభాక్‌. 


కణకణ మండుచున్న నగ్నిలో బడవేసినను సాధకుడు తత్సంబంధమైన 
మరణమును గాని, బాధనుగాని పొందడు. 


4. వాయవీధారణ 
యద్భిన్నాం జనపుంజ సన్నిభ మిదం ధూమ్రావభాసం పరం, 
తత్త్యం సత్త $మయం యకార సహితం యత్రేశ్వరో దేవతా, 
ప్రాణాంస్తత్ర వినియ పంచఘటికాం చిత్తాన్వితో ధారయేదేషా, 
ఖేగమనం కరోతి యమినాం స్యాద్యాయవీ ధారణా. 


హఠయోగము 125 


వాయుతత్త్య్వము యొక్క రంగు సుర్మావలెను, పొగవలెనుండును. 
యకారము బీజము, ఈశ్వరుడు దేవత. ఈ తత్త్వము సత్త ప్రధానమైనది. 
ఏకాగ్ర చిత్తముగలిగి, అయిదు ఘడియలు కుంభకము జేసి ధ్యానించినచో, 
వాయుభూత సిద్ధికలుగును. ఇందువల్ల ఆకాశగమనము గలుగును. 

ఇయం తు పరమాముద్రా జరా మృత్యువినాశినీ, 

వాయునా మ్రియతే నొప్పి ఖే చ గతి ప్రదాయినీ. 


దీనివలన జరామరణములు నశించును. వాయుభూతము వలన 
మరణము ప్రాప్తించదు. ఆకాశగమనము కలుగును. 


5. ఆకాశభూతధారణ 
యత్సింధౌ వరశుద్ధవారిసదృశం వ్యౌమం పరం భాసితం, 
తత్త్వం దేవ పదాశివేన సహితం బీజం హకారాన్వితం, 
ప్రాణాంస్తత్ర వినీయ పంచఘటికాం చిత్తాన్నితం ధారయే, 
దేషా మోక్ష కపాటభేదనకరీ కుర్యా న్నభోధారణా. 


ఆకాశ తత్త (పు ఠంగు సముదోదకము వలె ప్రకాశించును. సదా 
శివుడు దేవత. హకారము బీజము. పై భావమును అయిదు ఘడియ 
లవరకు, మనస్సును వాయువును నిల్పి, ధ్యానించినచో నాకాశ భూత సిద్ధి 
కలుగును. 

ఆకొశీధారణాం ముద్రాం యో వేత్తి స చ యోగవిత్‌, 

న మృత్యుర్ణాయతే తస్య ప్రలయే నావసీదతి. 


ఈ ముద్రను సాధించినవాడు పళయకాలమందు కూడా మరణిం 
చడు. ఈ సంచభూతధారణలకుగాను యాజ్ఞనల్క్యమహర్షి స్థానభేదములను 
తన యోగసంహితలో నిటుల పేర్కొనెను. 

పాదాది జాను పర్యన్తం పృథివీస్థాన ముచ్యతే, 

ఆజానోః పాయుపర్యన్తయ పాంస్థానం ప్రక్రీర్తితం, 

ఆపాయోః హృదయాంతం చ, యద్వ హ్నిస్థానం తదుచ్యతే, 

హృదయాత్తు భ్రువోర్మధ్యం యావద్యాయుకులం స్మృతం, 

ఆ(భూమధ్యా త్తదూర్జా ని తమాకాశ మితి చోచ్యతే. 


126 యోగసర్వస్వము 


పాదము మొదలు జాను పర్యన్తము పృథివీస్థానమును, మోకాళ్లు 
మొదలుకొని పాయువు (గుదము) వరకు జలతత్త్వన్థానమును, పాయువు 
మొదలుకొని హృదయము వరకు, వహ్నిన్గానమును, హృదయము మొదలు 
కొని భూమధ్యము వరకు వాయుస్థానమును, (భూమధ్యము మొదలు 
సహ్మసారమువరకు నాకాశస్థానమును అయియున్నవి. ఆయా స్థానము 
లందు వాయువును, తదధిష్టాన దేవతలందు మనసును అయిదు ఘడియల 
వరకు నిలిపి ధ్యానము చేయవలెనని ఘేరండనాథుడు, గోరక్షనాథుడు 
మొదలైన వారు వారి (గ్రంథములలో వ్రాసిరి. సమష్టి (బ్రహ్మాండము) 
యందు వ్యష్టిని (పిండాండము, గాని, వ్యష్టియందు సమషినిగాని లయము 
జేసీ ధ్యానము చేయుటయే ధారణయని యాజ్ఞవల్క్యమహర్షి మతము 
ఆయి యున్నది. అందువల్లనే ధారణలకు కాలపరిమితి జెప్పలేదు. దేవతా 
భేదమును, స్థానభేదమును బట్టి పై భూతములకు, 5, 10, 15, 20, 25 
ఘడియలు ధారణకు పరిమిత మగుకాలమని త్రిశిఖ బాహ్మణోపనిషత్తులో 
చెప్పబడినది. భూతస్వరూపము రుచి, ఆకారము, పరిమాణము, రంగు, 
గతి, స్థానము, భూతసంచారక్రమము - వీటిని గుర్తించు మార్గములు 
మొదలగు విషయములు శివస్వరోదయమను (గ్రంథమందు విపులముగా 
జెప్పబడినవి. అవన్నియు భూతపరిచయమున కుపకరించును. 


శాంభపీముద్ర 
నేత్రాంజనం సమాలోక్య, ఆత్మారామం విలోకయేత్‌ i 
సా భవే చ్చాంభవీ ముద్రా సర్వతంత్రేషు గో పితా, 


కనుబొమల మధ్యభాగమును గాని, కనుబొమ్మ లనుగాని స్టిరమగు 
దృష్టితో చూచుచు మనసు నాత్మారాముని యందు లీనము జేసినచో 
శాంభవిముద్ర యగును. దీనినే కొన్ని గ్రంథముల యందు “ఏషా సా 
వైష్ణవీముద్రా సర్వతం|త్రేషు గోపితా' యని యుండుటచే వైష్ణవీ ముద్రయని 
కూడా పీలుచుచున్నారు. ప్రస్తుతము దొరకుచున్న (గంథములందు చాలా 
విషయము గుప్తముగా దాచబడియే యున్నవి. దీనిని చేయునపుడు 
అనేక దృశ్యములు గోచరించును. వాటిని స్థిరముగా నుంచుటయే ఈ 


హరఠయోగము 127 


ముద్ర యొక్క ముఖ్యోద్దేశమై యున్నది. మనస్సుకుగాని, నేత్రములకు 
గాని భృకుటి తప్ప వేరొకటి గోచరించకుండా ఉన్నచో నిది సిద్దించినటుల 
భావించిదరు. 

అంతర్లక్ష్యం బహిర్తృష్టి ర్ని మేషోన్మేషవర్షితా, 

ఏషా సా శాంభవీ ముద్రా సర్వతంత్రేషు గోసితా. 


అంతర్లక్యము, నిమేషోన్మేష వర్షితమైన బహిర్భృష్టియు ఈ ముద్ర 

౧ క్ష జ య SL) 
యందలి ముఖ్యాంశము లయియున్నవి. అంతర్లక్ష § విషయములను 
గూర్చి, ఉపనిషత్తులలో ఉపాసనాభేదమును బట్టియు, యోగసాంప్రదాయ 
ములను బటియు పలువిధములగు వికల్పములు గన్సట్టుచున్నవి. అంతర్హక్ష 3 
ఎ (He) CA 
భేదములు (వ్రాయబడుచున్నవి. _ఉపనిషత్తులలోగూడ అంతర్లక్ష్యములు 
గురూపదేశముననే (గహించవలయునని వ్రాయబడినది. ఆ యా చక్రస్థిత 
జ్యోతిస్సులే నంతరక వములుగా జెప్పబడనవి. అవన్నియు అనుభవజుడగు 

రాలి యా 

సద్గురు సన్నిధియందే తెలి సికొనదగియున్నవి. అద్వయతారకోపనిషత్తులో 
సుషుమ్నయందలి కుండలినీ శక్తి దర్శనమే అంతర్లక్ష్యముగా చెప్పబడినది. 


త్రాటకాభ్యాసమువలన శాంభవీముద్ర సిద్దించును. (తాటక భేదము 
లన్నియు శాంభవీముద్రాభ్యాసమునకు పూర్వమే చేయదగియున్నవి. జన్మాం 
తరీయ పుణ్యపరిపాకవశమున కుండలినీ శక్తి మేల్కొనగా నేత్ర రంధ్రముల 
నుండి అతి చంచలమగు తేజస్సాకటి బయలుదేరును. దీనిని యోగులు 
శాంభవీముద్రాభ్యాస పరిపొకవశమున జూతురు. ఈ తేజస్సునే ఇతరుల 
మీద (ప్రయోగించినచో శక్తిపాతము అందురు. ఈ దీక్షను శక్తిపాత 
దీక్లయందురు. _ దీనిని యోగులు సూక్ష్మధ్యాన మందురు. ఈ 
ల లి 
దీక్ష తాంత్రికమే కాకుండా వైదికము కూడా అయియున్నది. ఇయ్యది 
సూతసం హతయందును, విద్యారణ్య రచితమగు దాని వ్యాఖ్యాన మందును 
మాలినీవార్తి కము, కులార్ణవతం[త్రము,, ఆగమము, దత్తపురాణము మొదలగు 
వాటి యందును విపులముగా చెప్పబడినది. జ్ఞానమార్గమందు కూడా 
చాకు షీదీక యపేకితమె యున్నది. సూతసంహితలోని యజ్ఞవైభవ 

ల లి Ch దాం బని 

ఖండములో నిటుల చెప్పబడినది. 


128 యోగసర్వస్వము 


శక్తిపాతన సంయుక్తా విద్యావేదాంతవాక్యజా, 
యదా యస్య, తదా తస్య విము విము క్రీర్నాత్ర సంశయః. 
జ్ఞానం వేదాంతవాక్యోత్సం (బహ్మాత్మెకవ్యగోచరం, 
తచ్పదేవ ప్రసాదేన గురో స్పాక్షాన్నిరీక్ష $ణాత్‌, 
జాయతే శక్తిపాతేన, వాక్యాదేవాధికొరిణాం, 
జ్ఞానేచ్చా కారణం దానం యజ్ఞాశ్చ వివిధా అపి. 


శక్తిపాత దీక్షతో కూడిన వేదాంతజ్ఞానమున్నచో తప్పక మోక్షము 
గల్లును. పై దీక్ష "ప్రారంభములో లేకున్నచో గురువు నందును, దేవుని 
యందును సమాన భావము గల్గిన శిష్యుని మీద దైవ్యపేరేపణచే, గురువు 
దయతో కూడిన కన్నులతో శక్తిని ప్రసరింపజేయును. అనగా చాక్షషీ 
దీక్షనిచ్చును. ఈ దీక్షలు క్రమముగా నిచట వ్రాయబడుచున్నని. 


కర్మ పరిపక్తమగునపుడు గురువు తనలోని శక్తిని నేత్రముల ద్వారా 
శిష్యునిమీద _ ప్రసరింపజేయున్సు. దాని ప్రభావము వెంటనే కనబడునని 
వాయవీయసంహితలోను, తత్త ్యప్రకాశకమను గ్రంథమందును జెప్పబడినది, 
ఈ విషయమునే విద్యారణ్యస్వామి మొదట వ్రాయబడిన శ్లోకముల 
వ్యాఖ్యానమందు స్పష్టపరచినారు. ఈ దీక్షలలో గురువు మీద నఖండమగు 
భక్తి విశ్వాసము లున్నపుడే, వాటి ప్రభావము ప్రత్యక్షమగును. పరశురాముల 
వారు కార్తవీర్యార్డునునకు దీక్షనిచ్చెను. అయ్యది స్పర్శ దీక్షయై యున్నది. 
అనగా శిష్యుని బ్రహ్మరంధ్రము మీద తనహస్తముంచి శక్తిని ప్రసరింపజే 
సెను. అప్పుడు కార్తవీర్యార్టునుని “పరానందే నిమగ్నస్య త్రిపుటీ నైవభాతి 
మే"”-- (బహ్మానందమున నిమగ్నుడనగు నాకు ప్రపంచ భావము లేదు-- 
అనువాక్యము శక్తిపాత దీక్షయొక్క సద్యఃఫలితమును స్పష్టపరచుచున్నది. 
దీక్షయొక్క (ప్రత్యక్ష ఫలితములివి-- 

దేహపాత స్త్పథాకంపః పరమానంద హర్షణే, 

'పస్వేదరోమాంచ ఇత్యేత చ్చక్తిపాతస్య లక్షణమ్‌. 


దీక్ష నివ్వగానే దేహము పడిపోవుట, శరీరమందు వణకు, సంతో 
షము, బ్రహ్మానంద మనుభవించుట, గగుర్పాటు, చెమటపోయుట మొదలగు 
(ప్రత్యక్ష లక్షణములు కలుగును. 


హఠయోగము 129 


గురోరాలోకమాత్రేణ స్పర్శాత్‌ సంభాషణాదపి, 
సద్యః సంజ్ఞా భవేజ్ఞంతో రక్షా సా శాంభవీ మతా. 
సద్యః సంజాయతే జ్ఞానం సా దీక్షా శాంభవీ మతా. 


గురువు చూచుటవల్లను, తాకుటవల్లను, సంభా షించుటవల్లను శిష్యు 
నకు వెంటనే ఆవరణము తొలగి శిష్యునకు జ్ఞానము కలుగును. దీనిని 
శాంభవీదీక్ష యందురు. ఈ భావములు సృష్టియందు జరుగుచున్నవేగాని 
క్రొత్తగా వచ్చినవి కావు. ఆ పద్ధతినే యోగు లవలంబించిరి. ఈ విషయము 
లోకానుభవము మీద నాధారపడియున్నది. 

ఈక్షణధ్యాన అం ర ర్మత్స ఫకూర్మ విహంగమాః, 

పోషయన్లి స్వకాన్సుత్రా న్తద్వత్సండిత వృత్తయః. 

యస్మిన్కాలే తు గురుణా నిర్వికల్పం ప్రకాశితం, 

తదైవ కిల ముక్షోఒసౌ యంత్రం తిష్టతి కేవలమ్‌. 


చూపువల్లను, ధ్యానము చేతను, స్పర్శవల్లను; మత్స్యము, కూర్మము 
(తాబేలు) పక్షి -- ఇవి తమ సంతానము పోషించునటుల, గురువులు 
కూడా తమ శిష్యుల నుద్దరింతురు. శాంభవీముద్ర సిద్ధించిన వారికే దీక్ష 
నిచ్చు శక్తి యుండును. తదితరుల కుండదని చెప్పనక్కరలేదు. గురువు 
తన శక్తివలన శిష్యుని యావరణమును మాత్రము తొలగించును. అతని కర్మ 
పక్వమైనది లేనిది తెలిసికొనును. సర్వవ్యాపకమగు తేజస్సాకటి గురువు 
యొక్క కనుల వెంబడి బయలుదేరి తాళపు చెవి తాళమును తెరచినటుల 
శిష్యుని శరీరమందలి శక్తి కేంద్రముల నావరణను తొలగించును. అప్పుడు 
శిష్యునకు జ్యోతిర్హర్శనము కలుగును. దీనినే శక్తిపాతము అందురు. 
గురువు తన యభ్యాసపాటవము (సిద్ది) వలన శిష్యునకు నిర్వికల్పమగు 
స్వరూపమును ప్రకాశింపజేయగానే శిష్యునకట్టి సమాధి కల్లును. అప్పుడు 
దేహధ్యాస లేకుండ నుండును. శరీరమందు దృష్టి (భావము) లేకుండా 
సంచరించుచుండును. 

యథా పక్షీ స్వపక్షాభ్యాం శిశూ న్ఫంవర్థయే చృనైః 

స్పర్శదీక్షోపదేశశ్చ, తాదృశః కథితః (ప్రియె. 

స్వాపత్యానియధామతో్సో [| వీక్షణేనైన పోషయేత్‌, 


130 యోగసర్వస్వము 


దృగ్భ్యాం దీక్షోపదేశశ్చ, తాదృశః కథితః (ప్రియె, 

ర్స (౫ య్‌ 

యథాకూర్మః స్వతనయాన్‌ ధ్యానమాత్రేణ పోషయేత్‌, 

వేధ దీక్షోపదేశళ్చ, మానసః స్యాత్తథావిధ:, 

ఆనందశైవ కంపశ్చోద్భావో ఘూర్డా కులేశ్వరి, 
నిద్రా మూర్చా చ వేధస్య షడవస్థాః ప్రకీర్తితాః. 


(1) లోకములో పక్షులు తమ టెక్కల స్పర్శవలన గ్రుడ్లను పొదిగి 
పిల్లలను సృష్టించినటుల, గురువు కూడా అజ్ఞానదశలో నున్న శిష్యుని 
గిరస్సునందు శక్తితో గూడిన తన హస్తముంచి స్పర్శదిక్ష ఇచ్చును. 
శిష్యునకు వెంటనే సమాధి మొదలగునవి కలుగును. (2) పెద్ద చేప 
తన పిల్లలను వెంట బెట్టుకొని, ఆహారమును వెదకుటకు బయలుదే 
రును. తాను కడుపునిండా తిని పిల్లలవంక జూచును. అప్పుడు 
వాటి కడుపునిండును. ఇదే విధముగా గురువు శాంభవీ ముద్రాభ్యాస 
పరిపాకమువలన గల్గిన శక్తిని శిష్యుని మీద ప్రసరింపజేయును.. దీనివలన 
శిష్యుని శరీరములోని జ్యోతిశ్చక్రములకున్న యావరణము తొలగిపోవును. 
దివ్యనేత్రము (ఆజ్ఞాచక్రము) వికసించును. దీనిని చాక షీదీక్ష యందురు. 
(3) తాబేలు చాలా దూరము వెళ్లి ఆహారము సంపాదించుకొని, కడుపు 
నిండా తిని తన సంతానమును తలచుకొనును. అప్పుడవి కడుపునిండా 
భోజనము జేసినటుల తృప్తిజెందును. ఇట్టి విచిత్ర ములు సృష్టిలో 
ననంతముగా నున్నవి. వీటిని పరిశీలించినగాని బోధపడవు. ఇదేవిధముగా 
గురువు కూడా శిష్యుని తలచుకొని రక్షించుచుండును. దీనిని వేధదీక్ష 
యందురు. ఇది మాన సికమైయున్నది, గురువు శిష్యుని తలంచు కొన్న 
ప్పుడు శిష్యునకానందము, శరీరమందు కంపము, భానో దేకము, కన్నులు 
ఉరిమిచూచుట, నిద్ర, మూర్చ - మొదలగునవి కలుగును. గురు శిష్యుల 
సంబంధము లోకములో నీ విధముగా వ్యాప్త మైయున్నది. సృష్టిలోని 
చిత్రము లిటుల నెక్కువగా నున్నవి. కోకిలలు కూయుచున్నపుడు, 
వాటి సంతానమున కానందము గల్గును. మేఘగర్హనకు మయూరములు 
నృత్యము చేయును. చక్రవాకము సూర్యుని జూచి యానందము బొందును. 
చకోరము చంద్రుని జూచి తృస్తిజెంది ఆకలి దప్పులను మరిచిపోవును. 


హరయోగము 131 


చాతకము మేఘము కొరకెదురుచూచుచుండును. ఇట్టి విచిత్రములను 
జూచి సిద్దు లుపదేశమార్గములో ఈ పద్ధతుల నవలంబించిరి. వీటినన్నిటిని 
దీక్ష అందురు. 

క్రియా వర్ణ కలా స్పర్శ వాగ్ధ్రజ్మానస పంజ్ఞయా, 

దీక్షా మోక్షప్రదా దేవీ సప్తధా పరికీర్తితా. 


క్రియాదీక్ష, వర్ణదీక్ష, కలాదిక్ష (కళాన్యాసము), స్పర్శదీక్ష, వాగ్నీక్ష, 
చాకు షీదీక్ష్ర మానసదీక్ష -- ఈ విధముగా దీక్ష యేడు విధములుగా 
విభజించబడినవి. తిరిగి దీక్ష [క్రియాదీక్షయనియు, వేధదీక్షయనియు 
రెండుగా నున్నది. అందు (క్రియాదీక్ష బాహ్యమును, వేధదీక్ష ఆభ్యంతరికము 
(మానసికము) నై యున్నది. 


దివ్యనేత్రము 


ప్రతివ్యక్తికి మూడు నేత్రము లున్నవి. రెండింటిని ప్రాణికోటి వాడు 
కొనుచున్నది. ” మూడవ దానిని యోగులు, సిద్దులు వాడుకొనుచున్నారు. 
మూడవది భ్రూమధ్యమందున్నది. దీనివల్ల సూక్ష్మకారణ శరీరముల 
జ్ఞానము కలుగును. దీనికి కుడిపక్కన సూర్యమండలమున్నది. దీనివలన 
కోరికలు గలుగును. ఎడమప్రక్క చంద్రమండల మున్నది. దీనివలన శారీరక 
శ్రీయ గలుగును. దివ్యనేత్రమును - శివన్నేతమనియు, అగ్ని నేత్రమనియు 
నందురు. దీనివలన జ్ఞానము కలుగును. ఆజ్ఞావక్రమే దివ్యనేత్రమై 
యున్నది. స్వప్న సుషుప్పులు (గాఢనిద్ర) దీనివల్లనే కలుగునని యోగులు 
తలంతురు. త్రాటకము, శాంభవీముద్రలు సిద్దించినవారికిది వికసించును. 
గురువు చాక్టుషీదీక్ష ఇచ్చినపు డిది వికసించును. కొందరు స్వయముగా 
కూడ నభ్యసింతురు. పరాంబికా ప్రసాదముగా కొందరచ్చట బొట్టు 
(కుంకుమ) నుంచుదురు. దివ్యనేత మిచ్చుటయు పుచ్చుకొనుటయు 
లోకములో నాచారముగానున్నది. గీతలో కూడా “దివ్యం దదామి తే 
చక్షుః పశ్య మే యోగ మైశ్వరం”- ఓ అర్జునా, నేను నీకు దివ్య 
నేత్ర మిచ్చు చున్నాను. ఇయ్యది ఈశ్వరునకు సంబంధించిన (శాంభవి) 
యోగమై యున్నది అని వ్రాయబడినది. ఇది గురుశిష్య పరంపరగా 


132 యోగసర్వస్వము 


వచ్చుచున్న యాచారమే అయియున్నది. ఇప్పుడు దాని ఉన్న్మీలన 
విధానము వ్రాయబడుచున్నది. (1) సాధకుడు పద్మాసనము వేసి కనులు 
మూసి నాలుకను తొాలుచక్రము (దవుడ) వైపునకును, మనస్సును 
భ్రూమధ్యమందు నుంచవలెను. ధ్యానము చేయునపుడు శివమం|త్రమును 
మానసికముగా జపించవలెను. మనస్సును సహస్రారమందుంచినచో దేవతా 
దర్శనము కలుగును. దీనివలన లోకాతీతమగు దివ్యజ్ఞానము కలుగును. 
(2) శాంభవీ ముద్రలో 'కించిదున్నమయేత్‌ భువౌ” మధ్యలో మెల్లమెల్లగా 
కనుబొమ్మల నెత్తి దింపుచుండవలెను. శివనేత్రము పంచభూతాత్మ కమును, 
అన్నిమయ (జ్యోతి స్వరూప) మునై యున్నది. దీనివలన దూరదర్శనము 
కలుగును. ఇట్టి యోగక్రియలు అభ్యసించినగాని వాటి యథార్థ తత్త (ము 
గోచరించదు. దివ్యనేత్రమును (గురునేత్రము,) గూర్చి యోగశాస్త్రమం 
దిటులనున్నది లా 

చిదాత్మా సర్వదే హేషు జ్యోతీరూపేణ వ్యాపకః 

తజ్ఞ్యోతిః చక్టురగేషు గురునేత్రేణ దృశ్యతే. 


చిదాత్మ జ్యోతిరూపమున (ప్రతిదేహమందు వ్యాప్తమైయున్నది. గురు 
నేత్ర సహాయమున దానిని కన్నులకెదుట చూడవచ్చును, ప్రసిద్ధమగు 
కన్నులే గాక మానవునకు మూడవన్నేత మనునది యొకటి యున్నది. 
దానిని గురునేత్ర మందురు. యోగసాధనమువల్ల చిత్తము చాంచల్యమును 
వదలి, శుద్ధమై స్టిరమగు నపుడది వికసించును. అట్టి గురునేత్రము లేక 
జ్ఞానచక్టుస్సు ద్వారా ఆజ్ఞాచక్రమునకు పభాగమందు గల నిరాలంబ 
స్థానమందు యోగులు, ఈశ్వరునిగాని ఇష్టదైవతమునుగాని, కులకుండలినీ 
స్వరూపమును గాని దర్శింతురు. దాని సహాయముననే శరీరమందు 
స్వప్రకాశమగు (బ్రహ్మను చూతురు. “ఆత్మదర్శనమాత్రేణ జీవన్ముక్తో 
న సంశయః” అట్ట యాత్మదర్శనమువల్ల మానవుడు జీవన్ముక్తుడగును. 
గురుకృపవల్లినే నీ నేత్రము వికసించునను విషయము యోగశాస్త్రమం 
దిటుల జెప్పబడినది. | 

అనేక జన్మసంస్కారాత్‌ సద్దురుః సేవ్యతే బుధైః 

సంతుష్టః శ్రీగురుర్చేవః ఆత్మరూపం ప్రదర్శయేత్‌. 


హఠయోగము 133 


అనేక జన్మార్లిత పుణ్యపుంజ పరిపాకమువలన జ్ఞానియగు గురువు 
లభించును. శిష్యుని చిత్తశుద్ది నూతగాగొని, గురునేత్రమును విక సింపజే సి, 
ఆత్మదర్శనము జేయించును. 


యోగనిద్ర 
అభ్య సేత్‌ ఖేచరీం తావద్యావత్స్యాద్యోగనిద్రిత, 
సంప్రాప్త యోగనిద్రస్య కాలో నాస్తి కదాచన.  -- హఠయోగము 


యోగనిద్ర వచ్చువరకును ఖేచరి నభ్య సించవలెను. యోగనిద్ర కలిగిన 
పిమ్మట యోగికి _ కాలనియమము లేదు. అనగా చిరకాలము జీవిం 
చును. యోగనిద్రలోనుండగా కర్మబంధ ముండదు. దీనిని సంపాదించు 
మార్గములు తిరిగి దానినుండి మేల్కొను విధానములు వాయబడు చున్నవి. 
ముచుకుందుడు అను మహారాజు చిరకాలము యోగనిద్రలో నున్నటుల 
శ్రీమద్భాగవత దశమస్కంధములో వర్ణించబడియున్నది. 


(1) ప్రాణికోటికి సమాధియే స్వస్తావస్థయై యున్నది. యమనియమములు 
దుస్సాధ్యములగుటచే, శీఘ్ర సిద్ది (సమాధి)కి గాను షట్కర్మలను 
కని పెట్టిరి. వీటివలన స్టీరమగు ఫలితములు గలుగవు కాని 
చమత్కారములు లోకమునకు చూపించవచ్చును. 


(2) మొదట ఆసన మభ్యసించవలెను. దీనివలన రోగములు తొలగి నాడీ 
శుద్ది యేర్సడును. 8 గంటల వరకు ఆసనము మీద కూర్చొనగల్లినచో 
పై యంగములు సిద్ధించును. 


(3) ప్రాణాయామమునకు నాడీశుద్ధి ముఖ్యప్రయోజనమై యున్నది. 
అందులకుగాను 6 నెలలవరకు రేచకపూరకాత్మకమగు భస్త్రీకను 
చేయుచుండినచో నాడీశుద్ధి కలుగును. నాడీశుద్ధి లేక కుంభక 
మును గాని తొందరపడి బలాత్కారముగా చేసినచో అనివార్యమగు 
వ్యాధులు గలుగును. మానవుల శ్వాసగతి మనోవైకల్యము వలన 
సరిగానుండదు. అందుకు మనః స్టెర్యము సంపొదించవలెను. 
అనగా ఉదాసీనముగా నుండి (మనస్సు సాక్షిగా జేసి, శ్వాస గతిని 


134 


యోగసర్వస్వము 


పరీక్షించుచుండవలెను. అనగా శ్వాసవైపునే చూచుమండవలెను. 
దీనివలన శ్వాసయొక్క ఉద్రేకము, విషమగతి తగ్గి శ్యాసప్రమాణము 
కూడా తగ్గిపోయి యోగనిద్ర వచ్చును. సాధన చేయునపుడు 
శాస మీదనే మనసు నుంచవలెను. మనస్సు నిస్సంకల్పముగా 
నుండవలెను. ఒకవేళ తొలగిపోయినచో తిరిగి అచ్చటనే యుంచ 
వలెను. శ్వాస నడుచునపుడు చేయు మంత్రమును పరిశీలించ 
వలెను. మొట్టమొదట శ్యాసయొక్క ఉనికి తలియదు. అభ్యాసము 
చేయుచుండినచో క్రమముగా గోచరించును. ఒకప్పుడు శ్వాసగతి 
హెచ్చినను, తగ్గినను సమస్థితికి తెచ్చుటకు ప్రయత్నించకుండా గతిని 
మాత్రము పరిశీలించవలెను. అరగంటలో (ప్రారంభించి, గంటవరకు 
చేసి, పిమ్మట శవాసనము మీద పరుండి అభ్యాసము చేయుచునే 
యుండవలెను. ఒక గంటవర కనేక దృశ్యములు గోచరించును. 
పిమ్మట తొలగిపోవును. శ్వాసగతి నిరీక్షించుటయే ముఖ్యముగా 
నుండవలెను. మధ్యలో విచిత్రములు గోచరించినను, వాటిని 
చూడకూడదు. మెత్తని పరుపు మీద శవాసనము వేసి సాధనము 
చేయవలెను. అభ్యసించునపుడు చప్పుడు, గోల మొదలగునవి 
యుండరాదు. సాధకుని మధురమగు శబ్దములతో లేపవలయును. 
హడావుడిగా లేపినచో ప్రాణాపాయము సంభవించును. అభ్యాసము 
నుండి లేవగానే ఘృతముగాని, తేనెగాని త్రాగినచో శీఘ్రముగా 
సమానవాయువు భేదింపబడి ప్రాణాపానములు ఐక్యమై యోగనిద్ర 
కలుగును. సాధకునకు ఖేచరీముద్ర తెలిసినచో మిక్కిలి లాభము" 
కలుగును. ప్రారంభములో నిద్రకును, సమాధికిని భేదము తెలియదు. 
భేచరి తెలిసినచో సమాధి కుదిరినచో పై ముద్ర మరింత దృఢప' 
డును. నిద్రవచ్చినవో ముద్ర విడిపోవును. యోగనిద్ర సిద్ధించుటకు 
(బ్రహ్మచర్యము (శ్రద్ద, ఉత్సాహము ముఖ్యతమములుగా నున్నవి. 
యోగనిద్ర వచ్చుటకు శివతాపము, యోగన్నిద్రాసనము, పాశినీ 
ముద, ద్విపాదశిరాసనము, ఏకపాదశిరాసనము, టిట్టభాసనము 
మొదలగు నాసనముల నభ్యసించవలెను. 


(4) 


(5) 


(6) 
(7) 


(8) 


(9) 


(10) 


(11) 
(12) 


హఠయోగము 135 


శవాసనము మీద తటాకీముద్ర చేయుము. అపుడు భూమధ్యమందు 
దృష్టినిలిపినచో యోగనిద్ర వచ్చును. 


నేను దేహము కాదను ప్రత్యాహారము చేయుచు ఇంద్రియముల 
గమ్యస్థానమును చూడుము. 


వాయుప్రత్యాహారము చేయుము. తప్పక యోగనిద్రవచ్చును. 


స్మృతి తప్పి ఎంత సేపటికిని లేవకున్నచో, కారిబోటన వేళ్లను లాగ 
వలయును. 


మెదడుమీద మేకు పెట్టి రెండు కర్రలతో కోలాటము వేయవలెను. 


మెదడుమీద అరచేతితో నొక్కినను, మాడుమీద మొట్టికాయలు 
వేసినను స్మృతి వచ్చును. 


స్మృతి తప్పినచో సర్వాంగ మర్దనము (సంవాహనము) చేయ 
వలెను. సూత్రనేతి చేయవలెను. 


వెన్నతో మెదడుమీద మర్దనము చేయవచ్చును. 


అరికాళయందుకూడా మర్షనము ముఖ్యమై యున్నది. 


వజోళి = అమరోళి - సహజోళి 


ఈ (క్రియలు మూడును నాధసాంప్రదాయములో (హఠయోగము) 


ప్రసిద్ధముగానున్నవి. యోగ - ఉపనిషత్తులలో వీటి వర్ణన పూర్తిగా నున్నది. 
శ్రీమద్భాగవతములోని రాసక్రీడాఘట్టములో పరోక్షముగా వజ్రోళి యొక్క 
సిద్దావస్థ వర్థించబడినది. అచ్చట మూలములోని “ఆత్మన్యవరుద్దసౌరతః” 
ఠతాయ భభ ఠా 

అను శ్లోకపాదమును పరిశీలించినచో నీ విధముగా నర్థము వచ్చును. 
“ఆత్మన్యేవ, అవరుద్దః సురతరసః, రసోధాతుః, న తు స్టరితో యస్యేతి 

$$ అ గ న జ 
కామజయోక్షిణొ అనగా శ్రీకృష్ణుని వీర్యము స్వస్థానము దాటి బయటకు 


136 యోగసర్వస్వము 


రాలేదు. ఉన్నచోటనే చలించకుండ నున్నది. ఈ మూడు ముద్రలు 
శివునకు చాలా [పియమైనవి. గృహస్థాశ్రమములో నే యుండి భోగ యుక్తు 
లైన దంపతులు యోగ సిద్ది బడయుట కివి చెప్పబడినవి. అపానవాయువు 
స్వాధీనముయిన పిమ్మటనే వీటి నాచరింపవలెను. బిందు రజోజయమే 
పై మూడు క్రియలకు ముఖ్య |ప్రయోజనముగా నున్నది. వీటిని శాంకర 
యోగము లందురు. బిందువు సిద్ధించిన పిమ్మట సిద్దులు కలుగును. ఇది 
భోగముతో కూడిన యోగము. స్త్రీపురుషులిద్దరు జితేంద్రియు అగుదురు. 
కాముకులు కొనివారలకే పై ముద్రలు సిద్ధించును. ఇంకను విశేషములు 
వాయబడుచున్నవి-- 
చిత్తే సమత్యమాపన్నే, వాయౌ వ్రజతి మధ్యమా, 
తదా౬మరోలీ వజ్రోళలీ సహజోళీ ప్రజాయతే. -- హరయోగము 


చిత్తము ధ్యేయస్వరూపములో లీనమై, వాయువు సుషుమ్నలో ప్రవే 
శించిన పీమ్మటనే పై మూడు క్రియలు సిద్ధించును. అపానవాయువు 
స్వాధీనమగుటకు అక్వినీము ద్ర ముఖ్యముగా _ సిద్ధించియుండవలయును. 
అగ్నిమూలం బలం పుంసాం రేతోమూలం చ జీవితం. 
చిత్తాయత్తం నృణాం శుక్రం శుక్రాయత్తం చ జీవితం, 
తస్మాచ్చుక్రం మనశ్చైవ రక్షణీయం ప్రయత్నతః. 


జరారాన్ని సమస్థితిలో నున్నచో వీర్య ముత్ప్సన్నమగును. వీర్యము 
తగ్గినచో రోగములు కల్లును. చిరకాలము జీవించుటకు వీర్యము స్తిరముగా 
నుండవలెను. చిత్తములోనున్న కామము తగ్గకున్నచో వీర్యము క్రీణించును. 
జీవితము వ్యర్థమగును. కనుక వీర్యమును, మనస్సును రక్షించుకొనుట 
కొరకే, గృహస్థాశ్రమములో నున్నవారికై పై మూడు క్రియలేర్పడియున్నవి. 
ఈ [క్రియలను సాధించినచో దంపతులు భోగయుక్తులై కూడా యోగసిద్దిని 
పొందుదురు. 
స్వేచ్చయా వర్తమానోజపి యోగోక్తె ర్షియమై 
ర్విముక్తోభవతి గార్లస్లో వజ్రోల్యభ్యాస యోగతః 
వజ్రోళీం యో స సయోగీ సిద్ధిభాజనం. — శివసంహిత 


హరయోగము 137 


గృహస్తు తన భార్యతో మిక్కుటముగా భోగముల ననుభవించు 
చున్నను వజ్రోళి సిద్ధించియున్నచో మిగతా యోగ నియమములు 
లేకపోయినను ముక్తుడగునని _ శివానుశాసనముగా నున్నది. బ్రహ్మ 
చర్యముతో నున్న యోగులు కూడా స్త్రీ సంబంధము _ లేకపోయినను, 
వజ్రోళి స్వాధీనమందున్నచో సెద్ధని పొందుదురు. కొందరు యోనిముద్ర 
నభ్యసించి వజ్రోళి చేయుదురు. లింగనాళము నాకర్షించు నీ ముద్రను 
వజ్రోళిముద యందురు. ఇయ్యది అశ్వినిముద్రయే అయియున్నది. 
హఠయోగప్రదీపికలో లింగనాళమును బాగుచేయుటకు పూర్వరూపముగా 
(ముందుగా) లింగనాళమందు వెండితోగాని తగరముతో గాని తయారు 
చేసిన గొట్టము నెక్కించి ఊదుడుగొట్టముతో నూది బాగుచేయుదురు. 
ఆ క్రమ మిటుల వర్ణించబడినది. 

యత్నతః శస్తనాళేన ఫూత్కారం వజకందరే, 

శనైః శనైః ప్రకుర్వీత వాయుసంచారకారణాత్‌. 


సీసము, తగరము, వెండి మొదలుగాగల ధాతువులతో తయారుకాబడి 
14 అంగుళములు పొడవు కలిగిన సన్నని గొట్టమును, రోజుకు ఒక 
అంగుళము చొప్పున వజకందరమందు ప్రవేశ పెట్టవలయును. వజయను 
నాడి లింగనాళమం దుండుటవలన, దీనికి వజకందర మను పేరు 
గలిగినది పిమ్మట ధమనితో (ఊదుడు గొట్టము) నూదవలయును. ఇటుల 
చేసిన లింగనాళము విపుల మగును. పిమ్మట గాలి నాకర్షించవలెను. ఇది 
సిద్దించినచో (క్రమముగా నీరు, పాలు, నూనె, ఆముదము, తేనె, పాదరసము 
నాకర్షించవలెను. ఇది అంతయు సిద్ధించిన పిమ్మట తన వీర్యమును 
పైకి లాగవలయును. అటు పిమ్మట వీర్యాకర్షణ మంతవరకు సిద్దించినదో 
పరీక్షించుటయే వజ్రోళి సాధనముగా నున్నది. పైన పేర్కొన్న గొట్టమునకు 
బదులు మూ(త్రద్వారమందు నెక్కించు రబ్బరుగొట్టమును కొందరు 
వొడి వజ్రోళి చేయుచున్నారు. సామాన్యముగా శరీరపరి స్థితి ననుసరించి 
అనగా లింగనాళముయొక్క స్వరూప స్వభావాదులను గమనించి నంబరు 
వాడవచ్చును. సామాన్యముగా నయిదవ నంబరు అందరకుపయోగించును. 
అటు పిమ్మట (క్రమముగా నంబరు పెంచవచ్చును. ఈ పద్దతిలో మొదటి 


138 యోగసర్వస్వము 


రోజునందే రబ్బరు ట్యూబును పూర్తిగా నెక్కించ వలెను, మధ్యమ 
నౌల్కి చాలననౌలి చేసినచో వస్తిలోనికి గాలి వెళ్లి తిరిగి వచ్చుచుండును. 
వస్తీయందు (మూత్రపు తిత్తి) గాలి సంచారము సిద్ధించినచో క్రమముగా 
పాదరసము వరకు లాగవచ్చును. ఇట్టి పరిస్థితిలో మూత్రపు తిత్తిమీద 
నూనె మర్షనము, సొత్తి కొహారము, బ్రహ్మచర్యము ముఖ్యతమమగు సాధ 
కములుగా నుండును. వీర్యము సహస్రారమునకు చేరునా లేదా యను 
విషయమును గూర్చి-వాదోపవాదములు వారివారి సిద్దాంతముల ననుసరించి 
ఇప్పటికిని జరుగుచునే యున్నవి. వాటి సారాంశము వ్రాయబడుచున్నది. 
ఈ క్రియవలన తన స్థానమునుండి బయలుదేరిన వీర్యము తిరిగి స్వస్థానము 
చేరును. అటుపైకి వెళ్లదు. మూత్రపు తిత్తి దగ్గర వీర్యకోశ మున్నది. 
'పైకివెళ్లుటకు దారిలేదు. కాని మానసిక భావనవలన వీర్యమందలి ప్రాణశక్తి 
లేక చైతన్యము పైకివెళ్లును. ఏ. మనస్సులోనున్న కామ వాసన రూపాంతరము 
చెంది శరీరమందు హాషకశక్తగా మారును. ఆయుర్వేద సీడ్దాంతము నను 
సరించి కొందరు ఇటుల సిద్దాంతము చేసిరి. ఆ క్రమమిది- వీర్యనాడులు 
శరీరమంతటను వ్యాపించి యుండుటచేత వీర్యమునుండి ఓజస్సు (412) 
అను ధాతువు ఏర్పడి హృదయమందు నుండును గొన, వజోళిక్రియవలన 
వీర్య మూర్త ర్హ్రగౌమి యగును. వాదోపవాదము లెటులున్నను స్వస్థానము 
నుండి బయలుదేరిన వీర్యమును స్థానములోనికి జేర్చి, అచ్చట సి సిరముగా 
నుంచుటయే నీ క్రియయొక్క ముఖ్యోద్రేశమై యున్నది. దీనికి ఈ 
శివతాపము, యోగనిద్రాసనము, పాశినీముద్ర, ద్విపాదశిరాసనము, ఏకపాద 
శిరాసనము, టిట్టిభాసనము, యోనిముద్రల నభ్యసించుట వలన మిక్కిలి 
లాభముండును. ముద్రచేసిన తరువాత గోక్టీరము (ఆవుపాలు) త్రాగినచో 
శరీరమునకు బలము చేకూరును. వశవర్తిని యగు భార్యయు, ఆవుపొలును 
వజ్రోళి సిద్దికి ముఖ్యమైన వస్తువులుగా చెప్పబడును. 
అనేన విధినా యోగీ క్రిపం యోగస్య సిద్దయే, 
గవ్యభు క్కురుతే యోగే గురుపాదాబ్దపూజకః, 


హఠయోగము 139 


ఆవుపొలు త్రొగినచో వజోళి తొందరగా సిద్ధించునని శివసం హితలో 
చెప్పబడినది. ప్రతి శరీరమందును బిందువు (వీర్యము) రజస్సు ఉండును. 
వాటిని మేళనము చేయుటయే వజ్రోళిక్రియ యని యోగశాస్త్రము నుడువు 
చున్నది. పూర్వ[క్రియలన్నియు సిద్దించినను శరీరమునుండి బయటకు వచ్చిన 
వీర్యమును లేదా బుద్ధి పూర్వకముగా వీర్యమును బయటకు తీసి, దానిని 
తిరిగి శరీరము నందు పెట్టుట యను విషయము కడు దుస్పాధ్యముగా 
నున్నది. తన వీర్యమును సంభోగము లేకుండగనే, విడిగా వెండిపళ్లెములో 
వదలి, తిరిగి లోపలికి దానిని నిట్టల ప్రకాశం అను యోగి రాజమండ్రి 
నివాసి (గహించెనని కనులార చూచిన శతవృద్దులద్వారా వినియున్నాను. 
పై క్రియసిద్దించుటకు ముందు నిత్యము చేయవలసిన క్రియ శివసంహితలో 
నిటులవర్థించబడినది. తాను మూత్రించు నపుడు, దానిని వాయువుచేత 
(పొత్తికడుపును లోపలికిని, పైకిని లాగుట) బలముగా మీదికిలాగి కొంచెము 
కొంచెముగా విడువవలయును. మరల గురూపదేశము ననుసరించి మీదికి 
లాగవలయును. ఇట్లు ఆరునెలలు ప్రతిదినమును అభ్య సించినయడల 
మహా సిద్ధిని నొసంగు బిందు సిద్ధి కలుగును. నూరుగురు యువతులతో 
గూడినను బిందువు నశించదు. సాధకుడుగాని సిద్దుడుగాని వ్యభిచారి 
అయినచో, చేసిన పని (సాధన) యంతయు వ్యర్ణమగును. ఈ క్రియను 
దుర్వ్యయము చేయగూడదు. 


స్త్రీల రజస్సు నాకర్షించునపుడు ఆమె (ప్రాణము ఒకప్పుడు పోవచ్చును 
లేదా ఆమె వంధ్యయైనా కావచ్చును. కనుక భార్యాభర్తలు ఇద్దరును 
సాధకులుగా నున్నప్పుడే ఈ (క్రియవలన ప్రమాద ముండదని సిద్దులు 
చెప్పుచున్నారు. ఈ క్రియవలన అష్టసిద్దులు కలుగును. జితేంద్రియులై 
చిరకాలము జీవించవచ్చును. పై మూడు క్రియలు శివసంహిత యందును, 
హఠయోగప్రదీపికయుందును పరస్పర విలక్షణములుగా వ్రాయబడినవి. సాధ 
నాభేదములలో భేదముగాని సిద్ధిలో లేదు. అవి వ్రాయబడుచున్నవి. 


సహజోల్యమరోళీచ, వజ్రోళ్యా భేదతో భవేత్‌, 
యేన కేన ప్రకారేణ బిందుం యోగీ ప్రధారయేత్‌. 


140 యోగసర్వస్వము 

సహజోళియు, అమరోళియు వజ్రోళీ భేదములే అయియున్నవి. 
బిందు ధారణము (సైర్హ్యము) ఈ క్రియలకు ముఖ్యప్రయోజనముగా 
నున్నది. శివసంహితలోని సాధనములు |వ్రాయబడు చున్నవి. 

వజ్రోళ్యభ్యాసయోగో౬యం భోగే యుక్తేఒపి ముక్తిదః, 

తస్మా దతిప్రయత్నేన కర్తవ్యో యోగిభిః పదా. 

ఆదౌ రజః ప్రియో యోన్యాః యత్నేన విధివత్సుధీః, 

ఆకుంచ్య లింగనాళేన స్వశరీరే ప్రవేశయేత్‌. 

స్వకం బిందుం చ పంబధ్య లింగచాలన మాచరేత్‌, 

దైవాచ్చలతి చేదూర్హ్వ్యం నిబద్గో యోనిముద్రయా. 

వామమార్లే౭_పీ తద్చిందుం నీత్యా లింగం నివారయేత్‌, 

క్షణమాత్రం యోనితో యః పుమాంశ్చాలన మాచరేత్‌. 

గురూపదేశతో యోగీ హుంహుం కారేణ యోనితః, 

అపానవాయు మాకుంచ్య బలాదాకృష్య తద్రజః, 

యోగినాం సాధనావస్తా, భవేద్దివ్యం వపుస్తదా, 

అయం శాంకరో యోగో యోగినా ముత్తమోత్తమః, 

అభ్యాసా త్పిద్దిమాప్నోతి భోగయుకో౭_ పి మానవః. 


సాధకుడు మొదట స్త్రీ యోనినుండి రజస్సును లింగనాళములోనికి 
తీసికొని తన శరీరమందు ప్రవేశ పెట్టి తన బిందువును నిరోధించి, 
లింగచాలనము (మేఢ్రమును ఆకర్షించి వదలుట) చేయవలెను. ఈ 
సాధనములో తన వీర్యము చలించినచో, యోనిముద్రతో దానిని “పైకిలాగి, 
వీర్యకోశమందు చేర్చి, మరల లింగచాలనము చేయవలెను. బిందువు 
స్థిరపడిన తరువాత, స్రీ యోనియందు లింగముంచి చాలనము చేయుచు 
బలాత్కారముగా అపానము సపైకిలాగి, స్త్రీ రజస్సుకూడా లాగవలయును. 
దనిని వజోళి యందురు. దీనివలన దివ్యశరీరము లభించును. ఇది 
శంకరుడు చెప్పుటచే శాంకర యోగమని దీనికి పేరు. దీనిని సిద్దిచేసినచో, 
భోగము లనుభవించుచు మానవుడు సిద్దిని బొందును. కనుక మిక్కిలి 
(పయత్నముతో సాధించవలయును. 


హఠయోగము 141 


దైవాచ్చలతి చేద్వేగే మేలనం చంద్రసూర్యయోః, 
అమరోళిరియం ప్రోక్తా లింగనాళేన శోషయేత్‌. 


ఒకవేళ వేగమువలన బిందువు చలించినచో, రజస్సుతో కలిసినచో 
లింగనాళము ద్యారా వాటిని శోషింపజేయవలెను. దీనిని అమరోళి 
యందురు. 

గతం బిందుం స్వకం యోగీ బంధయే ద్యోనిముద్రయా, 

సహజోళిరియం ప్రోక్తా సర్వతంత్రేషు గో పితా. 


సాధకుడు తన శరీరమందు వీర్యకోశమునుండి చలించిన వీర్యమును 
యోనిముద్రతో పైకిలాగి, దాని స్థానమందు బంధించినచో సహజోళి యగును. 
ఇది తంత్రగ్రంథములందు గుప్తముగా నున్నది. హఠయోగప్రదీపికలో పై 
దానికీ భిన్నముగా వ్రాయబడినది. అదెట్లనగా -- 

నారీభగే పతద్దిందు మభ్యా పేనోర్హ 5S మాహరేత్‌ : 

చలితం చ నిజం బిందు మూర్హ్వమాకృష్య రక్షయేత్‌. 

ఏవం సంరక్షయేద్చిందుం మృత్యుం జయతి యోగవిత్‌, 

సుగంధో యోగినో దేహే జాయతే, బిందుధారణాత్‌, 

యావద్చిందుః స్టిరో దేహే తావత్కాలభయం కుతః. 

బుతువముత్యారజో౬ ప్యేవం నిజం బిందుం చ రక్షయేత్‌, 

మేధ్రేణాకర్షయేదూర్హ నం సమ్య గభ్యాపపాటవాత్‌ క్‌ 


రతికాలమందు స్త్రీయొక్క యోనియందు పడునట్టి బిందువును, 
పడకముందే వజ్రోభియభ్యాసముచేత మీదికి లాగవలయును. స్త్రీ యొక్క 
యోనియందు పడునట్టి తన బిందువును మీదికి లాగి రక్తి ంపవలయును. 
ఇట్లు బిందువును ఎవడు రక్షించుచున్నాడో, అట్టి యోగవేత్త మృత్యువును 
జయించుచున్నాడు. వజోలి అభ్యాసకులైన యోగులయొక్క దేహమునందు 
బిందుధారణము వలన సుగంధము కలుగును. ఎంతకాలము దేహము 
నందు బిందువు నిలిచి యుండునో, అంతవరకును మృత్యుభయము 
లేదు. ఇట్లు మున్ను చెప్పిన యభ్యాసము వలన బుతుస్నానము చేసిన 
ప్రీయొక్క రేతస్సును, తన శుక్షమును పైకిలాగి రక్షింపవలయును. వజ్రోళి 


142 యోగసర్వస్వము 


అభ్యాసమును బాగుగా సాధించిన యోగి, లింగచాలనమువలన వీర్యమును, 
రజస్సును చక్కగా మీదికి లాగవలయును. ఇది వజోలి యైయున్నది. 


నవాజోళిః 
సహజోళి శృామరోళి ర్వజ్రోళ్యా భేద ఏకతః, 
జతేషు భస్మ నిక్షిప్య దగ్టగోమయ సంభవమ్‌. 
వడ్రోలీ మైథునాదూర్హ్వ్యం ప్రీ పుంసోః స్వాంగలేపనమ్‌, 
ఆసీనయోః సుఖేవైవ ముక్షవ్యాపారయోః క్షణాత్‌. 
పహజోలిరియం ప్రోక్తా శ్రద్దేయా యోగిభి ప్పదా, 
అయం శుభకరో యోగో భోగయుకో౭_ పి ముక్తిదః. 
అయం యోగః పుణ్యవతాం ధీరాణాం తత్త గదర్శినామ్‌, 
నిర్మత్సరాణాం పిద్దే పత నతు మత్సరశాలినామ్‌. 


సహజోరియు, అమరోలియును ఒకే ఫలము గలవిగా నుండుట 
వలన అవి వజోలిభేదములగును. గోమయము కాల్చుటవలన గలుగు 
మంచి విభూతిని జలమందు వైచి, వజోలిముద్రానిమిత్తము సంభోగానంత 
రము క్షణము సేపుండి ఆనందముగా నుండునపుడు స్త్రీ పురుషులిర్వురును 
తమ శరీరములందు పూసికొనవలయును. ఈ విభూతిధారణమువలన 
శీతల సన్నిపాతాదిరోగములు నశించును. ఈ క్రియ సహజోలి యని 
చెప్పబడుచున్నది. ఈ యోగము పుణ్యవంతులును, ధీరులును, వాస్త 
వము తెలిసినవారును, మత్సరము లేనివారును నగువారికి సిద్ధించును. 
మత్సర(గ్రస్తులకు లభించదు. 


అమరోళిః 
పిత్ఫోల్బణత్వాత్సథమాంబుధారాం, 
విహాయ నిస్సారతయాంత్యధారాం, 
నిషేవ్యతే గీతల మధ్యధారా, 
కాపాలికే ఖండమతేఒమరోలీ. 
అమరీం యః పిబేన్నిత్యం నస్యం కుర్వన్‌ ఉవై:డినె, 
వజ్రోలీమభ్య సే తృమ్యగమరోలీతి కథ్యతే. 


హఠయోగము 143 


అభ్యానాన్నిసృతాం చాంద్రీం విభూత్యా సహ మిశ్రయేత్‌. 
ధారయే దుత్తమాంగేషు దివ్యదృష్టిః ప్రజాయతే. 


పిత్తాధిక్యముగా నుండుటవలన మొదటిధారను, సారము లేనిదిగా 
నుండుటవలన కడపటి ధారను విడిచిపెట్టి, మధ్యధారను సేవింపవలయును. 
దీనిని కాపాలికుల మతములో నమరోలి యనబడును. మధ్యధారను 
(అమరవారుణి) ఎవడు ప్రతిదినము నస్యము చేయుచున్నాడో, ఆ యమర 
వారుణియందు విభూతిని కలిపి శరీరమందు ధరించుచున్నాడో వానికి 
త్రికాలజ్ఞానము విశేషముగా కలుగుచున్నది. నస్యపూర్వకమైన వజ్రోలియే 
అమరోలియను శబ్దముచే చెప్పబడుచున్నది. అమరోలిని అభ్యాసము 
చేయు (క్రమమును విశేషముగా శివొంబుకల్పమునందు గనందగును. 


wl వజోలీ నది: 
మేహనేన శనైః పమ్యగూర్థ్వాకుంచన మభ్య సేత్‌ ; 
పురుషో౭.ప్యథవా నారీ వజ్రోళీ పిద్ది మాప్నుయాత్‌, 
ఇయం హి మంత్రయోగప్య లతాసాధనమిత్యుత. 
పుంసో బిందుం సమాకుంచ్య సమ్యగభ్యాపపాటవాత్‌, 
యది నారీరజో రక్లే ద్వుజ్రోల్యా సాఒపి యోగినీ, 
తస్యాః కించి ద్రజో నాశం న గచ్చతి న సంశయః, 
తస్యాః శరీరే నాదశ్చ బిందుతామేవ గచ్చతి. 
స బిందుస్తద్రజన్చైవ ఏకీభూయస్వ దేహగౌ, 
వజ్రోల్యభ్యాసయో గేన సర్వ పిద్ధిం ప్రయచ్చతః, 
రక్షేదాకుంచనా దూర్ద్వం యా రజః సా హి యోగినీ, 
అతీతానాగతం వేత్తి ఖేచరీ చ భవేద్దు)వమ్‌. 
దేహ సిద్ధిం లభన్తే చ వజోల్యభ్యాసయోగతః 
అయం పుణ్యకరో యోగో భోగేభుక్తే౭ పి ముక్తిదః. 
ప్రీ కూడా, పురుషునివలె నతని వీర్యమును వజోలి ముద్రచేత 


తనలోనికి తీసికొని రజస్సునందుంచుకొన్నచో ఆమె కూడా యోగినియే 
యగుచున్నది. ఆమెకు రజస్సు నష్టము కాని కాలములో మూలాధా 


144 యోగసర్వస్వము 
రము నుండి బయలుదేరిన నాదము హృదయమునకు మీద బిందు స్థితి 
యగుచున్నది. 

బీజం పౌరుషం (పోక్షం రజశ్చ ద్‌ సముద్భవమ్‌, 

అనయోర్సాహ్య యోగేన సృష్టిః సంజాయతే నృణామ్‌. 

యథాభ్యవ్తరయోగః స్యాత్తదా యోగీతి గీయతే, 


పురుషుని బీజము (శుక్లము) స్త్రీ యొక్క రజస్సును బయట 
చేరుటవలన సృష్టి కలుగును. ఎప్పుడు ఆంతరిక సంబంధము గలుగునో, 
అప్పుడు యోగి యగుచున్నాడు. వజ్రోళి వలన ప్రై రెండును ఏకమై సకల 
సిద్దులును గలుగును. ఏ స్త్రీ అయినను యోనిని సంకుచిత శోణితమును 
(రజస్సు) మీదికిగొనిపోయి రక్షించునో ఆమెకు త్రికాలజ్ఞానము గలుగును. 
దీనివలన శరీరము సౌందర్యము గలుగును. వజశరీర మేర్పడును. దీనినే 
శాస్త్రమందు లతాసాధన మందురు. 


ప్రత్యాహారము 


ప్రత్యాహారము హఠయోగమునకు నాలుగవ అంగమై యున్నది. షట్క 
ర్మలు, ఆసనములు, ముద్రలు - వీటిని సాధించి సిద్దిని పొందిన పీమ్మట 
ప్రత్యాహారము నభ్యసించవలెను. విషయముల మీదకు పోవు మన 
సును వెనుకకు మరలించి, ఆత్మయందే లయము జేయుటను ప్రత్యాహార 
మందురు. 

యతో యతో నిశ్చరతి మన శృంచల మస్థ్రిరమ్‌, 

తతస్తతో నియమ్యెత దాత్మన్యేన వశం నయేత్‌. 


విషయముల మీదికి పోవు మనస్సును స్వాధీనము చేసికొని ఆత్మ 
యందే యుంచవలసినదిగా గీతలో కూడా చెప్పబడినది. ఎప్పుడు యోగి 
బాహ్య జగత్తుమీదనున్న యాసక్తిని ఛేదించి, అంతర్హగత్తులో (ప్రవేశించుటకు 
సమర్జుడగునో, ప్రత్యాహార సాధనమువలన ఆధ్యాత్మికమగు ధైర్యము 
కలుగును. అప్పటినుంచి యోగికి దైవికమగు సిద్దులు (పాప్తించుట 
కవకాశముండును. 


హఠయోగము 145 


మనువుకూడా “ప్రత్యాహారేణ సంసర్గాన్‌' విషయసంబంధమువలన 
కలిగిన దోషములను ప్రత్యాహారము వలన నశింపజేయుమనినాడు. ఈ 
విషయము కఠోపనిషత్తులో నిటుల నున్నది. 

కశ్చి ద్ధిరః ప్రత్యగాత్మాన మైక్ష దావృత్త చక్షు రమృతత్వ మిచ్చన్‌. 


మోక్షేచ్చ గలవాడు ధైర్యముతో, నింద్రియాదులను వెనుకకు మర 
రించి, ఆత్మదర్శనము చేయుచున్నాడు. మనసును, ఇంద్రియములను 
విషయములనుండి మరల్బుటనే సామాన్యముగ _ ప్రత్యాహారమని వ్యవ 
రించు చున్నారు. కాని యుపనిషత్తులందును, యోగగంథము లందును 
తద్విదులు పలువిధములగు ప్రత్యాహారభేదములను నిరూపించియున్నారు. 

యావన్న చేత ఆయాతి వైరాగ్యం పరమం నరః, 

తావన్న శక్షో భవతి ప్రత్యాహారస్య వై ద్విజాః, 


సంపూర్ణముగు వైరాగ్యమున్నగాని ప్రత్యాహారము సిద్ధించదని విష్ణు 
ధర్మోత్తరములో చెప్పబడినది. ప్రాణాయామ పరిపాకమే (క్రమముగా 
. ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధులను నామములచే వ్యవ 
హరించ బడుచున్నది. ప్రాణాయామము లేకుండ _ నుత్తరాంగములు 
సిద్ధించవని యోగసాంప్రదాయవిదులు నుడువు చున్నారు. ఇక్కడ 
ముఖ్యముగా గమనించదగిన విషయమిదియై యున్నది. సామాన్యముగా 
ప్రాణాయామము తరువాత (ప్రత్యాహారము వచ్చును. హఠయోగములో 
కొందరు ముందుగా ప్రత్యాహారమును, మరికొందరు ప్రాణాయామమును 
చెప్పియున్నారు. ఈ దిగువ మానము (పాణాయామమును ప్రధానముగా 
చేసికొని వ్రాయబడినది. 

12 ప్రాణాయామములు (కుంభకములు) ఒక ప్రత్యాహారమనియు, 

12 ప్రత్యాహారములు (144 కుంభకములు) ఒక ధారణమనియు, 

12 ధారణలు (1728 కుంభకములు) ఒక ధ్యానమనియు, 

12 ధ్యానములు (20736 కుంభకములు) ఒక సమాధి యనియు, 


146 యోగసర్వస్వము 
యోగగ్రంథములు నుడువుచున్నవి. కుంభకమనగా 50 సకనుల కాలమని 
గోరక్షాదులును, 12 సెకనులకాలమని శివానంద సరస్వతియు నుడువు 
చున్నారు. అనగా ప్రత్యాహారము 12 నిమిషములు, ధారణ 2 గంటలు, 
ధ్యానము 24 గంటలు, సమాధి 12 రోజులనియు తేలుచున్నది. కాని 
శివసంహితలో చెప్పబడిన (ప్రత్యాహారము పరకాయప్రవేశాదుల కుపయుక్త 
మగునటుల యామమాత్ర పరిమితముగా జెప్పబడినది. 

యామమాత్రం యదా ధర్తుం సమర్థః స్యాత్తదాద్భుతమ్‌, 

ప్రత్యాహార స్తదైవ స్యాన్నాంతరా భవతి ధ్రువమ్‌. 

జాము సేపు కుంభకము చేయగల్లినచో, నద్భుతమగు ప్రత్యాహారము 
కలుగును. ఈ లోపలనది సిద్దించదు. ఈ ప్రత్యాహారభేదములు శాండి 
ల్యోపనిషత్తునందును, యోగయాజ్ఞవల్క్య సంహితయందును విపులముగా 
వ్రాయబడినవి. 
(1) విషయేషు చరతా మింద్రియాణాం బలా దాహరణం ప్రత్యాహారః, 

స్వతః సిద్దముగా విషయాదులందు (ప్రవర్తించు నింద్రియములను, బలా 

త్కారముగా వెనుకకు మరలించుట (ప్రత్యాహారము. 


(2) యద్యత్సశ్యతి తత్సర్వ మాత్మేతి ప్రత్యాహారః, 
తాను జూచు సర్వము ఆత్మ యనియే భావించుట ప్రత్యాహార 
మనబడును, 


(3) నిత్యవిహిత కర్మ ఫలత్యాగః 
విధ్యుక్తమగు కర్మలను ఫలాభిసంధిర హితముగా నాచరించుట (పత్యా 
హారము. ఇదియే నిష్కామకర్మ యని చెప్పబడుచున్నది. 


(4) సర్వవిషయ పరాజ్ముఖత్యం ప్రత్యాహారః 
సర్వ విషయములను సంపూర్ణముగా త్యజించుట (పత్యాహారమన 
బడును. సామాన్యముగా నిది జీవన్ముక్తులందును, యోగీశ్వరులం 
దును కాననగును. 


హధయోగము 147 


(5) అష్ట్రాదశసు మర్మస్థానేషు క్రమా దాహరణం ప్రత్యాహారః, 
పాదాంగుష్ణ గుల్బ జంఘా జానూరుపాయు మేఢ్రనాభిహృదయ 
కంఠకూప తాలు నాసొక్షి భూమధ్య లలాట 
మూర్హస్థానాని తేషు క్రమా దారోహణక్రమేణ (ప్రత్యాహరేత్‌. 
స్టానే ప్వేతేషు మనసా వాయు మారోప్య ధారయేత్‌, 
స్టానాత్‌ న్గానా తృమాకృష్య (ప్రత్యాహారం ప్రకుర్వతః, 
సర్వరోగా వినశ్యన్తి యోగా స్పీద్ద్యన్తి తస్య వై. 


పైన వ్రాయబడిన మర్మస్థానములందు వాయువును క్రమముగా, 
ఆరోహణావరోహణ క్రమముగా _సంచరింపజేసినచో ప్రత్యాహార మనబర 
గును. దీనివలన రోగములు సమూలముగా నశించును. ఇటు పిమ్మట 
చేయబోవు నుత్తరాంగములు తొందరగా సిద్ధించును. ఈ వాయు ప్రత్యా 
హారము 12 సంవత్సరము లాచరించినచో పరకాయ ప్రవేశశక్తి కలుగును. 
ఇటుల వాయువును ఒక స్థానమునుంచి వేరొక స్థానమునకు నడుపుట 
వలన గలుగు ఫలితములు దిగువ వాయబడుచున్నవి. ఏ తావునం దీ 
వాయువు శుద్ధమైన రక్తముతో గూడి ప్రవేశించునో, ఆ యా తావులందలి 
రోగములన్నియు తొలగిపోవును. తటాకముద్ర, ఉజ్ఞాయి కుంభకము మొద 
లగు వాటియం దీవాయుప్రత్యాహారము సహజముగా సిద్ధించును. (1) 
రెండు ముక్కులతో వాయువును పూరించి, గజ్జలయందు ధారణము జేసి, 
మెల్లగా ప్రత్యాహారము జేసినచో ఉదరరోగములు, మూత్రకృఛము మొద 
లగు మూత్రవ్యాధులు వెంటనే తొలగిపోవును. (2) నాసికా రంధ్రములతో 
వాయువును పూరించి నాభియందు మొదటను, పిమ్మట (భూమధ్యము, 
కన్నులకు ప్రక్కలనుంచి చాలనము చేసినచో మనోలయము గల్లును. (3) 
సంపూర్ణకుంభకము చేసి వాయువును పొదాంగుష్టమునుంచి సహస్రారము 
వరకు, తీసికొనివెళ్లి, క్రమముగా మర్మ స్థానములందు సంచరింపజే సినచో, 
పాపములన్నియు నశించి చిరజీవియగును. ఇందుకు పది సంవత్సరములు 
పట్టునని యోగవేత్తల యభిప్రాయమైయున్నది. యోగసిద్ధికి ప్రత్యాహార 
భేదమే యుపయుక్త మైనదని యోగరహస్య వేత్తలు నుడువుచున్నారు. శరీర 
వ్యాయామవేత్తలు ప్రత్యాహారమునే సర్వాంగశైథిల్యమనియు, రిలాక్సేషనని 


148 యోగసర్వస్వము 


నామాంతరములచే వ్యవహరించుచున్నారు. దీనివలన అలసట తొలగును, 
విశ్రాంతి కలుగును. సప్తధాతువులు మనస్సు సమ స్థితిని పొందును. 
శాంభవీ ముద్రయాభ్యాపః ప్రత్యాహారస్య జాయతే, 
లి ఇ ప్ర సై 8 Po 
పిద్దయే చాప్య వివిధాః క్రియాః ప్రోక్తా మవీషిభిః 


ప్రత్యాహారము శాంభవీ ముద్రాభ్యాసము వలన సిద్ధించును. యోగ 
శాస్త్రములో ప్రత్యాహారము సిద్ధించుటకు చెప్పబడినవి కొన్ని సాధనములు 
"పైన వ్రాయబడినవి. ప్రాణాయామమందే కుంభకాభ్యాసము చేయవలెను. 
ఇంద్రియాణీంద్రి యార్థేభ్యో యత్స్రత్యాహరణం స్ఫుటమ్‌, 
యోగ కుంభక మాస్థాయ ప్రత్యాహార స్ప ఉచ్యతే. 
“ఆ యోగతత్త వము 


యోగతత్త (ము - విషయములనుండి ఇంద్రియములను, మనసును 
మరలించునట్టి ప్రత్యాహారమును కుంభకమందే చేయవలెను. వాయుధారణ 
వలన మనస్సు స్వాధీనమగును. ఇది గమనించదగియున్నది. 


ప్రాణాయామము 
షట్కర్మవిర్గత స్థాల్యకఫదోషమలాదికః, 
ప్రాణాయామం తతః కుర్యా దనాయాసేన సిద్ధ (తిం 


యమనియమములు దుస్వాధ్యములగుటచే, శీఘ్రముగా ఫలమిచ్చు 
టకు హఠయోగములో కర్మలు సృజించబడినవి. వాటివలన శరీరములోని 
స్థాల్యము, కఫము, (క్రొవ్వు (మేదస్సు) మొదలుగాగల దోషములను 
తొలగించుకొని ప్రాణాయామము చేసినచో, ప్రాణవాయువు అనాయాస 
ముగా (సులభముగా) బ్రహ్మరంధ్రములో ప్రవేశించును. ప్రాణాయామము 
హఠయోగములో నయిదవ అంగముగాను, అష్టాంగయోగములో నాలుగవ 
అంగముగా నున్నది. ప్రాణవాయువును గూర్చి హఠయోగములో నిటుల 
చెప్పబడినది. 

ప్రధానశక్ష్తయః ప్రాణా సే వై పంపారరక్త్ష కాక 

వశీకృతేషు ప్రాణేషు జీయతే సర్వమేవ హి, 


హఠయోగము 149 


ప్రాణాస్తు ద్వివిధాః జ్లేయాః స్లూలసూక్ష్మ ప్రభేదతః, 

యయా జయః స్యాత్సాణానాం ప్రాణాయామః ప చోచ్యతే, 
హఠే వాయుప్రధావా వై ప్రోక్తాః ప్రాణజపక్రియాః 

మనః ప్రధానో భవతి పాధ్యా సూక్ష శ్రక్రీయాలయే, 

సా చ వాయుప్రధానా హి సర్వశ్రేయస్కరీ మతా. 


జగత్తును రక్షించుటకు ప్రాణవాయువే ప్రధానశక్తిగా నున్నది. అది 
స్వాధీనమైనచో సర్వమును జయించవచ్చును. ప్రాణవాయువు స్థూల 
మనియు, సూక్ష్మమనియు రెండు విధములుగా నున్నది. హఠయోగములో 
స్థూలవాయువును, లయయోగములో మనస్సును ముఖ్యమై యున్నవి. 
లయయోగములో సూక్ష్మవాయు సంబంధము కూడ ఉన్నచో మిక్కిలి 
ఫలము గలుగును. అష్టాంగ యోగములో ప్రాణాయామ మిటుల వర్ణించ 
బడినది. “తతః క్షీయతే (ప్రకాశావరణం”. వ్యాసభాష్యము - తపో న 
పరం ప్రాణాయామాత్‌, తతో విశుద్ధి ర్మలానాం, దీష్పిశ్చ జ్ఞానస్య”- ప్రాణా 
యామము కంకే వేరు తపస్సులేదు. దానివలన శరీరములోని మలము 
(దోషము) తొలగును. జ్ఞానము (ప్రకాశించును. “ధారణాయోగ్యతా మనసః, 
ప్రచ్చర్షనవిధారణాభ్యాం వా ప్రాణస్య” ప్రాణాయామము వలన మనసునకు 
ధారణాయోగ్యత గలుగును. అనగా ధ్యేయమగు నిష్టదేవతా మూర్తిని 
మనస్సులో ధారణ చేయగల్లును. రేచక పూరకాత్మకమగు భస్త్రీకవలన 
ప్రాణజయము మనోజయమును గల్గును. “ప్రాణాయామైర్హహే ద్లోషాన్‌” 
ప్రాణాయామమువలన శరీరములోని కఫము, మేదస్సు మొదలగు దోషము 
లను దహించవల సినదిగా మనువు చెప్పియున్నారు. ఇయ్యది పీద్ధించిన 
గాని రాజయోగము సిద్ధించదు. (పాణజయము హఠయోగమునకును, రాజ 
యోగమునకును సరిహద్దువంటిది. యోగాభ్యాస మనగా (ప్రాణాయామమే 
యని యోగవాశిష్టములో నిటుల చెప్పబడినది 

పంసారోత్తరణే యుక్తి ర్యోగశబ్దేన కథ్యతే, 

తాం విద్ధి ద్విప్రకారాం త్వం చిత్తోపశమధర్మిణీమ్‌. 

ఆత్మజ్ఞానం ప్రకారో ఒన్వాఖ ఏకః ప్రకటితో భువి, 

ద్వితీయః ప్రాణసంరోధః శుణు యోఒయం మయోచ్యతే, 


150 యోగసర్వస్వము 


ప్రకారౌ ద్యావపి ప్రోక్తా యోగశబ్దేన యద్యపి, 
తథాపి రూఢిమాయాతః ప్రాణయుక్తా వసౌ భృశమ్‌. 


సంసారమునుండి తరింపజేయు యుక్తిని యోగమందురు. ఇది 
రెండు విధములుగా నున్నది. రెండు భేదములును చిత్తమును జయిం 
చును. అందులో ఒకటి ఆత్మజ్ఞానము, రెండవది ప్రాణాయామమువై 
యున్నవి. "పైరెండింటిని యోగములనియే పిలుతురు. కాని ప్రాణాయా 
మమందే యోగశబ్దము రూఢమై (స్థీరమై) పోయినది. మధుసూదన 
స్వామి భక్తిరసాయనములో నష్టాంగయోగమును జ్ఞానయోగములో చేర్చి 
నారు. జన్మాంతరీయ వాసనలు, ప్రాణస్పందము అను నీ రెండును 
జ్ఞానమున కాటంకములుగా నున్నవి. వీటిలో నొకదానిని నశింపజేసినగాని 
రెండవది నశించదు. ఈ విషయమునే వశిష్ణులవారు శ్ర్రీరామచంద్రున 
కిటుల యోగవాశిష్టములో నుపదేశించిరి. 

ద్వే బీజే రామ చిత్తప్య ప్రాణస్పందనవాసనే, 

ఏకస్మీంశ్చ తయోర్నష్టే, క్షిప్రం ద్వేఒపి నశ్యతః, 


ఓ రామా, చిత్తమునకు (పాణస్సందనము మరియు వాసనలు అను 
రెండు బీజములున్నవి. వాటిలో ఒకటి నశించినచో రెండవది కూడా 
నశించును. ప్రాణస్పందమే చిత్తస్సందనమైయున్నది. 

యః ప్రాణపవనప్పుంద శ్చిత్తప్పంద స్స ఏవ హి, 

ప్రాణస్పందజయే యత్నః కర్తవ్యో ధీమతోచ్చశైః. 


ప్రాణస్పందనమే చిత్తస్సందన మయియున్నది. కనుక ప్రాణస్పం 
దనమును జయించుటకు (ప్రయత్నించవలెను. ప్రాణస్పందము తగ్గినచో 
చిత్తస్సంద మాగిపోవును. 


ఇంద్రియాణాం మనో నాథం, మనోనాథ స్తు మారుతః - ఇంది 
యములు మనస్సునకు స్వాధీనమైయున్నవి. మనస్సు ప్రాణవాయువున 
కధీనమందున్నది. ఇది యోగుల సాధనాప్రణాళిక య్రైయున్నది. ఛాందోగ్యో 
పనిషత్తునందు - ప్రాణబంధనం హి సోమ్య మనః -- మనస్సు ప్రాణముచేత 


హఠయోగము 151 


కట్టబడినదని చెప్పబడినదిగాన ప్రాణజయమువలన చిత్తనిరోధము గల్గును. 
చిత్తస్సందమును జయించుట కుపయుక్తములగు కొన్ని యుపాయములు 
యోగవాశిష్టమునందు చెప్పబడినవి. వాటి నిచట పొందుపరచుచున్నాను. 

వైరాగ్యా త్కారణాభ్యాసా ద్యుక్తితో వ్యసనక్షయాత్‌, 

పరమార్థావబోధాచ్చ రోధ్యన్తే ప్రాణవాయవః. 

శాస్త్ర సజ్జన పంపర్క వైరాగ్యాభ్యాపయోగతః, 

అనాస్థాయాం కృతాస్థాయాం పూర్వసంసార వృత్తిషు, 

ఏకతత్త గ ఘనాభ్యాసాత్సాణప్పందో నిరుద్ద గతే. 

పూరకాది నిజాయామా ద్ద్భృఢాభ్యాసా దభేదజాత్‌, 

ఏకాంతధ్యానపంయోగా త్సణస్పందో నిరుద్ధ తే. 

రేచకే నూన మభ్యస్తే ప్రాణే స్సారే ఖమాగతే, 

న స్ప ఎశత్యంగరంధ్రాణి ప్రాణస్పందో నిరుద్ధ గతే. 

పూరకే నూనమభ్య స్తే పూరార్ధిరిఘన స్థితే, 

ప్రాణే ప్రాశాంతసంచారే ప్రాణస్సందో నిరుద్ద గతే. 

కుంభకే కుంభవ త్కాల మనంతం పరితిష్టతి, 

అభ్యాసాత్‌ స్తంభితే ప్రాణే ప్రాణప్పందో నిరుద్ద్యతే. . 

తాలుమూలగతాం యత్నా జ్ఞిహ్వయా(క్రమ్య ఘంటికామ్‌, 

ఊర గరంధ్రగతే ప్రాణే ప్రాణస్పందో నిరుద్ద గతే. 

ద్యాదశాంగుళ పర్యన్తే నాస్యాగ్రే విమలాంబరే, 

సంవిద్ద శి ప్రశామ్యంత్యాం ప్రాణస్పందో విరుద్ధ్యతే. 

భూమధ్యే తారకాలోకశాంతా వంత ముపొగతే, 

చేతనే కేతనే బుద్దే — ప్రాణప్పందో విరుద్ధ గతే. 

అభ్యాసా దూర సరం ద్రేణ తాలూర్హం ద్యాదశాంత గే, 

ప్రాణే గళితసంవృత్తే ప్రాణస్పందో నిరుద్ద్యతే. 

తస్మా తృంవిన్మయే శుద్దే హృదయే హృతవాపనః 

బలాన్నియోజితే చిత్తే ప్రాణస్సందో నిరుద్ద తే. 

ఏభిః క్రమై ప్తథాన్యెశ్చు నానాసంకల్పకల్ప్సితైః, 

నానాదేశిక వక్త్ర సై: ప్రాణస్పందో నిరుద్ధ్యతే. 


152 యోగసర్వస్వము 


ప్రాణాయామ చిరాభ్యాపై ర్యుక్త్యు చ గురుదత్తయా, 

ఆసనాపన యోగేన -- ప్రాణప్పందో నిరుద్ధ గతే. 

వేదవ్యాసుడు సూతపంహితయందు (ప్రాణాయామ ప్రయోజనమును 
విపులముగా నటుల వర్ణించినారు. 

ప్రాణాయామేవ చిత్తం తు శుద్ధం భవతి సువ్రత, 

చిత్తే శుద్దే మనః పొక్షాత్‌ ప్రత్యగ్గ్యోతిప్వవ ప్థీతమ్‌, 

ప్రాణ శ్చిత్తేవ సంయుక్తః పరమాత్మని తిష్టతి. 


ప్రాణవిగ్రహము వలన శుద్దమైన మనస్సు స్వయంజ్యోతిః స్వరూపి 
యగు పరమాత్మయందు నిలుచును. చిత్తముగూడా ప్రాణముతో గూడి 
నడై, పరమాత్మయందే నిలుచును. ప్రాణాయామము వలన చిత్తశుద్ధి 
కలుగునుగాన దొని నభ్య సించవలెను. 

జవ్మాంతర శతాభ్యస్తా మిథ్యా పంపారవాసనా, 

పా చిరాభ్యాపయోగేన వివా న క్షీయతే క్వచిత్‌. 


సర్వదా (బ్రహ్మపదార్థమే భాసించుచుండగా మిథ్యయగు సంసార 
వాపనను జీవుడు చిత్తమందు కల్పించుకొనుచున్నాడు. అయ్యది నిరంతర 
యోగపాధనలవలనగాక వేరొండు సాధనములవలన  క్రీణించదని ముక్తికో 
పనిషత్తులోనున్నది. “యోగేన రహితం జ్ఞానం న మోక్షాయ భవేత్‌”. 
- యోగవిరహితమైన జ్ఞానము స్యానుభూతి సంపాదనకు సమర్థముగాదని 
యోగశిఖోపనిషత్తులో నున్నది. 


ఇప్పుడు ప్రాణాయామము వల్ల కలుగు ప్రయోజనములు (వాయబడు 
చున్నవి. 

శాంతిః ప్రశాంతి ర్రీషిళ ప్రపాదశ్చ తథా క్రమాత్‌, 

ప్రాణాయామేన పిద్ద గని దివ్యాః శాంత్యాదయః క్రమాత్‌ శ 

అప్యాః బుద్దేః ప్రపాదస్తు ప్రాణాయామేవ పిద్ద్యతి.- లింగపురాణము 


ప్రాణాయామమువలన దివ్యమగు శాంతి, ప్రశాంతి, దీప్తి, ప్రసాదము 
మొదలగునవి కలుగును. ప్రాణాయామము. వల్ల బుద్ధి నిర్మలమగును. 


హఠయోగము 153 


“ప్రసాదే సర్వదుఃఖానాం హాని రస్యోపజాయతే” - బుద్ధి నిర్మలముగా 
నున్నచో దుఃఖములన్నియు తొలగిపోవునని భగవద్గీతలో చెప్పబడినది. 
త్వకృర్మమాంసరుధిర మేధోముజ్ఞాస్తిభిః కృతామ్‌, 
తథేంద్రియకృతా దోషాః దహ్యన్తే ప్రాణవిగ్రహాత్‌, 


ప్రాణాయామమువలన త్వక్కు (చర్మము), మాంసము, రుధిరము 
(రక్తము), మేదస్సు (కొవ్వు), మజ్జ, అస్థి (ఎముకలు) -- వీటి 
దోషము లన్నియు తొలగిపోవును. ప్రాణాయామము చేయు సమయము 
వాయబడుచున్నది-- 

అహోరాత్రకృతా త్సాపా త్తత్‌క్షణాదేవ శుద్ధ్యతి. 

ప్రాణాయామస్తు యః కుర్యా త్ఫూర్యస్యోదయనం ప్రతి, 

భవన్తి భాస్కరాకారా విధూమా ఇవ పావకొః, 


ప్రాణాయామము వలన మానవుడు మనోవాక్కాయ కర్మలతో చేయు 
పాపములు వెంటనే నశించును. ఉషఃకాలమందు ప్రారంభించి, సూర్యో 
దయము వరకు ప్రాణాయామము చేయుచున్నచో సాధకుని శరీరము 
మబ్బులులేని సూర్యునివలెను, పొగలేని నిప్పువలెను ప్రకాశించును. 

మనోజవత్వ మాప్నోతి పలితాది చ నశ్యతి, 

ఏవ మభ్యస్యమాన స్యాప్యహన్యహవి నిశ్చితమ్‌, 

జరామరణ దుఃఖాద్యె ర్ముచ్యతే భవబంధనాత్‌. 

అభ్యాపేన పరిప్పందే ప్రాణానాం క్షయ మాగతే, 

మనః ప్రశమ మాయాతి నిర్వాణ మవశిష్యతే. 

వాపనాపంపరిత్యాగా చ్చిత్తం గచ్చ త్యచిత్తతామ్‌, 

ప్రాణప్పందనిరోధాచ్చ యథేచ్చసి తథా కురు, 


వైరాగ్యము, గురుదత్తమగు యుక్తులు, వ్య్వసనములను వదలుట, 
పరమార్థ తత్త్వమును తెలిసికొనుట, శాస్రాభ్యాసము, సాధుసజ్ఞన సహవా 
సము, చిత్తమును మాటిమాటికి విషయములనుండి మరలించుట, (పపంచ 
మందలి నడకలయందు ఆసక్తిలేకుండుట, పరమాత్మతత్త ౪ మొక్కటియే 
యున్నదను భావమును సర్వదా యభ్యసించుట -- వీటివలన (పాణ 


154 యోగసర్వస్వము 


పుందము నిరోధించబడును. ఆయాసము కలుగకుండా కుంభక మభ్యసిం 
చినచో (ప్రాణరోధము గల్గును. ఏకాంతమందు ధ్యానయోగ మభ్య సించినచో 
ప్రాణవాయువు జయించబడును. సహస్రారమునకు తగులునటుల దీర 
ముగా శ్వాసను రేచించినచో (ప్రాణస్సంద మాగిపోవును. గంభీరముగాను, 
దీర్ణముగాను పూరకము జేసినచో శ్వాస నిల్చిపోవును. నిండుకుండ యందలి 
నీరు వోలె దీర్ణకాలము (పాణనిరోధము (కుంభకము) జేసినచో - ప్రాణము 
నిల్సిపోవును. 

లంభికాభ్యాసమువలన _ ప్రాణవాయువు సహ్మసారమందు నిలిచి 
పోవును. నాప్మాగ్రము మొదలు పదిరెండు అంగుళముల దూరమున 
శ్వాసను నిల్చినచో ప్రాణస్పందజయము గల్లును. (భూమధ్యమందు దృష్టిని 
నిల్పి, హృదయ మందలి పరమాత్మ నీక్షించుచున్నచో ప్రాణస్పంద ముండదు. 
ఇయ్యది శాంభవిముద్రయై యున్నది. ఆసనములు ముద్రలు -- వీటి 
యభ్యాసమువలన సుషుమ్నగుండా ప్రాణనాయువు సహస్రారము చేరినచో 
(ప్రాణము స్థిరమగును, కనుక వాసనలను వదలుటవలన పరిశుద్ధమైన 
ట్రయు, జ్ఞానరూపమగు హృదయమందు, చిత్తమందు బలాత్కారముగా 
లయింపజేసినచో ప్రాణజయము లభించును. ఈ యుపాయములే గాక, 
లోకము నుద్దరించగల గురువులు పలువిధములగు ప్రాణాయామభేదములను 
సృష్టించిరి. వాటి నభ్య సించినను పాణజయము గల్గును. చిరకాలము 
ప్రాణాయామాభ్యాసము చేయుట విస్తృతిని గలిగించు నౌషధేవ, ఆసన 
ములు, యోగులుపయోగించు భోజన, క్రమము లా వీటివల్ల ప్రాణస్పందము 
జయించబడును. ప్రాణస్పందము పూర్తిగా తగ్గగానే మనస్సు శాంతించును. 
ప్రాణమనోలయములు లభించినచో, పిమ్మట యాత్మయే మిగులును. వాస 
నలను పూర్తిగా వదలుట ప్రాణాయామాభ్యాసము -- వీటివలన చిత్తస్పంద 
నిరోధము లభించును కనుక చిత్తస్పందనిరోధమునకు ప్రాణాయామము 
ముఖ్యసాధనమై యున్నది. 


ఇటుల నిరంతరము ప్రాణాయామము చేయుచున్నచో, మనస్సునకు 
దివ్యమగు శక్తి కలుగును. అనగా సంకల్ప సిద్ధి కలుగును. వెంట్రుకలు 


హరయోగము 155 


నలబడును. జరామరణబంధములు తొలగును. మంత్రాభ్యాసమునకు 
శ్వ 
కూడ ప్రాణాయామముతో సన్నిహితమగు సంబంధమున్నది. 

న యోగేన వినా మంత్రో న మంత్రేణ చ వినా హి పః 

టో 9 ల గో 
ద్యయో రభ్యాసమాత్రేణ మంత్ర సిద్ధిః ప్రజాయతే. 
జ రి ఇ 
వినొ త్వేకతరాభ్యాపం మంత్ర సద్ది ర్నజాయతే, — కాళీవిలాసతంత్రం 


మంత్రములేని యోగము, యోగరహితమైన మంత్రమును సిద్ధి నివ్వ 
జాలవు. యోగసాధనతో గూడిన మంత్రాభ్యాసమే మంత్రసిద్ధికి హేతువై 
యున్నది. ఈ విషయమును శంకరాచార్యస్వామి ప్రపంచసారమను 
గ్రంథమందు నిరూపించి యున్నారు. మంత్రదేవతలకును, ప్రాణాయామ 
మునకును గల సంబంధమును దత్తాత్రేయుల వారు షట్కర్మదీపికలో 
నిటుల నిరూపించినారు. 

స్వాపకాలో వామవహో జాగరో దక్షిణావహః, 

స్వాపకొలే తు మంత్రస్య జపో న చ ఫలప్రదః 

నాడీద్వయగతే ప్రాణే సర్వే బోధం ప్రయాన్తి చ. 

ప్రయచ్చన్తి ఫలం సర్వే ప్రబుద్దా మంతత్రిణాం సదా. 


ఇడయందు వాయుసంచార సమయము మంత్రములకు నిద్రా 
కాలము. ఇది మంధత్రసిద్ధి నివ్వజాలదు. సూర్యనాడియందును, ఇడా 
పింగళలు రెండింటి యందును వాయుసంచారమున్నప్పుడు మంత్రములు 
మేల్కొనియుండును గాన ఆ సమయములో మంత్రములు సిద్దించును. 
మంత్రములు శాపము మొదలగు కొన్ని దోషములతో కూడి యుండుట 
వలన సీద్ధించుటలేదు. యోగాంగములతో వాటినభ్య సించినచో సిద్ధించును. 
ఈ విషయము దేవీభాగవతములో నిటుల చెప్పబడినది. 

ఇత్యాది దోషదుష్టాం స్తా న్మంత్రా నాత్మని యోజయేత్‌, 

శోధయే ద్రుద్దపవనో బద్దయా యోనిముద్రయా. 

పూర్యోక్తదూ షితా మంత్రా స్సర్వే సిద్ధ గవి నాన్యథా. 

మంత్రాభ్యాపేన యోగేన బ్లేయజ్ఞానాయ కల్పతే, 

న యోగేన వినా మంత్రో న మంత్రేణ వినా హి సః, 

ద్వయో రభ్యాస యోగో హి బ్రహ్మపం సిద్ధికారణమ్‌, 


156 యోగసర్వస్వము 


యోనిముద్రవేసి కుంభకము చేసి, దోషయుక్తములగు మంత్రము 
లను జపించినచో నవి సిద్ధించును. మంత్రమునకును, (పొణాయామాది 
యోగ క్రియలకు నిట్టి యన్యోన్య సంబంధమున్నది. రెండింటిని కలిపి యభ్య 
సించినచో బ్రహ్మజ్ఞానము కలుగును. కురిభకము గాని, కేవల కుంభకముగాని 
సిద్దించుటకు విచిత్రములైన కుంభకములను యోగవేత్తలుపయోగించిరి. అవి 
వ్రాయబడుచున్నవి. 

యావద్భద్గో మరు ద్దేహే యావచ్చిత్తం విరాకులమ్‌, 

యావద్దృష్టి ర్భ్రువో ర్మధ్యే, తావత్కాలభయం కుతః, 

విధివ త్సాణపంయామైః నొడీచశ్రే విశోధితే, 

సుషుమ్నావదనం భిత్త్వా సుఖా ద్విశతి మారుతః 

మారుతో మధ్యసంచారే మనః స్లెర్యం ప్రజాయతే, 

యో మనఃసు ప్టిరీభావః -సైవా౭వ్‌స్టా మనోన్న నీ. 

తత్ప్సిద్దయే విధావజ్ఞా శ్చిత్రా న్కుర్వన్తి కుంభకావ్‌, 

విచిత్ర కుంభకాభ్యాసాత్‌ , విచిత్రాం సిద్ది మాప్నుయాత్‌ వ 


ఎంతవరకు ప్రాణము దేహమునందు (సుషుమ్న) బంధింపబడి 
యుండునో, చిత్తమెంతవరకు శాంతముగా నుండునో, కనుబొమ్మల మధ్య 
దృష్టినిలుచునో అంతవరకు మృత్యుభయముండదు. షట్కర్మల వల్లను, 
విచిత్రకుంభకాభ్యాసము వల్లను నాడీశుద్ధి కలుగును. అప్పుడు ప్రాణ 
వాయువు సుషుమ్నాముఖమును భేదించి దానిలో ప్రవేశించగానే మనస్సు 
నకు స్లెర్యము కలుగును. మానసిక స్టెర్యమే మనోన్మని యనబడును. అట్టి 
స్టీతిని పొందుటకు యోగవేత్తలు విచిత్రమగు కుంభకముల నేర్పాటుచే సిరి. 


వాటి నభ్యసించుటవలన కుంభకము అద్భుతముగా సిద్ధించును. 
యోగశాస్త్రగంథములలో లభించు కుంభకములు సహితము, కలము, 
సూర్యభేదము, ఉజ్ఞాయి, శీతరి, శీత్కారి, భస్త్రిక, భామరి, మూర్చ, 
ప్లావని అనునవియై యున్నవి. వీటినుంచి ఎనిమిది చొప్పున నిర్ణయించుకొని 
వారి గ్రంథములందు వ్రాసిరి. మొత్తము మీద యోగగంథములందు 
లభించునవి పదియై యున్నవి. హఠరత్నావళియందు భుజగీకరణ మను 


హఠంరుణాగము 157 


మరొక కుంభకము చెప్పబడినది. అది వెనుక వ్రాయబడిన పవనధాతి లేక 
భుజంగీముదగాని య్రైయున్నది. 


న పొతకుంభకము.: 
సుశోభనే మఠే యోగీ పద్మాసన పమనవ్వితః, 
ఆసనోపరి పంవిశ్య పవనాభ్యాపమాచరేత్‌. 
తతశ్చ దక్షాంగు్నేన నిరుద్ద్య సింగళాం పుధీః, 
ఇడయా పూరయే ద్యాయుం యథాశక్తి తు కుంభయేత్‌. 
తతప్త్యక్త్వా పింగళయా శవైరేవ న వేగతః, 
పునః పింగళయాపూర్య యథాశక్తి తు కుంభయేత్‌. 
ఇడయా రేచయే ద్యాయుం న వేగేన శనైః శవైః, 
ఇదం యోగవిధావేన కుర్యా ద్వింశతి కుంభకాన్‌. 
సర్వద్వంద్వవినిర్ముక్తః ప్రత్యహం విగతాలసః 
ప్రాతఃకాలే చ మధ్యాహ్నే సూర్యాస్తే చార్దరాత్రకే, 
కుర్యా దేవం చతుర్వారం కాలే ష్వేతేషు కుంభీకొద్‌. 
ఇత్దం మాసద్వయం కుర్యా దనాలస్యో దినే దినే, 
తతో నాడీవిశుద్ధిః స్యా దవిలంబేన నిశ్చితమ్‌. 


అందమైన మఠములో మంచి ఆసనము పరచి దానిమీద పద్మాస 
నము వేసికొని ప్రాణాయామాభ్యాసము చేయవలెను. మొదట కుడిచేతి 
బొటనవేలితో. కుడిముక్కును బిగించి, ఎడమముక్కుతో పీల్చగలిగినంత 
వాయువును పీల్చి, ఉండగలిగినంత సేపు నిలబెట్టి, పిమ్మట కుడిముక్కుతో 
మెల్లమెల్లగా వదలవలయును. ఇదేవిధముగా కుడిముక్కుతో కూడ చేయ 
వలెను. వేగముగా వదలినచో ఊపిరితిత్తులకు బలము తగ్గును. కుంభక 
సమయములో జాలంధరబంధమును, మూలబంధమును; కుంభకాంతమం 
దును, రేచకప్రారంభమందును ఉడ్డీయానబంధము చేయవలెను. కుంభక 
ప్రారంభములో తటాకీముద్ర చేసినచో కుంభక పరిమితి పెరుగును. అనగా 
వాయువు స్థిరముగా నుండును. పూరకము చేయునపుడు ఊపిరితిత్తులను, 
రొమ్మును వదలుగా నుంచినచో ఎక్కువగా గాలిని పీల్చగలుగుదురు. ఒకటి 


158 యోగసర్వస్వము 


పూరకము, నాలుగు కుంభకము, రెండు రేచకము (1:4:2). ఇటులనే 
సంఖ్యతో (ప్రారంభించి ఇదే పద్దతిలో సంఖ్య పజంచుచు ప్రాణాయామము 
చేయవలసినదిగా మాత్రాగణనము చెప్పుదురు. ఆ పద్దతి (ప్రారంభములో 
కష్టసాధ్యమగునని శివుడు తన సంహితలో యథాశక్తిగా పూరక కుంభక 
రేచకములు చేయుమని సులభ మార్గమును బోధించెను. ఇటుల (పొద్దున, 
మధ్యాహ్నము, సాయంకాలము, అర్హరాత్రి ఈ కాలములందు ఇరువది 
కుంభకముల చొప్పున నభ్య సించవలెను. (పొణాయామములో పూరకము, 
కుంభకము, రేచకము అను మూడు భాగములుండును. _ వైదికము, 
తాంత్రికమని (పాణాయామము రెండువిధములుగా నున్నది. 

పూరణాది రేచనాంతః పాణాయామస్తు వెదికః, 

రేచనాది పూరణాంతః ప్రాణాయామో హి తాంత్రికః. - గోరక్ష పద్ధతి 


పూరకము, కుంభకము, రేచకము - ఈ పద్దతి వైదికమయి యున్నది. 
రేచకము, పూరకము, కుంభకము, రేచకము - ఈ(క్రమము తాంత్రిక 
మయి యున్నది. ఇవి కాకుండ గినయోగదీ పికొకారుడు ప్రాకృత వైకృత 
కేవలకుంభకములని మూడు విధములైన ప్రాణాయామములను జెప్పెను. 
సహజముగ శ్వాసను పీల్చి వదలిపెట్టుటను ప్రాకృత ప్రాణాయామమం 
దురు. ప్రాణాయామానుసారముగా రేచకము జేసి పూరకము, కుంభకము, 
రేచకములు చేయుట వైకృతము. అనగా అస్వాభావికము అందురు. 
కొని పూర్యోక్త ప్రాకృతవైకృత ప్రాణాయామములకం టు నున్నతాభ్యాసము 
గలవారు వెంటనే శ్వాసను బిగించి కేవలకుంభకము జేయుదురు. "పైన 
పేర్కొనబడిన వైకృతము తాంత్రికమును ఒకటియే అయియున్నది. (ప్రాకృ 
తము మంత్రయోగమునకును, వైకృతము లయయోగమునకును కేవలము 
రాజయోగములో ప్రవేశించుటకు నుపయోగించును. దేహసంశుద్ధి కొరకు 
పూరక కుంభక రేచకములను బాగుగా తెలిసికొనవలెను. 

పూరకః కురుతే వృద్ధిం ధాతుసామ్యం తథైవ చ, 

కుంభకే స్పంభనం కుర్యా జ్లీవరక్షావివర్హనమ్‌. 

రేచకో హరతే పాపం కుర్యా ద్యోగపదం వ్రజేత్‌, 

పశ్చా తృంగ్రామవత్తి షే లయబంధం చ కారయేత్‌. 


హరఠయోగము 159 


పూరకము ధాతువులను వృద్ధిజేయును. పీమ్మట వాటిని సమ 
స్థితిలో నుంచును. ధాతుసామ్యమే యారోగ్య మనబరగును. కుంభకము 
ధాతువులను చెడిపోకుండ స్తంభించును. జీవితమును _ వృద్ధిజేయును. 
రేచకము పాపమును హరించును. యోగసిద్ధి నిచ్చును. కనుకనే యోగులు 
రేచకమును దీర్ణముగా నభ్య సింతురు. ఇందువలన యోగిశరీరము బాధలను, 
కష్టముల నెదుర్కొను శక్తిగల్గియుండును. మృత్యువును గూడ జయించును. 
పైవిధముగా రెండు, నెలల వరకు కుంభకాభ్యాసము జేసినచో నాడీశుద్ధి 
గలుగును. సహిత కుంభకమును సమవృత్తి ప్రాణాయామ మందురు. 
దీనివలన నాడీశుద్ధి కలుగును. శరీరమునకు బలము, ఆరోగ్యము కల్లును. 
జఠరాగ్ని వృద్దిచెందును. మలబద్దకము తొలగును. శరీరమందలి విషములు 
తొలగిపోవును. స్థావర జంగమ విషములు కూడ హరించును. ప్రాణాయామ 
సిద్ధి మూడు విధములుగానున్నది-- 

అధమా జ్ఞాయతే ఘర్మః మేరుకంపశ్చ మధ్యమాత్‌ 

ఉత్తమాచ్చ భూమిత్యాగః త్రివిధం సిద్ధిలక్షణమ్‌. 

ప్రాణాయామాత్‌ ఖేచరత్వం ప్రాణాయామా (దోగనాశనమ్‌, 

ప్రాణాయామా ద్చోధయే చృక్తిం ప్రాణాయామా న్మనోన్మ నీ. 

ఆనందో జాయతే చిత్తే, ప్రాణాయామీ సుఖీ భవేత్‌, 

స్వేదః సంజాయతే దేహే యోగినః ప్రథమోద్యమే. 

యదా సంజాయతే స్వేదో మర్హనం కారయే త్పుధీఏ 

అన్యథా విగ్రహే ధాతు ర్నష్టో భవతి యోగినః, 

ద్వితీయే హ్‌ భవే త్కంపో, దార్హురీ మధ్యమే మతః. 

తతో౬ధికతరాభ్యాసా ద్గగనేచరసాధకః 

యోగీ పద్మాసనస్తో౭_ పి భువ ముత్సృజ్య వర్తతే, 

వాయుసిద్ది స్తదా జ్లేయా సంసారధ్యాంతవాశినీ. 

అభ్యాసకాలే ప్రథమం కుర్యాత్‌ క్రీరాజ్యభోజనమ్‌. 

ప్రాణాయామ ప్రారంభములో చెమటపోయును. అప్పుడు మర్త్హనము 


చేయించవలెను. లేక స్వయముగా చేసికొనవచ్చును. అటుల చేయనిచో 
ధాతునష్టము కలుగును. ఆ పద్దతులు దిగువ (వాయబడుచున్నవి. 


160 యోగసర్వస్వము 


రెండవది కప్పవలె శరీరము గంతులు వేయును. మూడవ సిద్ధి 
పద్మాసనముతో గూడ భూమిని వదలి ఆకాశములో నిల్చును. ప్రాణాయా 
మమువలన ఆకాశగమనము, రోగనాశనముగల్లును. |పాణజయమువలన 
కుండలిని మేల్కొనును. మనోన్మని సిద్ధించును. సాధకుని చిత్తమందు 
ఆనందము గలుగును. ప్రాణాయామ సాధకుడు సుఖము పొందును. 
ప్రాణాయామ మభ్యసించుకాలములో మొదట పాలలో నెయ్యి కలిపి 
త్రాగుట చాలా మంచిది. బల మిచ్చును. పైన పేర్కొన్న లక్షణములు 
వాయుపిద్ధిని సూచించును. 


నంవాహనము;: 


దేహమర్షనమును సంవాహనమందురు. ఇది అనేక విధములుగా 
నున్నది. ఇచ్చట సూత్రప్రాయముగా వ్రాయబడుచున్నది. దీనివలన 
ధాతుపుష్టి గలుగును. అలసట తీరిపోవును. శరీరము తేలికగా నుండును. 
(1) లతావేష్టనము - శరీరమును తీగవలె మెలిపెట్టుట - కండర 
ములను పైకి నెట్టుట, (2) పీడనము - శరీరమును శిథిలపరచుట, 
(3) ప్రపీడనము - శరీరమును బాగా మెలిపెట్టుట, (4) అవపీడనము 
సై క్రియను తేలికగా జేయుట, (5) అంగుళిపీడనము - కణుపులను 
విరుచుట. (6) ఉద్వేష్టనము- వేళ్లను గుండ్రముగా పైకి (త్రిపుట, (7) 
మండనము - క్రిందికి పైకి గుంజుట (లాగుటు, (8) పరిపీడనము - 
శరీరమంతటను కొద్దికొద్దిగా "పైక్రీయ చేయుట, (9) సంధిచాలనము - 
(వేళ్లు విరుచుట, (10) సందంశికము - తొనలు తీయుట, (11-12) 
హర్షణము, ప్రహర్షణము - చరుపులు చరుచుట్క, (13) ఛేద్యము - 
చిన్నవేలితో గిలిగింత “పెట్టుట, (14) తాడనము - అరచేతితో కొట్టుట, 
(15) సంపుటకము - (వేళ్ల సంపుటితో కొట్టుట, (16) వాద్యము - 
మద్దెల దరువులు, (17) ఆస్సాలనము - గట్టిగా చరుచుట, (18) 
మార్దనము, సంమార్దనము, మృదుమార్హనము - అరచేతితో రుద్దుట, 
(19) కేశమర్హనము - జుట్టు మెలిపెట్టి లాగుట, (20) అంగచాలనము - 
ఒళ్లు విరుచుట, (21) పేనకము - చర్మము లాగివదలుట, (22) పాదా 


హఠయోగము 161 


ఘాతము - పీల్లలచేత వీపుమీద త్రొక్కించుకొనుట (23) ఆంధత్రకర్తనము 
- చిన్నప్రేగును చేతితో నరకుట, రుద్దుట, కదలించుట మొదలగునవి 
జపానువారివి, (24) నియుద్దము - మల్లయుద్ధము, (25) ఆలింగనము - 
కౌగలించుకొనుట, (26) సంవాహనము (నాడీస్సోటనము) - కండరముల 
మధ్యనున్న నరములను నొక్కుట, (27) అంగస్ఫోటనము - కత్తిపీట 
పద్ధతిలో ఒళ్లు విరచుట, ప్రక్కలకు విరుచుట (28) స్వేదమర్దనము - 
చెముటను అరచేతితో రుద్దుట, పైవన్నియు నితరులచేత చేయించుకొను 
నట్టివిగా నున్నవి. స్వతోమర్రనము - స్వయముగా రుద్దుకొనుట - 
వ్యాయామ పద్ధతు లిందులో చాలాయున్నవి, (1) ఉత్సాదనము - స్వయ 
ముగా రుద్దుకొనుట, (2) ఘర్షణము - తొడలు, పిక్కలు మొదలగువాటిని 
గట్టిగా రుద్దుకొనుట, (3) పాద సంవాహనము - అరికాళ్లు పిసికికొనుట 
- చేతులతో గుత్తులను పట్టుకొని, ఒక పాదమును వేరొక పాదముతో 
రుద్దుట - దీనిని'చేయునపుడు పొట్టకు వేడిరాగానే ఆపివేయవలెను, (4) 
కసేరుకా సంవాహనము - గోముఖాసనమందలి చేతులతో రుద్దుకొనుట, 
(5) కంఠవివర్తనము - కంఠబంధము చూడుడు, (6) చక్సర్వివర్తనము 
- త్రాటకము జూడుడు, (7) భూవిభమము - కనుబొమ్మలను ఎత్తుచు 
దింపుచుండుట - ఇటుల స్వహస్త పరహస్తములతో చేయదగిన క్రియలు 
మల్లయుద్ధవిశారదుల వద్ద చాలా నున్నవి. వాటి నన్నింటిని (వ్రాయుట 
దుష్కరము. 


నాయుధారణలు: 
యథేష్టం ధారణా ద్యాయోః కుంభకః సిద్ద [తి ధ్రువమ్‌, 
కేవలే కుంభకే పిద్దే కీం న సిద్ద (తి యోగినః, 
సుస్టేయం క్షురధారాపు విశ్చితాసు మహీపతే, 
ఆ అ కీ « 
ధారణాసు తు .యోగస్య దుః ఫ్థ్రయ మకృతాత్మభిః, 
సంకల్పానుసారముగా వాయుధారణము చేయగల్లినచో కేవలకుంభ 


కము సిద్ధించును. పూరకకుంభకము వలన వాయువు మనస్సునకు స్వాధిన 
మగును. వాయువు మనస్సు చెప్పినట్టుగా సంకల్పానుసారముగా స్థిర 


162 యోగసర్వస్వము 
మగుచో కేవలకుంభకము సిద్ధించును. కేవలకుంభకము సిద్ధించిన 
పిమ్మట యోగి కన్ని సిద్దులు గల్గును. పదువైన కత్తియొక్క అంచుమీద 
నైనను నడువ వచ్చును లేదా నిలబడవచ్చును గాని వాయుధారణలు 
చేయుట మిక్కిలి కష్టమైన పనియని శ్రీరామునితో వశిష్టుడు యోగ 
వాశిష్టములో చెప్పెను. రోగశాంతికై స్థానభేదములందు వాయుధారణము 
చేయనలయునని యోగగ్రంథములందు వ్రాయబడినది. 


సాధకుల క్షేమముకొరకు వాయుధారణలు వ్రాయబడుచున్నవి. ఈ 
ధారణలు తటాక్రీముదయందుగాని, వాయుచాలనక్రమము ననుసరించి గాని 
చేయవలెను. 


(1) సంధ్యాకాలమునందు, నాభికందమందును, నాసాగ్రమందును, 
పాదాంగుష్పమందును, వాయుధారణము చేయుచుండినచో సర్వరోగ విము 
కుడై చిరంజీవియగును. 


(2) నాభికందమందు ధారణ చేసినచో కుక్తిరోగములు తొలగును. 


(3) నాసాగ్రధారణమువలన దీర్ణాయువు, దేహలాఘవము మొదలగు 
నవి కల్లును. 


(4) బ్రాహ్మోముహూర్తమందు నాలుకతో గాలిని మూడుమాసముల 
వరకు పీల్చుచుండిన వాక్సిద్ధి కలుగును. 

(5) పై క్రియను ఆరునెల లభ్యసించినచో మహావ్యాధులు సైతము 
తొలగిపోవును. ఇది శీతలీప్రాణాయామ మైయున్నది. 


(6) ఏ ఏ అవయవములు రోగదూషితములో వానియందు వొయు 
ధారణము చేసినచో ఆరోగ్యము కలుగును. 


(7) వామనాసారంధ్రముతో గాలిని పీల్చి, భూమధ్యమందుంచినచో, 
వ్యాధినిర్ముక్తుడై శుద్ధమైన యమృతమును పానము జేయును. 


హరయోగము 163 


(8) రెండు ముక్కులతో పూరించి నేతయుగళమందు నిరోధించి 
ననీ నేత్రరోగములును,. శోత్రములందు నిరోధించినచో (శోత్రరోగములును, 
శిరస్సునందు నిరోధించినచో శిరోరోగములును తొలగిపోవును. 


ప్రాణాయామ సిద్దులగు భిషగ్వరుల సిద్దాంతములు (వాయబడుచున్నమవి. 
భిషగ్వరా వరారోహే యోగేషు పరినిష్టితాః, 
శరీరం తావదేతత్తు పంచభూతాత్మకం ఖలు, 
తదేతత్తు వరారోహే వాత పిత్తకఫాత్మ నామ్‌. 


పంచభూతములచే నిర్మితమగు ప్రతి శరీరము నందు త్రిగుణాత్మ కము 
లగు వాతపిత్త శ్లేషములను మూడు తత్త్వములున్నటుల సర్వజన విదితమే 
గదా! యోగాభ్యాసము వలన మూడు తత్త్వములవారికి కలుగు ఫలితములు 
వ్రాయబడుచున్నవి-- 

వాతాత్మకానాం సర్వేషాం యోగే ప్వభిరతాత్మనామ్‌, 

ప్రాణసంయమనేనైవ శోషం యాతి కళేబరమ్‌. 

పిత్తాత్మకానాం త్వచిరా న్న శుష్యతి కళేబరమ్‌, 

కఫాత్మకానాం కాయస్తు సంపూర్ణ మచిరా దృవేత్‌, 

ధారణం కుర్వత స్త $గ్నా సర్వే నశ్యన్తి వాతజాః, 

పార్టివే చ జలాంశే చ ధారణం కుర్వత ప్తదా, 

నశ్యన్తి శ్లేష్మజా రోగాః వినశ్యన్షి న సంశయః 

అస్మీన్నరే తథా బూతా మళ్వినౌ చ భిషగ్వరౌ, 

ప్రాణాసంయమనేనైవ త్రిదోషశమనం నృణామ్‌. 


వాత తత్త్వముగలవారి శరీరము కుంభకాభ్యాసము వల్లనే శో షిల్లును. 
పెత్యతత్త $ముగలవారి శరీరము తొందరగా కృశించదు. శ్లేష్మతత్త ము 
గలవారి దేహము శీఘ్రకాలములోనే క్షీణించును. అన్ని తత్త సంచార 
సమయమందు వాయుధారణము వల్ల వాతరోగములును, పృథివి, జలము 
సంచరించుచుండగా వాయుధారణము చేసినచో శ్లేష్మరోగములు తొలగి 
పోవును. ఇంతయేల ప్రాణసంయమము వల్లనే త్రిదోషములు శమించు 
నని అశ్వినీదేవతలు గూడా చెప్పుచున్నారు. కుంభక మభ్యసించుచున్నచో 


164 యోగసర్వస్వము 


మూలరోగము, భగందరము మొదలగు మహావ్యాధులు సైతము నశించు 
చున్నవి. ధారణలను విశేషముగా తెలి సికొనవలెనన్నచో ప్రత్యాహారము 
చూడవలయును. 


అవస్థా చతుష్టయము 
ఆరంభః ఘటకశ్చెవ తథా పరిచయ స్తదా, 
నిష్పత్తిః సర్వయోగేషు యోగావస్థా భవన్తి తాః. 


షట్కర్మల వలన శరీరమందలి దోషములన్నియు పూర్తిగా తొలగి 
పోగానే నాడీశుద్ధి కలుగును. ప్రాణాయామమునలన నాడీశుద్ది స్థిరపడును. 
అప్పుడు శరీరమునకు కాంతి, సుగంధమును గలుగును. జఠరాగ్ని వృద్ధి 
చెందును. కుండలీశక్తి మేల్కొనును. నాదము స్పష్టముగా _ వినవచ్చును. 
కనులు నిర్మలముగా నుండును. శరీరము కృశించును. శరీరమందలి 
దోషములు తొలగి నాడీశుద్ది కలుగగానే పై లక్షణములు కనబడును. అటు 
పిమ్మట వాయువును మూడు ఘడియల వరకు “ధారణ చేయుశక్తి కలుగును. 
ఘడియ యనగా ఇరువది నాలుగు నిముషముల కాలమైయున్నది. దీనిని 
ఆరంభావస్థ యందురు. ఈ దశలో బ్రహ్మగ్రంథి భేదించబడును. మనస్సున 
కానందము కలుగును. శరీరమందలి చిత్రమగు నాదము బయలుదేరును. 
వొక్సిద్ది, కామచారిత్వము, దూరదృష్టి దూరదర్శనము, పరకాయప్రవేశము 
మొదలగు శక్తులు కలుగును. భోజనము ఎక్కువగా చేసినను తక్కు 
వగా చేసినను ఆకలిబాధ యుండదు. శరీరమందు చెమట పట్టదు. 
రోగములన్నియు నశించును, అటుపిమ్మట ఘటావస్థ కలుగును. ఈ 
సమయములో విష్ణు గ్రంథి భేదనము జరుగును. కంఠముందు భేరీనాదము 
వినబడును. మనస్సునకు పరమానందము గలుగును. ప్రాణాపానములు, 
నాదబిందువులు, జీవాత్మ పరమాత్మలు కలియుటవలన ఈ స్థితికి ఘటావస్థ 
అనుపేరు గల్లినది. 


ఇటుల జామువరకును' కుంభకశక్తి పెరిగినచో అత్యద్భుతమగు ప్రత్యా 
హారము కుదురును. ఇందువలన సర్వేంద్రియములు స్వాధినమగును. 
పై శక్తి గలిగినపుడు ఒక పూటకు ఒక సారి మాత్రము కుంభకమును 


హఠయోగము 165 


చేయవలెను. ఎనిమిది గడియలవరకు వాయువు నిశ్చలముగా నున్నచో 
నాకాశములో దూది పింజెవలె శరీరము ఎగిరిపోవుచుండును. దీనిని 
పరిచయావస్థయందురు. దీనిలో రుద్రగ్రంథి భేదించబడును. మద్దెల ధ్వని 
వినబడును. యోగికి నిద్ర, ఆకలి దప్పులు లేకుండును. ఈ సమయమందు 
క్రియాయోగము. _భావనాశక్తితో షట్పక్రములను యోగి  ఛేదించును. 
పూర్యార్ణితమగు కర్మజాలమునంతను నశింపజేయును. _కాయవ్యూహశక్తి 
గూడ గలుగును. అనేక శరీరములను ధరించి కర్మనంతయు ననుభవిం 
చును. ఈ సమయములో పంచభూతధారణలు చేసి, పంచభూతములను 
జయించును. ఇక యోగికి మృత్యువుండదు. ఇటు పీమ్మట నిష్పత్తి అవస్థ 
గలుగును. ఇప్పుడు యోగికి సహజముగా సమాధిచేయు శక్తి గలుగును. 
వీణ, వేణువు మొదలగు నాదములు వినబడును. సమాధి సిద్దించగానే 
సాధకుడు యోగీశ్వరుడగును. 


కేవలకుంభకము 
యావత్కేవల సిద్ధిః స్యాత్స హితం తావ దభ్య సేత్‌ (| 
రేచకం పూరకం ముక్త్వా సుఖం యద్యాయుధారణమ్‌. 
ప్రాణాయామ మిత్యుక్తః స వై కేవలకుంభకః, 
కేవలే కుంభకే సిద్దే రేచపూరకవర్ణితే, 
న తస్య దుర్లభం కించిత్తిషు లోకేషు విద్యతే, 
శక్తః కేవలకుంభేన యథేష్టం వాయుధారణాత్‌. 
రాజయోగపదం చాపీ లభతే నాత్రసంశయః:, 


కేవలకుంభకము సిద్దించువరకు, సహితకుంభక మభ్య సించవలెను. 
కేవలకుంభకములో పూరక _ రేచకములు లేవు. పొట్టలోని గాలిని ఉన్నది 
ఉన్నట్టుగానే బిగించి, ఎక్కువ సేపు నిలువబెట్టినచో కేనలకుంభక మగును. 
ఇది సంకల్పానుసారము జరుగును గాన సంకల్పానుసారము ఎక్కువసేపు 
ఉదరములోని వాయువును నిలబెట్టుటయే కేవలకుంభకమగును. పూరక 
(సహిత) కుంభకమువల్లనే సాధకున కీశక్తి గలుగును. కేవలకుంభకమును 
గూర్చి శంకరభగవత్సాదులు తమ యోగతారావళియం దిటుల వ్రాసిరి-- 


166 యోగసర్వస్వము 


ప్రత్యాహృతః కేవల కుంభకేన ప్రబుద్దకుండల్యు పభుక్త శేషః, 
ప్రాణః ప్రతీచీన పథేన మందం విలీయతే విష్ణుపదాంతరాళే. 
విరుంకుశానాం శ్వపనోద్గమానాం నిరోధవైః కేవలకుంభకాఖ్యె, 
ఉదేతి పర్వేంద్రియవృత్తి శూన్యో, మరుల్లయః 

కో౭_ పీ మహామతీనామ్‌. 
సహస్రశః సంతు హఠేషు కుంభాః, సంభావ్యతే కేవలకుంభ ఏవ 
కుంభోత్తమే యత్ర తు రేచపూరౌ ప్రాణస్య న ప్రాకృత వైకృతాభఖ్యా. 


హరయోగమందు పలువిధములగు కుంభకములున్నను, 'కేవలకుంభ 
కవే యుత్తమమైనదిగా తలంచబడుచున్నది. కేవలకుంభకము వలన 
కుండలినీ శక్తిమేల్కొని ప్రాణవాయువును భక్షణ చేయుచుండును. (దీని 
యందు రేచక పూరకములుండవు) ఇందువలన భుక్తశేషమగు వాయువు 
మెల్లమెల్లగా సుషుమ్నగుండా సహ్మస్రారమునకు చేరును. ఈ స్థితిలో 
నిందియములు వృత్తిశూన్యము లగును. ఇటే మరులయము జానులకు 

= రు లు జ్‌ 

మాత్రము గలుగును. 


కేవలకుంభకసిద్ధి వలన కుండలినీశక్తి మేల్కొనును. సమాధి సిద్ధిం 
చును. ఇంతటితో (సమాధి సిద్ధించుటతో) హఠయోగము పూర్తియగును. 
ఇది పాణలయమై యున్నది. దీనిని గూర్చి స్వాత్మారామయోగి యిటుల 
చెప్పును. 

అస్తు వా మాస్తు వా ముక్తి రతైవాఖండితం సుఖమ్‌, 

లయోద్భవ మిదం సౌఖ్యం రాజయోగా దవాప్యతే. 


ఈ ప్రాణలయమువలన మోక్షముండవచ్చును లేకపోవచ్చును. కాని 
అపూర్వమగు సుఖము కలుగును. ఇదియే దీని పరమావధియై యున్నది. 
ఈ కేవలకుంభకమును అజపలో కలిపి ఘేరండనాధథుడు మరొకవిధముగా 
తన (గ్రంథములో చెప్పియున్నాడు-- 

హంకారేణ బహి ర్యాతి పకారేణ విశే త్పునః, 

షట్ఫతాని దివారాత్రా సహస్రాణ్యేకవింశతిః. 

అజపాం నాము గాయత్రీం జీవో జపతి సర్వదా, 


హఠయోగము 167 


మూలాధారే యథా హంస స్తథా హీ హృది పంకజే, 
తథా వాసాపుటద్వంద్వే, త్రివిధం సంగమాగమమ్‌, 
షణ్ణవత్యంగుళీమానం శరీరం కర్మరూపకమ్‌, 

దేహా ద్బ హిర్గతో వాయుః స్వభావో ద్యాదశాంగులి:. 


నాసాపుటములగుండ శ్వాస రాత్రింబవళ్లలో 21600 సార్లు సంచా 
రము చేయును. బయటకు ఎెళ్లునపుడు “హం” అనియు, లోపల 
ప్రవేశించునపుడు “స్‌ అనియు ధ్వనికలుగుచుండును. పైరెండు అక్షరము 
లను కలిపినచో హంసః అగును. రెండవసారి దానిచివరి యక్షరముతో 
ప్రారంభించినచో సోఒహం అగును. రెండుముక్కుల సంచారమును బట్టి 
“హంసః సోఒహర్కి అను మంత్ర మేర్పడినది. దీనిని జీవుడు శ్వాస 
రూపమున సర్వదా జపించుచున్నాడు. ఇయ్యది నోటితో నుచ్చరించబడదు. 
ధ్వని మాత్రము వినబడుచుండును గాని దీనిని అజప యందురు. ఈ 
జపము శరీరములో మూలాధారమునందును, హృదయపంకజమందును, 
నాసాపుటములయందును జరుగుచుండును. దీని స్వరూపస్వభావ జయ 
ములు వ్రాయబడుచున్నవి. పూర్వజన్మములో చేసిన కర్మవలన గలిగిన 
శరీరము 96 అంగుళముల పొడవు గల్గియున్నది. కాలభేదము ననుసరించి 
పై ప్రమాణమిపుడు తగ్గిపోయినది - దేహము నుంచి బయటకు వచ్చు గాలి 
12 అంగుళముల పొడవు గలది. మొత్తము 108 అంగుళములగును. 108 
అనునది వాయువును జపించు సంఖ్యయై యున్నది. ఈ హంస (శ్వాస) 
పాడునపుడు 16 అంగుళములును, భోజనమందు 20 అంగుళములును, 
నడకయందు 24 అంగుళములును, నిదయందు 30 అంగుళములును, 
మైథునమందు 36 అంగుళములును, వ్యాయామమందు మరింత ఎక్కువ 
గాను ఖర్చు అగును. ఇటుల నెక్కువగా ఖర్చు అగుచున్నచో, ప్రతిరోజుకు 
ఖర్చు కావల సినదానికంట నెక్కువగా ఖర్చు అగుటవలన ఆయుస్సు తగ్గును. 
రోగము లుత్సన్నమగును. 

స్వభావేఒప్య గతే నూనం పరమాయుః ప్రవర్దతే, 

ఆయుఃక్షయోఒధికే ప్రోకో మారుతే చాంతరాద్ద్గతే. 

తస్మా త్వాొణే స్థితే దేహే మరణం వైవ జాయతే, 

వాయునా ఘటసంబంధే భవే త్కేవల కుంభకమ్‌. 


168 యోగసర్వస్వము 


శరీరమునుండి బయటకు వచ్చు శ్వాసలో కొంత తగ్గినచో ఆయువు 
వృద్ధిచెందును. ఎక్కువ ఖర్చు అయినచో ఆయుస్సు క్రీణించును. 
కనుక శరీరములోని వాయువును సంకల్ఫానుసారముగా బిగించి, చిరకాల 
ముండుటయే కేవలకుంభక మగును. ఈ కేవలకుంభకమువలన  అజప 
పిద్దించును. మనస్సునకు స్థిరత్వము ప్రాప్తించును. 

నాసాభ్యాం వాయు మాకృష్య కేవలం కుంభకం చరేత్‌, 

ఏకాదికచతుఃషష్టం ధారయే త్ప్రథమే దినే. 

అజపాపరిమాణం చ యావత్త్సిద్ధిః ప్రజాయతే, 

ప్రాణాయామం శేవలీం చ తదా వదతి యోగవిత్‌, 

కుంభకే కేవలే పిడౌ కిం న పిద్ద్యతి భూతలే. 


రెండుముక్కులతో గాలిని పీల్చి “హంసః సోఒహంి అను మంత్ర 
మును 64 సార్లు మానసిక జపము పూర్తియగువరకును కుంభకము 
చేయవలెను. ఇటుల ప్రతిరోజు ఎనిమిదిసార్లు గాని అయిదు సార్లు 
గాని చేయవలెను. ఇటుల (క్రమముగా 21600 సంఖ్యకు సరిపోవు 
కుంభకము లెప్పుడు పూర్తి యగున్కో అప్పుడు కేవలకుంభకము సిద్ధించును. 
కేవలకుంభకమువలన సమస్త యోగములు సిద్ధించును. 


సూర్యభేదనము 
ఆపనే సుఖదే యోగీ బద్ద్వా చైవాపనం తతః, 
దక్షవాడ్యా సమాకృష్య బహిః స్థం పవనం శవైః 
'ధారయే దృహుయత్నేన కుంభకేన జలంధరైః, 
యావత్స్వేదో నఖకేశాభ్యాం తావత్కుర్వన్తు కుంభకమ్‌, 
ప్రాణోఒపానః సమాన శోదానవ్యానౌ తథైవ చ, 
నాగః కూర్మశ్చ కృకరో దేవదత్తో ధనంజయః 
సర్వే తే సూర్యసంభివ్నాః నాభిమూలా తృముద్ధ రేత్‌ : 
ఇడయా రేచయే త్పశ్చాద్దె ర్యేణాఖండవేగతః, 
పునః సూర్యేణ చాకృష్య కుంభయిత్యా యథావిధి, 
రేచయిత్యా సాధయేత్తు క్రమేణ చ పునః పునః 


హఠయోగము 169 


కపాలశోధనం వాతదోషఘ్నం క్రిమిదోషహృత్‌, 
పునః పునరిదం కార్యం పూర్యభేదన ముత్తమమ్‌. 


మృదువైన యాసనము మీద పద్మాసనము వేసికొని బయటనున్న 
గాలిని కుడి ముక్కుతో బాగుగా పీల్చి బిగించి జాలంధరబంధము 
చేయవలెను. తలయందును అరికొళ్ల్ణయందును చెమటపట్టువరకును కుంభ 
కముండవలయును. శరీరమందు ప్రాణము, అపానము, సమానము, 
ఉదానము, వ్యానము, నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, 
ధనంజయమను పదివిధములగు వాయువులు పదిచోట్లనుండి శరీర వ్యాపా 
రము నడుపుచున్నవి. నాభిదగ్గరనున్న సూర్యమండలము (సోలార్‌ప్లక్స)తో 
సంబంధమున్నందున, కుంభకమందు వాటినన్నింటిని నాభిని వెనుకకు 
లాగుచు (అగ్నిసారము) కదిలించవలెను. ఈ క్రియవలన సమాన వాయువు 
స్వాధినమగును. దానితో సంబంధమున్నందున మిగిలిన వాయువులు కూడ 
కదలును. పిమ్మట వేగముగా వామనాసికతో రేచకము చేయవలెను. 
ఇదేవిధముగా కుడిముక్కుతో పీల్చి కుంభకము, పిమ్మట వామనాసికతో 
రేచకము చేయుచుండవలెను. స్వాత్మరామ యోగి మాత్రము రేచక 
పూరకములు మెల్లగా చేయవలెనని వ్రాసినాడు. రేచక పూరకములు 
వేగముగా నుండవలయునని ఘేరండనాథుని  యభిప్రాయమైయున్నది. 
దీనిని సూర్యభేదన మందురు. ఇందువలన శిరోరోగములు తగ్గును. 
ఎనుబదివాతదోషములు తొలగును. శరీరమందలి క్రిములు నశించును, 
దీనిని మాటిమాటికిని చేయవలెను. ఇది చాలా ఉత్తమమైనది. సూర్య 
మండలముతోను యకృత్తుతోను సంబంధముండుటవలన పైత్యము వృద్ధి 
యగును. పైత్యరోగులు మంచినీరు లేక పండ్లరసముగాని త్రాగి దీని 
నాచరించినచో మంచి ఫలమిచ్చును. ఇటులనే వామనాడీభేదనము కూడ 
చేసినచో శరీరము చల్లబడును. శరీరమందు ఉష్ణమెక్కువగా నున్నప్పుడు 
వామనాసికతో పూరకమును, కుడిముక్కుతో రేచకమును చేయవలెను. 
విధానమంతయు సూర్యభేదనమువలె నుండును. వామనాడికి తాలు 
చక్రముతో (లాలాజలము గల (గంథులుండుచోటు) సంబంధముండుటచే, 
పైద్రవమువలన శరీరమునకు శాంతి చేకూరును. దశవిధవాయువుల 
స్థానములు, వాటి పనులు వ్రాయబడుచున్ననవి. 


170 యోగసర్వస్వము 


హృదయమందు ప్రాణవాయువు, గుదస్థానమందు అపానము, నాభిస్థా 
నమందు సమానమును, కంరమధ్యమందు ఉదానమును, శరీరమంతటను 
వ్యానమును సంచరించును. ఎక్కిళ్లు వాంతియందు నాగము, కను 
రెప్పలు వాల్చుటయందు కూర్మమును, తుమ్ములయందు కృకరమున్ను, 
ఆవులింతలయందు దేవదత్తమును, మరణానంతరము కూడ శరీరమును 
వదలకుండా ధనంజయమును నుండును. శరీరమందు వాతము శ్లేష్మము 
ప్రకోపించినపుడు సూర్యభేదమును, పైత్యము ప్రకోపించునపుడు చంద్ర 
నాడీభేదనమును చేయవలెను. దీనివలన ఆకలి వృద్ధి యగును. కుండలినీశక్తి 
మేల్కొనునని సేరండుని సిద్దాంతము. 


ఉజాయి 
జ 


ఇది యోగగంథములందు భిన్న భిన్నముగా చెప్పబడినది. అన్ని 
టికిని ఫలము సమానమయియున్నది. మొదట స్వాత్మారామయోగిమతము 
వ్రాయబడుచున్నది. 

ముఖం సంయమ్య నాడీభ్యా మాకృష్య పవనం శనైః, 

యథా లగతి కంఠాత్తు హృదయావధి సస్వనమ్‌. 

పూర్వ వత్కుంభయే తృొాణం, రేచయే దిడయా తతః. 

శ్లేష్మదోషహరం కంఠే, దేహానలవివర్ణనమ్‌, 

నాడీజలోదరాధాతుగత దోషవినాశనమ్‌, 

గచ్చతా తిష్టతా కార్య ముజ్ఞాయ్యాఖ్యం తు కుంభకమ్‌. 


ముఖమును కొంచెము వంచి (బిగించి) కంరమునుండి హృదయము 
వరకు శబ్దముతో కూడిన నాయువును పుప్పుసకోశములో (ప్రవేశ పెట్ట 
వలెను. ఈ విధముగా రెండు ముక్కులతోను అల్స పరిమాణముతో గారిని 
పీల్చవలెను. పూరకానంతరము 4-5 సెకండ్లువరకు కుంభకముచేసి ఇడతో 
రేచకము చేయవలెను. ఈ ప్రాణాయామములో పూరక, కుంభక రేచక 
ములు స్వల్పకాలముండును, జాలంధరాది బంధముల యావశ్యకత లేదు. 
దీనిని నిలబడి, కూర్చుండి, పండుకొని," నడుచుచు కూడ చేయ వచ్చును. 
ఇతర (ప్రాణాయామము చేయుటకు వీలులేని సమయములో దీనిని 

al 


హరయోగము 171 


చేయవచ్చును. దీనివలన కఫప్రకోపము, ఉదరరోగములు, నాడీదోషములు 
(పక్షవాతము), జలోదరము, నంజు, మందాగ్ని, అజీర్ణము, సప్తధాతు 
వికారములు, మలబద్దకమువలన గల్గిన రోగములు పూర్తిగా తొలగిపోవును. 
ఇది - ఘేరండనాథుని సిద్దాంతమైయున్నది. 

నాసాభ్యాం వాయు మాకృష్య వొయుం వక్తేణ ధారయేత్‌, 

హృద్గలాభ్యాం పమాకృష్య ముఖమధ్యే చ ధారయేత్‌. 

ముఖం ప్రక్షాళ్య సంవేద్య, కుర్యా జ్ఞాలంధరం తతః, 

ఆశక్తి కుంభకం కృత్యా ధారయే దవిరోధతః. 

ఉజ్ఞాయీకుంభకం కృత్వా సర్వకార్యాణి సాధయేత్‌, 

న భవే త్కఫరోగం చ క్రూరవాయు రజీర్ణకమ్‌. 

ఆమవాతం క్షయం కాసం జ్వరప్లీహా న విద్యతే, 

జరామృత్యునినాశాయ చోజ్ఞాయాం సాధయే న్నరః. 


రెండు నాసాపుటములతో వాయువును స్వీకరించి నోటియందు ధార 
ణము చేయవలెను. పిమ్మట హృదయమునుండి, కంరమునుండి గాలిని 
పెకి లాగి నోటియందే నిలువబెట్టవలెను. అప్పుడు నోటిని చప్పరించి, 
పిమ్మట జాలంధరము చేసి యథాశక్తి కుంభించవలెను. ఇందులో రేచకము 
చెప్పబడలేదు. ముక్కులనుండి నోటివరకును, హృదయమునుండి కూడ 
నోటివరకు  వాయుసంచారము చెప్పబడినది. రెండు ప్రక్కలనుండి 
రెండు ప్రవాహములను కలిపినటులున్నది. నోటిని చప్పరించుట్క, మరియు 
జూలంధర బంధమును నధికముగా నున్నవి. మొదటిదానికంట, నిది కొంత 
కష్టసాధ్య మైనదిగానే యున్నది. ఉజ్జాయా కుంభకము చేసిన పిమ్మటనే, 
మిగిలిన యోగక్రియలు చేయవలెను. దీనివలన కఫరోగములు, (క్రూర 
వాయువులు, అజ్లీర్ణము, ఆమవాతము, క్షయ, కాస, జ్వరము, ప్లీహవృద్ది 
తగ్గిపోవును; ముసలితనము, మృత్యువు నుండవు. 


సీత్కారి 
పీత్కాం కుర్యా త్తథా వక్త ఘాణేనైవ విజృంభికామ్‌, 
స మభ్యాసయోగేన కాముదేవో ద్వితీయకః. 


172 యోగసర్వస్వము 


నక్షుధాన తృషా నిద్రా వైవాలస్యం ప్రజాయతే, 
భవే తృత్త్యం చ దేహప్య సర్యోపద్రవవర్షితః. 


దంతములను బిగించి నోటితో గాలినిపీల్సి ముక్కులతో వదలు 
చుండవలెను. దీనివలన శరీరమందు సౌకుమార్యము, సౌందర్యము లభి 
వృద్ధిచెందును. ఆకలి దప్పులుండవు. నిద్ర, మత్తు, బద్దకము మొదలగునవి 
యుండవు. దేహమునకు బలము గలుగును. సాధకుని దేహమందెట్టి 
బాధలుండవు. 


గీతలి (కాకచంచువు) 
జిహ్యయా వాయు మాకృష్య ఉదరే పూరయే చ్చనైః, 
క్షణం చ కుంభకం కృత్వా, నాసాభ్యాం రేచయే త్పునః. 
సర్వదా సాధయే ద్యోగీ శీతలీ కుంభకం శుభమ్‌, 
అజీర్ణం కఫపిత్తం చ న చ తస్య ప్రజాయతే. 
గుల్మ ప్లీహాదికాన్‌ రోగాన్‌, జ్వరం పిత్తం క్షుధాం తృషామ్‌, 
విషాణి శీతలీ నామ కుంభికేయం విహన్తి హి. 


నాలుకను కాకిముక్కువలె దొన్నెగా చేసి పీల్చగలిగినంత గాలిని పీల్చి 
కొద్దిసేపు కుంభకము చేసి, రెండుముక్కులతోను రేచకము చేయవలెను. 
దీని నెల్లపుడు చేయుచుండవచ్చును. దీనివలన అజీర్ణము, కఫ పిత్తములు 
సాధకుని శరీరమందు ప్రకోపము చెందవు. గుల్మము, ప్రీహవృద్ధి మొద 
లగు వ్యాధులును; జ్వరము, ఆకలిదప్పులు, ఉదరరోగములు, అతిసారము 
విరేచనములు మొదలగు వ్యాధులు పూర్తిగా తగ్గును. శరీరమందు 
వేడి ఎక్కువగా నువ్నప్పుడును, వేసవికాలములోను “దినిని చేయవచ్చును. 
కాకీముద్ర చూడుడు. 

శీత్కార త్యుష్తసమయే, శీతలీ చ తథైవ హి, 

భప్రికా సర్వదా పూజ్యా బ్రహ్మరంధ్రవిభేదివీ. --- యోగరహస్యము 


శీత్కారి, నీతలీ ప్రాణాయామములు ఉపష్పస్షమయమందును, బ్రహ్మ 
రంధ్రమును భేదించునట్టి భస్త్రీకను సర్వకాలములందును చేయనగును. 


హఠయోగము 173 


భస్త్రిక 
భప్త్రేవ లోహకారాణాం యథా క్రమేణ పంభ్రమేత్‌ : 
తథా వాయుం చ నాసాభ్యా ముభాభ్యాం చాలయేచ్చనైః. 
ఏవం వింశతివారం చ కృత్యా కుర్యాచ్చ కుంభకమ్‌, 
తదంతే చాలయే ద్యాయుం పూర్యోక్తం చ యథావిధి. 
త్రివారం సాధయే దేనం భస్ర్రికా కుంభకం సుధీః, 
న చరోగం న చ క్లేశ మారోగ్యం చ దినే దినే--ఘేరండనాధుడు 


ఈ ప్రాణాయామములో కమ్మరివారి కొలిమితిత్తివలె వాయువు 
పీల్బబడును. కాన దీని కీ _ేరువచ్చినది.. దీనిని మూడు పూటల 
యందును చేయవలయును. యోగగ్రంథములందు భస్తికాసాధనములు 
భిన్నభిన్నములుగా వ్రాయబడినవి. 


1. కొలిమి తిత్తి ఒకదానితో గాలిపూరించి దానితోనే వదలి, తిరిగి 
రెండవ దానితో అదేవిధముగా పూరించి రేచించునో అదేవిధముగా రెండు 
ముక్కులతోను ఒకదాని తరువాత రెండవదానితో కూడ పూరక 'రేచకము 
చేయుచు ఇరువది సార్లు రేచకము చేసి, పూరించి కుంభకము చేయవలెను. 
ఇందులో రేచకము మెల్లగా చేయవలెను. దీనివలన శరీరమందు రోగము, 
మనస్సునందు క్లేశమును ఉండదు. ప్రతిరోజు ఆరోగ్యము వృద్ధిచెందును. 
రెండవ పద్దతిగా స్వాత్మారాముని సిద్దాంతము (వాయబడుచున్నది. 

సమ్యకృద్మాసనం బద్ధ్వా, సమగ్రీవోదరం సుదీక 

ముఖం సంయమ్య యత్నేన ప్రాణం ఘ్రాణేన రేచయేత్‌. 

యథా లగతి హృత్కంరే కపాలావధి సస్వనమ్‌, 

వేగేన పూరయేచ్చాపి హృత్సద్మావధి మారుతమ్‌. 

పునర్విరేచయే త్రద్వ త్ఫూరయేచ్చ పునః పునః, 

యథైవ లోహకారేణ భస్రా వేగేన చాల్యతే, 

తథైవ స్వశరీరష్టం చాలయే త్సవనం ధియా, 

యథా శమో భవేద్దేహే తదా సూర్యేణ పూరయేత్‌. 

యథోదరం బవే త్నూర్డ మనిలేన తథా లఘు 


174 యోగసర్వస్వము 
ధారయే న్నాసికాం మధ్య తర్జనీభ్యాం వినా దృఢమ్‌, 
విధివత్కుంభకం కృత్వా రేచయే దిడయా౬నిలమ్‌. 
వాత పిత్త శ్లేష్మ హరం శరీరాన్ని వివర్హవమ్‌, 
కుండలీబోధకం క్షిప్రం పావనం సుఖదం హితమ్‌. 
బ్రహ్మనాడీముఖే పంప్టకఫాద్యర్గళనాశనమ్‌, 
సమ్యగ్గాత్రపముద్భూతం గ్రంథిత్రయ విభేదకమ్‌. 
విశేషేణైన కర్తవ్యం భస్ర్రాఖ్యం కుంభకం త్విదమ్‌. 


సాధకుడు పద్మాసనము వేసికొని, కుడిచేతి రెండవ మూడవ (వేళ్లను 
మడిచి, బొటనవేలితో కుడిముక్కును, నాలుగవ అయిదవ వేళ్లతో నెడమ 
ముక్కును పట్టుకొనవలెను. ముందుగా శరీరమందలి గాలిని కుడిముక్కుతో 
హృదయమునుండి మస్తిష్కుము వరకు చప్పుడు అగునటుల వదలవలెను. 
ముఖము వంచియుండవలెను. పిమ్మట ఎడమముక్కును బిగించి కుడి 
ముక్కుతో వేగముగా పీల్చుచు వదలుచుండవలెను. అలసట కలిగినపుడు 
కుడిముక్కుతో పూరించి పొట్టనిండగానే కుంభకము చేయవలెను. కుంభక 
సమయములో జాలంధరము వేయవలెను. ఈ పద్దతిలో పూరక చేచక 
ములు వేగముగా నుండవలెను. సాధకుని శరీర స్థితి ననుసరించి పూరక 
రేచకముల వేగమును గురువు నిర్ణయించవలెను. దీనివలన వాతపిత్త 
శ్రేష్మములు హరించును. జఠరాగ్ని వృద్ధియగును. సుషుమ్నానాడియందలి 
శ్లేష్మము హరించును. తొందరగా కుండలి మేల్కొనును. శరీరమందలి 
(గంథిత్రయము - (బ్రహ్మవిష్ట్ణురుద (గ్రంథ్మిత్రయము - భేదించబడును. 
శరీరమున కారోగ్యము, కాంతి మొదలగునవి కలుగును గాన భస్త్రికను 
విశేషముగా చేయనగును. 


2. ఒక ముక్కుతో గాలిని పీల్చి, దానిని మూసి రెండవదానితో 
వదలవలెను. ఇదేవిధముగా వందసార్లు చేసీ (శ్రమకలుగగానే కుంభకమును 
యథాశక్తి ననుస్మించి, రెండవదానితో రేచకము చేయవలెను. రెండవ 
వైపున కూడ నిదే విధముగా చేయవలెను. ఇది మూడవ పద్దతియై 
ఉన్నది. దీనిని ఘేరండనాథుడు వాతక్రమ కపాలభాతిగా పరిగణించినాడు. 


హఠయోగము 175 


కపాలభాతి చూడవచ్చును. దీనివలన శరీరమందలి కుడి ఎడమ ఊపిరి 
తిత్తులు సమముగా బలము గల్లియుండును. ధాతువులు సమస్థితిలో 
నుండును. భస్త్రికా ప్రారంభదశలో దీని నాచరించుటవలన సాధకునకు 
మంచి లాభము చేకూరును. 


(భామరి 
వేగాద్దోషం పూరకం భృంగనాదం, 
భృంగీవాదం రేచనం మందమందమ్‌, 
యోగీంద్రాణా మేవ మభ్యాసయోగా 
చ్చిత్తే జాతా కొచిదానందలీలా. 


దీనిలో మగతుమ్మెదనాదమును పూరకమందును, ఆడుతుమ్మెద 
నాదమును రేచకమందును చేయవలెను. ఈ పద్ధతి యోగీంద్రులకే 
తెలియును. దీనివలన వారి మనస్సున కొక విధమగు నానందము గల్నును. 
ఈ భభ్రామరి కుంభకము బౌద్దమతస్టులగు లామాజాతి యోగులలో మిక్కిలి 
ప్రచారములో నున్నది. అది వ్రాయబడుచున్నది. 


సిద్దాసనమువే సి, కనులు మూసి, భూమధ్యమందు లక్ష్యముంచ 
వలెను. పిమ్మట జాలంధర బంధమువేసి, దానిని చివరవరకు నుంచవలెను. 
ఇప్పుడు మగతుమ్మెదల నాదము గల గాలిని పూరించి, కొలది సేపు కుంభ 
కముచేసి రేచించవలెను. ఈ విధముగా 144 సోర్లు చేయవలెను. ఈ 
కుంభకమునకు 5 దశలున్నవి. ప్రథమదశలో కొన్ని రోజులవరకు పూరకము 
జేసి కుంభక సమయములో మహాముద్ర వేయవలెను. మూడు సెకండ్లు 
కుంభకము జేసి, వెంటనే సిద్దాసనము వేసి రేచకము చేయవలెను. మొదట 
కుడికాలితోను, పిమ్మట ఎడమకాలితోను, అటు పీమ్మట రెండు కాళ్లతోను 
మహాముద్రవేసి, ఈ ప్రాణాయామ మభ్యసింతురు. మామూలుగా జేయు 
మహాముద్రకును, (భామరీకుంభకములోని మహాముద్రకును స్వరూపములో 
కొంచెము భేద మున్నది. ఈ మహాముద్రను 48 నుంచి 72 సార్లు 
వరకు నభ్యసింతురు. ఇటుల ఒక సంవత్సర మభ్య సించినచో, తలనుండి 
(క్రమముగా పొదము శీలమండవరకు వ్యాపించును. ఇటు పిమ్మట రెండవ 


176 యోగసర్వస్వము 


దశ ప్రారంభమగును. ఈదశలో ఖేచరిలో ఆరు సెకండ్లు కుంభకముండును. 
అపుడు తలను ఒక ప్రక్కకు త్రిప్పి జాలంధరబంధము వేసి రేచకము 
చేయుదురు. ఈ సమయములో కుంభకమున కొక సారిచొప్పున 144 
సార్లు తలను త్రిప్పుదురు. ఈ విధముగా మూడవ, నాలుగవ, అయిదవ 
దశలలో కుంభక సంఖ్య పెంచుదురు. దానితోపాటు తలను కూడ 
అన్నిసార్లే త్రిపుదురు. ఇటుల తలను త్రిప్పుటవలన, ప్రాణతత్త్వ్యము 
మస్తిష్కమందంతటను  _ తిరుగును. దీనివలన నాదము గంభీరముగా 
వేగముగా బయలుదేరును. ఇందువలన సీఘ్రముగా నేకాగ్రతకలుగును. 
(భ్రామరీకుంభకమును ఘేరండనాథుడు మరొక విధముగా చెప్పినాడు. దాని 
(క్రమమిది- 

అర్థరాత్రిగతే యోగే జంతూనాం శబ్దవర్తితే, 

కర్ణౌ పిధాయ హస్తాభ్యాం కుర్యా త్పూరకకుంభకమ్‌. 

శుణుయా ద్దక్షిణే కర్తే నాద మంతర్గతం శుభమ్‌, 

ప్రథమం యింజీనాదం చ, వంశీనాదం తతః పరమ్‌. 

మేఘర్నుర్ణర భ్రమరీఘంటాకాంస్యం తతః పరమ్‌, 

తురీభేరీమృదంగాది నినాదానకదుందుభిః. 

ఏనం నానావిధో నాదో శూయతే౭_భ్యసనాద్దువమ్‌, 

అనాహతస్య శబ్దస్య తస్య శబ్దస్య యో ధ్వనిః. 

ధ్వనే రంతర్గతం జ్యోతిః జ్యోతిషో౭౬ంతర్గతం మనః, 

తన్మనో విలయం యాతి తద్విష్లోః పరమం పదమ్‌. 

ఏవం చ భ్రామరీ సిద్దో సమాదే స్సీద్ది మాప్నుయాత్‌. 


సాధకుడు జంతువుల చప్పుడు కూడ తగ్గియున్న యర్థరాత్రియందు 
రెండుచేతులతోను రెండు చెవులను మూసికొని పూరకకుంభకములు 
చేయవలెను. కుడిచెవియందు వినబడునాదములను వినవలెను. అవి (కమ 
ముగా జింజిం అనియు వేణునాదము, మేఘనాదము, ర్ఫుర్ణరనాదము, 
ఆడుతుమ్మెద నాదము, గంట, కంచు, కొమ్మువాద్యము, భేరీమద్దెలల 
నాదము, నగారాధ్యనిగా ఉండును. ఈ విధముగా ననేక నాదములు 
వినబడుచుండును. ఇది యనాహతనాదమై యున్నది. దీనిలో ధ్వని 


హరఠరయోగము 177 


యున్నది. దానియందు జ్యోతిస్సు ఉన్నది. ఆ జ్యోతిప్సే పరమా 
త్మయై యున్నది. దానియందు మనస్సు లగ్నమైనచో మోక్షము 
ప్రాప్తించును. ఇటుల (భ్రామరీకుంభకాభ్యాసము ఆత్మానుసంధానమునకే 
సాక్షాత్తుగా సాధనమగుచున్నది. 


పూరకావ్తేగాఢతరం బద్ద్వా జాలంధరం శనైః 
రేచయేన్మూర్భనాఖ్యేయం మనో మూర్చా సుఖప్రదా, 
సుఖేన కుంభకం కృత్వా మనశ్చ భువోఇఒంతరమ్‌, 
సంత్యజ్య విషయాన్సర్వా న్మనోమూర్చా సుఖప్రదమ్‌, 
ఆత్మని మనసో యోగాదానందో జాయతే ధ్రువమ్‌. 


సాధకుడు పద్మాసనము వేసికొని పూరకముజేసి గట్టిగా జాలంధర 
బంధము వేసి యథాశక్తి కుంభకము చేయవలెను. కనుబొమ్మల మధ్య 
యందు లక్ష ్యముంచవలెను. మనస్సును విషయములనుండి మరలించ 
వలెను. ఆత్మయందు మనస్సు లీనవుగుటవలన సాధకున కానందము 
గల్గును. ఇతర ప్రాణాయామములలో కూడ మూర్చాకుంభకము చేసినచో 
కుంభకము సిద్ధించును. దీనిలో రేచకము రెండు నాసాపుటములతో 
జరుగును. కుంభక మెక్కువ _ కాలమున్నచో ఉడ్డీయాన బంధముండ 
వలయును. మూర్చాకుంభకము చేయునపుడు, కనులు మూసికొని 
(భూమధ్యమందు చూచుచున్నచో తెలుపు, ఎరుపు, నలుపు రంగులుగల 
జ్యోతిస్సులు కనబడుచుండును. దీనిని ఒకసారి చేసి కొందరు. సిద్దాసనము 
మీద కూర్చుండియు, ఇతర ప్రాణాయామములు చేయువారు శవాసనము 
వేసియు నాదానుసంధానము చేయుచుందురు. 


స్లొవని 
అన్తః ప్రవర్తితోదార మారుతాపూరితోదరః, 
పయస్యగాధే౭ పి, సుఖాత్‌ ప్లవతే పద్మపత్రవత్‌. 


178 యోగసర్వస్వము 


కడుపునిండ గాలిని పూరించి, లోతైన నీళ్లలో గూడ సాధకుడు 
తొమరాకువలె తేలుచుండును. కొంతమంది నీటిమీద తేలునట్టి సాధనము 
కం సిద్దిని పొందుదురు. నీటిలో నీదుచున్నప్పు డాయాసము వచ్చినదో 
శవాసనముగాని, పద్మాసనముగాని వేసి అలసట తీరువరకు నీటిమీద 
తేలుచుందురు. ఆ క్రమమిటులున్నది - సాధకుడు ముందుగా కడుపునిండ 
గాలి పూరించి కొంతసేపు ఆగి, మరల గాలి పూరించి దిగమింగి ఊపిరిని 
బిగబట్టవలయును. పిమ్మట పద్మాసనము వేసి నీటిపై బరుండి, జానెడు 
శ్వాస వదలి, మరల నంతయే పీల్చి వదలుచు, పీల్చుచు లోపలిగాలిని 
నూపిరి తిత్తులలోనే బిగించియుంచి నీటిమీద తేలుచు ఉపన్యాసమివ్వ 
వచ్చును. పైన పేర్కొన్న కుంభకములలో భ్రామరీ నాదసాధనకును, 
మూర్చా కుంభకము సుఖప్రదమైన మనోమూర్భకును, కేవలకుంభకము 
ఆయుర్వ ఎద్దికిని, ప్లావని జలస్తంభనాదులకు నుపయోగించును. 


ఆహారము 


ఆహార విహారముల విషయములో హరయోగుల యొక్కయు, మహ 
9 అటి 9 

ర్గుల యొక్కయు సద్దాంతములు పరస్సరము భిన్నములుగా నున్నవి. 
యావజ్జీవము (బ్రహ్మచర్య ముండవలెనని హరయోగులును, గృహస్థులు 
మాత్రము బుతుకాలములో  స్త్రీసంగముండవలెనని యోగయాజ్ఞవల్క్య 
మహర్షియును చెప్పుచున్నారు. వైదికసాంప్రదాయములో బ్రహ్మచారు 
లును, వానసప్రస్టులును, సన్యాసులును యావజ్జీవము బ్రహ్మచర్యము 
గలిగియుండవలెనని (వాయబడినది. 


ఇప్పుడు వైదిక సాంప్రదాయము (బాయబడుచున్నది. యోగాభ్యాసము 
(ప్రాణాయామము) యొక్క ప్రారంభములో అనగా మూడు గడియల 
వరకు - కుంభకము సిద్ధించువరకు - ఆహార నియమ ముండవలెననియు 
శ్రీరాజ్య భోజనముండవలెనని యిద్దరును సమానముగానే యంగీకరించిరి. 
ముద్రల నభ్య సించునపుడు ఆహార నియమములేదు. “అపి భుక్తం విష 
ఘోరం పీయూషమివ జీర్యతి” శక్తివంతమగు విషము తిన్నను అమృతము 
వలె జ్లీర్ణమగునని మహాముద్రసాధనాఫలముగా చెప్పబడినది. హిమాలయ 


హఠయోగము 179 


ప్రాంతమందలి యోగులు ఓషధులు తీగల వల్ల వచ్చుపాలను త్రాగుదురు. 
సూతసంహితలో  త్రికాలములందు చన్నీళ్ల స్నానము జేయుచు ఫలము 
లను, మూలములను (దుంపలను) తినుచు ప్రాణాయామము చేయునునిరి. 
మిగతా పురాణములలో యోగికి బలముగలుగు నుపాయములను చెప్పిరి. 
అవి వ్రాయబడుచున్నవి. పేలపిండి, గంజి, మజ్జిగ, దుంపలు, పండ్లు, 
పాలు, యవలు, పిండి, తెలకపిండి - ఇవి యోగసాధకములు. నూకలతో 
వండిన యన్నము, గానుగపిండి తినుచున్నచో యోగికి బలముగల్లును. 
చముర్లు వదలవలెను. చిరకాలము గంజి, పిండి తినుదున్నను పక్షము (15 
రోజులు), నెల, ఆరుమాసములవరకును నీళ్లలో కొద్దిగా పాలు గలిపి 
భక్షించుచున్నచో యోగికి బలము గల్గును. నెలవరకు నుపదాసమున్న దో 
బలము గల్గును. నూకలు లేక బియ్యపుపిండిగాని గుగ్గిళ్లు గానుగపీండి, 
ఆకుకూరలు, గంజి, పేలొలపిండి, దుంపలు, ఫలములు - వీటిని యోగ 
సాధనము బాగుగా సాగుటకును, శరీరమున కనుకూలముగా నుండువాటిని 
నిర్ణయించుకొనవలెను. మూడురోజులు ఉపవాసముండి వెలగపండ్లుగాని 
రేగుపండ్లుగాని తినవలెను. షృడ్రసములు - ఉప్పు, కారము, పులుపు, చేదు, 
వగరు మొదలుగాగలవాటిని మితముగా తినవలెనని భగవద్గీత యందును 
చెప్పబడినది. ఇంక హఠయోగుల సిద్దాంతము (వాయబడుచున్నది. 

సు స్నీగ్గమధురాహారం, చతుర్థాంశవివర్ణితః, 

భుజ్యతే శివసం పీత్యె, మితాహార స్ప ఉచ్యతే, 

గోధూమశాలియవషా ష్టికశోభనాన్నం, 

క్షీ రాజ్యఖండనవనీత సితామధూని 

శుంఠీపటోలక ఫలాదిక పంచశాకా 

ముద్దాది దివ్యముదకం చ యమీంద్ర పథ్యమ్‌. 


పుష్టం సుమధురం స్నిగ్దం గవ్యం ధాతు ప్రపోషణమ్‌, 
మనోభిలషీతం యోగ్యం యోగీ భోజన మాచరేత్‌. 


పొట్టలో సగము నిండువరకు భోజనమును ఒక వంతు నీరును నింపి 
గారి ఆడుటకు ఒకభాగము వదలినచో దీనివలన దేవుడుకూడ సంతోషిం 


180 యోగసర్వస్వము 


చును. తిను అన్నము మెత్తగాను, నెయ్యి బాగుగా గలదిగాను, తియ్యని 
పదారములతో గూడినదిగాను నుండవలెను. దీనిని మితాహారమందురు. 
గోధుమలు, వడ్లు, యవలు, అరువది దినములలో పండునట్టి వడ్డయొక్క 
(దాళవాపంట) అన్నము, పాలు, నెయ్యి, కలకండ, వెన్న, శర్కర, తేనె, 
శొంఠి, పొట్లకాయ; పంచశాకములు -- వక్రవర్తి కూర, పొన్నగంటి 
కూర, చిట్టేకూర, తెల్లగలిజేరు, తిప్పతీగెఆకు. పచ్చ పెసలు; దివ్యోదకము 
(వర్షధారను సీసాలలో బట్ట యుంచినది) -- ఇవి యోగులకు పథ్యములుగా 
చెప్పబడినవి. కొందరు బీరకాయ, కొయ్యతోటకూర, చిలకకూర, ఎలుక 
చెవికూరను గూడ మంచివని వ్రాసిరి. "పైన వ్రాయబడిన ఆకుకూరలు 
కంటికి ఒడలికి హితకరములుగా నున్నవి. పాలలో నెయ్యి కలిపి 
(త్రాగుచున్నచో వారమగునప్పటికి మలశోధనము జరుగును. మూలబంధము 
పిద్దించును. మనస్సునకు తృప్పియు, శరీరమునకు బలమును చేకూరును. 
గోధుమ నూకలో పెసరపప్పు కలిపి వండి తిన్నచో వేడికలుగదు. మల 
శుద్రియగును. బలము గల్గును. ఆవుపాలు దొరకనిచో గేదెపాలలో 
శొంఠి వేసి కాచి దానిలో పంచదారగాని, తేనెగాని, పటికబెల్లముగాని కలిపి 
(త్రాగవచ్చును. మేకపాలను త్రాగినచో క్షయరోగము తొందరగా తగ్గును. 
భోజనము శరీరమునకు బలమిచ్చునదియుగాను, సప్తధాతువులను వృద్ధి 
జేయునదియుగాను సాధకునకు నచ్చినదిగాను నుండవలెను. సాధకునకు 
నచ్చినది నిషిద్దాహారమై యుండరాదు. నేతిని, పాలను ఎక్కువగా వాడినచో 
కుంభకము తొందరగా సిద్ధించును. 


ర్తి జ 
నిఎద్దాహారము 


పులుపు, కఠినమైనదియు, కారము, లవణము, ఆవాలు, చేదు, 
నూనెలు, ఉపవాసము, స్త్రీ సంగమము, చలిమంట, ఎక్కువ మాట్లాడుట, 
ఇతరులను పీడించుట మొదలగునవి వదలవలెను. బెల్లము వేడిచేయునుగాన 
వదలవలెను. పైన వ్రాసిన ఆకుకూరలుగాక మిగిలిన ఆకుకూరలను 
నిషేధించిరి. నువ్వులు, కల్లు, చేపలు, (గుడ్డు, జంతువుల మాంసము, 
పెరుగు, మజ్జిగ, రేగుపండ్లు, గానుగపిండి, ఇంగువ, ఉల్లిపాయలు (చిన్నవి, 


హఠయోగము 181 


పెదవి) తినదగదు. కారము, లవణము, పులుపు వీటిని పూర్తిగా వదలి 
పటవలెను. బరువు మోయుట, తలతో బరువు మోయుట మొదలగు 
షన శరీరమునకు ప్రయాసకలిగించును గాన వదలవలయును. ఇష్టములేని 
వస్తువులను భుజించకూడదు. రెండుసార్లు వండిన దానిని, అనగా చల్లారిన 
పిమ్మట తిరుగ వెచ్చ పెట్టబడినది, నెయ్యిలేని భోజనమును, ఉప్పు, పులుపు 
కారములు ఎక్కువ గలవియు వదలవలయును. పొసిపోయిన అన్నమును, 
చద్ది అన్నమును తినరాదు. మాడిన అన్నపు చెక్కులు, ఉడకని వొటిని విస 
ర్రించ వలెను. ఉలవలు (గుగ్గిళ్ళు చారపప్పు, రాచవుసిరి కాయలు, గుమ్మడి 
కాయ, తోటకూర కాడలు, సొరకాయ, రేగు, వెలగ, గంట్లకచ్యూరము, 
మోదుగ, కడిమిపూలు, నిమ్మదొండ, ఉల్లిపాయలు, మొరటచెట్టు ఆకులు, 
మోదుగపూలు, అవిసిపూలు, ఆకులు, క్యాబేజి, కాలీప్లవరు, వెన్నపూస, 
నెయ్యి, పాలు, బెల్లముతో వండిన పిండివంటలు, చెరకుగడ, అయిదు 
రకముల అరటిపండ్లు, కొబ్బరికాయలు, దానిమ్మకాయలు, సోపు, ద్రాక్ష 
ఉసిరికకొయలు యోగప్రారంభములో వీటిని వదలవలెను. పొట్టులేని పప్పులు, 
గోధుమలు, యవలు, ధాన్యము, పొట్లకాయ, కంద, చిలగడ దుంపలు, 
దోసకాయలు, అత్తిపండ్లు, పచ్చియరటికాయలు, లేతయరటికాయలు, అరటి 
వూచ, ముల్లంగిదుంపలు, వంకాయలు, ములగకాయలు, బుద్ధి అను ఓషధిని 
తినవచ్చును. ఏ కూరయైన లేతగానున్నను ఆ యాకాలములో కాచు 
వానిని (ఫలించువానిన్సి తినవచ్చును. యోగి సర్వదా యాలక్కాయలు, 
లవంగములు, జాజికాయ, జాపత్రి, నేరేడు, పెద్దనేరేడు, చలవ మిర్యాలు, 
కరక్క్సాయలు, ఖర్జూరపుకాయలు తినవచ్చును. ఈ విధముగా కుంభకము 
సిద్ధించుటకు కొందరు విశేషముగాను, మరికొందరు స్వల్పముగాను 
నాహార నియమముల నేర్పాటు చేసిరి. ఇవియన్నియు శరీరరక్షణమునకు 
గాను, పరిశీలించి 'గహించవల సినవిగానే యున్నవి. 


ధ్యానము 


ధ్యానమనునది హఠయోగమున కారన యంగముగా నున్నది. దీనిని 
మహర్షులు, ధర్మశాస్త్ర కర్తలు పలువిధములుగా స్తుతించియున్నారు. 


182 యోగసర్వస్వము 


సూతం: 
(క సట! 
“తత్ర ప్రత్యయైకతానతా ధ్యానం 
“ధ్యానేనానీశ్వరాన్గ్లుణాన్ద హేత్‌ n 
“సమభ్యహే త్తదా ధ్యానం ఘటికాషష్టిమేవ 
చ వాయుం విరుద్ధ్య మేధావీ.” 


ఏ స్థానమందు గాని, ఏ మూర్తియందుగాని చిత్తము ధారణము 
చేయబడినదో ఆ స్టానమందుగాని, ఇష్టదైవమందుగాని, ఇతర చింత వదలి 
ఇష్టదైవ చింతనము నెడతెగక “పెంపొందించుటయే ధ్యానమనబడును. 
ఇష్టదేవతా భేదమును బట్టియు, ఫలభేదమును బట్టియు _ధ్యానమార్గము 
లనంతములుగా నున్నవి. అరువది గడియలు - ఒక రోజువరకు పూర్తిగా 

భి 9 ళా 5 
మనస్సు, ప్రాణము రెండును స్థిరముగా నున్నప్పుడే ధ్యానము సిద్ధించును. 
దీనిని కొందరు మానసిక జపమందురు. ధ్యానమువలన జీవునియందలి 
యజ్ఞాన గుణములు, చిత్తదోషములు తొలగిపోవును. ధ్యానయోగము సిద్ధిం 
చినను దానికుండవలసిన నియమములు లేనిచో, ధ్యానఫలము క్షీణించునని 
వేదవ్యాసులవారు (శ్రీమద్భాగవత మాహాత్మ్యములో నిటుల వ్రాసిరి, 

మనసశ్చాజయా ల్లోభా ద్దంభా త్సాఖండసంశ్రయాత్‌ i 

శా మ్రానభ్యపవాచ్చెవ ధ్యానయోగఫలం గతమ్‌. 


మనస్సును జయించనందువల్లను, లోభము, దాంభికము, నాస్తికుల 
నాశయించుట, శాస్త్రములను చదువకుండుట మొదలగు దోషములవల్ల 
ధ్యానయోగము సరియైన ఫలము. నిచ్చుటలేదు. ధ్యానయోగములో భమర 
కీటన్యాయము ముఖ్యముగా గమనించదగినదై యున్నది. ఆ విషయము 
కర్ఫూరస్తవమను [గ్రంథమం దిటుల చెప్పబడినది. 

యథా ధ్యానప్య సంపర్గా త్కీటకో భ్రమరాయతే, 

తథా సమాధి యోగేన బ్రహ్మీభూతో భవేన్నరః. 


గండుతుమ్మెదయొక్క రొదవలన దాని స్వరూపమునే చింతించుచు , 


కీటకము ఏవిధముగా తుమ్మెద యగుచున్నదో, అదేవిధముగా ధ్యాన 
ఇ శు 9 అ 
పరిపాకము వలన సమాధి పిద్దించును. జీవుడు బ్రహ్మ యగుచున్నాడు. 


చ 


హఠయోగము 183 


ధ్యానయోగము వలన రోగచికిత్సచేయు పద్దతి ప్రస్తుతము చాలాచోట్ల 
ప్రసిద్ధముగా నున్న సంగతి సర్వులకు తెలిసియే యున్నది. శ్రీమద్భాగవత 
మందు కూడా 'కాంశ్చిన్మమానుధ్యానేని - నన్ను ధ్యానించుటవలన కొన్ని 
విధములగు రోగములు _ పోగొట్టుకొనవలసినదిగా చెప్పబడినది. దీనికి 
ఇహలోక ఫలము రోగశాంతియుసు, పరలోకఫలము జీవత్వము వదలి తనను 
బ్రహ్మగా తెలిసికొనుటయు ఫలములుగా నున్నవి. భ్రమరకీట న్యాయము 
మనస్సునకు వర్తించును. విషయధ్యానమును వదలి (బహ్మనే ధ్యానించి, 
దానియందు లయము చెందుచున్నది. సమాధి సిద్ధికి ధ్యానమే ముఖ్యమగు 
సాధనముగా నెంచబడినది. ధ్యానము సామాన్యముగా సగుణధ్యానము, 
నిరుణధ్యానము అని రెండు విధములుగా విభజింపబడినది. శుద్ధమగు 
మనస్సుతో నాత్మను తెలిసికొనుటను నిర్గుణధ్యాన వరన ౯ ధ్యాన 
మనగా మూర్తిధ్యాన మనబడును. ఇది స్టూలము, సూక్ష్మము, వైజసము 
అను భేదములుగా నున్నది. ధ్యానమే జీవుల బంధ మోక్షములకు 
మూల భూతమైయున్నది. ధ్యాతయొక్క మనస్సు ధ్యేయమందు లయము 
చెందినచో సమాధి యగును. ధ్యేయవస్తువుతో తాదాత్మ్యము చెంది 
నచో ధ్యానము సిద్దించినటుల భావించబడుచున్నది. మాన సికవృత్తియగు 
ధ్యానము విషయముల కభిముఖమగుచో చింతించుట, ఆలోచించుట 
మొదలగు పదములచే వ్యవహరించబడుచున్నది. 


ఛాందోగ్యము, బృహదారణ్యకము మొదలగు నుపనిషత్తులయందు 
సగుణ నిర్గుణ (బహ్మధ్యానము లనంతములుగా గన్పట్టుచున్న వి. వాటి 
నన్నిటిని యాజ్ఞవల్క్య మహర్షి తన యోగసం హితయందు విపులముగా 
వర్ణించినారు. వాటిలో కొన్నింటిని వ్యాసభగవానుడు పురాణములయందు 
సాంప్రదాయములతో గూడ వివరించినారు. ప్రస్తుతము వ్యాప్తిలో నున్న 
ధ్యాన సాంప్రదాయములను, యోగసాంప్రదాయములను పరిశీలించినచో 
అవన్నియు పూర్తిగా నశించలేదనియు, అచ్చటచ్చట గుప్తముగా శేషించి 
యున్నవనియే తోచును. త్రాటకము సిద్ధించిన గాని ధ్యానయోగములో 
ప్రవేశించుటకు వీలుకలుగదు. పిమ్మట శాంభవి మొదలగు ముద్రల సాహా 
య్యమున ప్రాణవాయువును, చూపును జయించి ధ్యాన సిద్ధిని పొందుదురు. 


184 యోగసర్వస్వము 


త్రాటకము దగ్గర ఈ విషయములు వ్రాయబడినవి. ధ్యాత తన మనస్సులో 
భగవంతుని రూపమును స్టూలముగానో, సూక్ష ్యముగానో, తేజోరూపము 
గానో ధారణము జేసి తాదాత్మ్యసంబంధ మేర్పరచుకొనును. ధ్యాతకు 
ధ్యానమందు ఒకసారిగాని, అపుడపుడుగాని, సర్వదాగాని ధ్యేయము గోచరిం 
చినచో నది ధ్యాన మనబరగును. హరయోగులు పంచభూత ధారణయందు 
తదధిష్టాన దేవతలను ధ్యానింతురు. భక్తులు భగవంతుని సగుణమూర్తిని 
ధ్యానింతరు. ఈ ధ్యానయోగములు దేశకాల సాంప్రదాయ భేదముల ననుస 
రించి పలువిధములుగాను, ననంతముగానున్నటుల యాజ్ఞవల్క్య మహర్షి తన 
యోగసం హితలో “అన్యాన్యపి బహూన్యాహుర్ద్యానాని మునిసత్తమాళి అని 
సమర్హనము జేసినారు. స్టూలసూక్ష్మజ్యోతిర్హ్యానమార్గములు. ఘేరండసం 
హిత యందు సాధన కనుకూలముగొ వర్థించబడినవి. అష్టాంగయోగమును 
- స్వీకరించిన భక్తులు, జ్ఞానులు, మంత్రవేత్తలు, తాంత్రికులు, ఉపాసకులు 
మొదలుగా గలవారు తమతమ సాంప్రదాయ సిద్దములగు ధ్యేయరూపము 
లను గూడ ధ్యానయోగమందు గలుపుటచే, ధ్యానమార్గము లనంతముగా 
గన్సట్టుచున్నవి. ఇటులనే ప్రత్యాహారము మొదలుకొని, సమాధివరకును 
పలువిధములగు సాంప్రదాయములు కలియుచునే యున్నవి. ధ్యేయమం 
దలి గుణములు ధ్యాతకు సంక్రమించునను విషయము యోగరసాయన 
మందిటుల చెప్పబడినది-- 
పుష్పపంయోగత "స్తెలే యథా గంధః ప్రవర్తతే, 
యోగిదేహే తథా 'ధ్యానా జ్ఞాయతే గుణసంక్రమః, 


పుషుసంబంధమువలన, కరలిపికాచుటవలన తెలమునకు సువాసన 
ప య్‌ 
కలుగునటుల ధ్యానమువలన ధ్యేయమందలి గుణములు ధ్యాతకు సంక్ర 
మించును. 
మంత్రయోగో హఠశ్చెవ లయయోగః పృథక్‌ పృథక్‌, 
స్టూలం జ్యోతి స్తథా సూక్ష్మం ధ్యానం త్రివిధం స్మ ఎతమ్‌. 
స్థూలం మూర్తిమయం ప్రోక్తం జ్యోతి స్తేజోమయం భవేత్‌, 
సూక్ష్మం బిందుమయం బ్రహ్మ, బ్రహ్మకుండలీ పరదేవతా. 
స్టూలధ్యానం హి మంత్రస్య వివిధం పరికీర్తితమ్‌, 


హఠయోగము 185 


ఉపాసనాం పంచవిధా మనుప్పత్య మహర్షిభిః, 

ఏకం వై జ్యోతిషో ధ్యాన మధికారస్య భేదతః. 
సాధకానాం వినిర్దిష్టం త్రివిధం ధ్యానధామ వై, 
ధ్యానం యద్చ్రహ్మణ సప్పేజోమయం దీపస్ఫులింగకమ్‌, 
జ్యోతిర్హ్యానం హ్‌ భపతఆ ప్రకృతేః పురుషప్య చ 
అహం మమేతివత్తౌ చా౭_భిన్నా హి పరికీర్తితౌ, 

ధ్యానం వై బ్రహ్మణ పేజోమయం రూపం ప్రకల్పయేత్‌ క 
జ్యోతి ర్హ్యానం భవే త్తద్ధి ప్రాష్యం సరుకృపావశాత్‌ 3 
వాభిహృత్‌ భ్రూయుగాన్యాహుః ధ్యానస్థానం మనీషిణః, 
ధ్యానస్థానం వివిర్ణీతం సాధకస్యాధికారతః, 

ఆధారపద్మ మపరం ధ్యానస్టానం చతుర్థకమ్‌, 

కేచి న్నిరూపయన్తీహ యోగతత్త ్యవిశారదాః 

పిద్దే ధ్యానే హి ప్రత్యక్ష భవత్యాత్మా విశేషతః 


మంత్ర' హఠ లయ యోగములందు (క్రమముగా స్టూలధ్యానము, 
మూర్తిధ్యానము, జ్యోతిర్ద్యానము బిందుధ్యానము - ఈ మూడును నిర 
యించవలెను. ఇష్టదైవముయొక్క విగ్రహమును గాని పటమును గాని 
ధ్యానించినచో స్టూలధ్యాన మనబడును. బ్రహ్మను తేజోమయముగా ధ్యానిం 
చిన జ్యోతిర్హ్యానమగును. _ బ్రహ్మ an కుండలినీ శక్తులధ్యానము 
బిందుధ్యాన మనబడును. మంత్రయోగము చెప్పబడిన స్టూలధ్యానము 
పంచదేవోపాసనల ననుసరించి (సూర్యుడు, పార్వతి, విష్ణువు, గణపతి, 
శివుడు) అనేకవిధములుగా నున్నవి కాని హఠయోగములలో స్టూలధ్యాన 
మొకేవిధముగా నున్నది. అధికార తారతమ్యము ననుసరించి ధ్యానము 
మూడువిధములుగా నున్నది. దీపకరలికవలె తేజోమయ (బహ్మధ్యానము 
జ్యోతిర్థ్యాన మనబడును. జ్యోతిర్యానము ప్రకృతిధ్యానము కూడ అగును. 
బహ్మధ్యానము నగును. అహంకార మమకారములకు భేదము లేనటుల, 
(బెబ్మా ధ్యా 
(పకృతి పురుషులకును భేదము లేదు. బ్రహ్మను తేజోమయముగా కల్పించి, 
ధ్యానించు పద్ధతి గురుముఖముననే తెలిసికొనవలయును. _ జ్యోతిర్ట్యాన 
సాధనము కొరకు నాఖ్ళి, హృదయము, భూమధ్యము - అను మూడు 


186 యోగ సర్వస్వము 


స్టంముల నిర్ణయించిరి. కొందరు యోగవేత్తలు మూలాధారమును గూడ 
నాలుగవస్థానముగా నిర్ణయించిరి. సాధకుని యోగ్యతను బట్ట గురువు పై 
నాలుగింటిలో నేదో యొకదానిని నిర్ణయించును. జ్యోతిర్ద్యానముయొక్క 
సిడ్దావస్టలో నాత్మదర్శన మగును. 
వ న 
స్టూలధ్యానము 

స్వకీయహృదయే ధ్యాయే దిష్టదైవత ముత్తమమ్‌. 

యస్య దేవస్య యద్రూపం యథాభూషణవాహనమ్‌, 

తద్రూపం ధ్యాయతే నిత్యం స్టూలధ్యాన మిదం విదుః, 

సహస్రారే మహాపద్మే కర్ణికాయాం నిచింతయేత్‌, 

నాదబిందుమయం పీఠం ధ్యాయే త్తత్ర మనోహరమ్‌, 

ధ్యాయే త్తత్ర గురుం దేవం ద్విభుజం చ త్రిలోచనమ్‌, 

ళ్‌ ఉత్త «9 

ఎవం విధ గురుధ్యానాత్‌ స్టూలధ్యానం ప్రసిద్ద తిం 


స్టూలధ్యానముయొక్క (ప్రారంభములో విగ్రహములు, పటములు 
మొదలగువాటిని ధ్యానింతురు. హరయోగులు మాత్ర మాంతరికధ్యానమునే 
చేయుదురు. హృదయము, సహస్రారములు స్టూలధ్యానమునకు నిర్ణయించ 
బడినవి. ధ్యానశ్లోకములో నే విధముగా నిష్టదైవమునకు వాహనము, ఆభరణ 
ములు, వేషము, స్వరూపస్వభావాదులు వర్గించబడిననో, వాటిని తెలిసికొని, 
ఆ మూర్తిని ఆ యా స్థానములందు ధ్యానించవలెను. సహస్రారమందు 
తన గురువును శివరూపముగా ధ్యానించినచో స్టూలధ్యానము సిద్దించును. 
ఇయ్యది యోగుల స్టూలధ్యానమ్రై యున్నది. 


జ్య్వోతిర్జా గానము: 


ఈ ధ్యానము హరయోగములో రెండువిధములుగా వర్ణించబడినది-- 
కథితం స్టూలధ్యానం తు, తేజోధ్యానం శ్రుణుష్వ మే, 
కాద స సి 9 (క జ 
యద్దా నేన యె గసంపిద్ధి రాత్మ ప్రత్యక్ష చేవ చ, 
మూలాధారే కుండలినీ భుజంగాకారరూ పిణీ, 
జీవాత్మా తిష్టతి తత్ర ప్రదీపకలికాకృతిః 
ధ్యాయే తేజోమయం బ్రహ్మ తేజోధ్యానం పరాత్సరమ్‌. 


హరయోగము 187 


భువోర్మధ్యే మనోర్డే స్‌ చ యత్తేజః ప్రణవాత్మ కమ్‌, 
ధ్యాయే జ్ఞా $లావరీయుక్తం తేజోధ్యానం తదేవ హి. 


జ్యోతిర్యానము తేజోధ్యాన మనబడును. _తేజోధ్యానము వలన 
[=] 

యోగసిది కలుగును. ఆత్మ (పత్యక్షమగును. మూలాధారమందు చుట్టలు 

డా అలు ౭ 
చుట్టుకొన్న సర్పాకారముగా కుండలినీశక్తియు, దీపకలికవలె జీవాత్మయు 
రీ ళం జః ( అ 
యున్నారు. వారిద్దరిని తేడోమయమగు (బ్రహ్మగా ధ్యానించవరెను. ఇయ్యది 
(ప్రకృతి పురుషులను తేజోమయముగా ధ్యానించు పద్దతియై యున్నది. 
కనుబొమ్మల మధ్యగాని, మనోర్హ్వమందు తేజఃస్వరూపమగు నోంకారమును, 
మంటలతో కూడిన సుదర్శనచక్రముగా భావించవలెను. పై రెండును 
హఠయోగుల జ్యోతిర్హ్యానములై యున్నవి. 
డా మలా 


సూక్ష్మధ్యానము (బిందుధ్యానము) 
తేజోధ్యానం శ్రుతం చండ, సూక్ష్మధ్యానం వదామ్యహమ్‌, 
బహుభాగ్యవశా ద్యస్య కుండలీ జాగృతా భవేత్‌. 
ఆత్మనః సహ యోగేన నేత్రరంధ్రా ద్వినిర్గతా, 
విహరే ద్రాజమాగ్లే చ చంచలత్యా న్న దృశ్యతే, 
శాంభవీముద్రయా యోగీ ధ్యానయోగేన సిద్ద్యతి. 
సూక్ష్మధ్యాన మిదం గోప్యం దేవానా మపి దుర్లభమ్‌. 
స్టూలధ్యానా చృతగుణం తేజోధ్యానం ప్రచక్షతే, 
తేజోధ్యానా ల్లక్షగుణం సూక్ష్మధ్యానం పరాత్సరమ్‌. 


సూక్ష్మ ధ్యానమును బిందుధ్యానమనియు, (బహ్మధ్యాన మునియు, 
కుండలీ ధ్యానమనియు నందురు. అనేక జన్మలయందలి పుణ్యవి శేషము 
వలన నీశక్తి మేల్కొనును. మూలాధారమునుండి బయలుదేరి, రెండుకళ్ల 
నుండి బయటకు వచ్చును. కుండలినీశక్తి మిక్కిలి సూక్ష్మమగుటచే కనులకు 
గోచరించదు. _ దీనిని శాంభవీముద్రతో చూతురు. ఈ విషయము 
శాంభవీముద్ర (ప్రకరణములో విపులముగా వ్రాయబడినది. ఈ ధ్యానము 
నేకాంతస్థలమందు చేయదగినది. స్టూలధ్యానముకం'టు తేజోధ్యానము నూరు 
రట్టు గొప్పది. దానికంటు బిందుధ్యానము లక్షరెట్లు గొప్పది. పై మూడును' 


188 యోగసర్వస్వము 
ఒకదానికొకటి సాధనములుగా నున్నవి. అనగా మొదటిది సిద్దించినగాని 
రెండవది, మూడవదియును సిద్ధించవు. 


సమాధి 


సమాధి హరయోగమున కంతిమాంగమై యున్నది. దాని స్వరూప 
స్వభావాదులు యోగశా స్త్రమందిటుల (వాయబడినది- 
సమాధిర్మంత్రయోగస్య మహాభావ ఇతీరితః 
హఠప్య చ మహాబోధః పమాధిస్తేన సిద్ధ్యతి. 
ప్రాణాయామస్య సిద్దా వై జీయన్తే ప్రాణవాయవః, 
తతో౬ధిగమ్యతే శక్తిః పూర్ణా కుంభకపాధనే, 
సమాధి ర్లఠయోగప్య త్వరితం ప్రాప్యతే తతః, 
శుక్రం వాయుర్మనశ్చెతే స్టూలకారణ సూక్ష్మతః. 
అభిన్నాష్తత్ర ప్రాధాన్యం వాయోరేవ విదుర్చుధాః, 
శక్తి స్వరూపకత్యాద్ది తన్నిరోధా న్మనోజయః, 
తస్మా న్మనోజయాచ్చెవ సమాధిః సమవాప్వతే. 
ప్రాణాయామే తథాధ్యానే సిద్దేవై పో౭_ధిగమ్యతే, 
ప్రాణాయామస్యోపదేశః కతమాయాఒధికారిణే 
ప్రదత్తః కీదృశశ్సెవ, మహాబోధ ప్రదాయకః, 
ఏతత్సర్వీం హి విజ్జేయం యోగజ్ఞాద్గురుదేవతః, 
యోగక్రియా యాః పరమం సమాధిః ఫలమిష్యతే. 
శరీరతో మనః సమ్యగపనీయ విజిత్య తత్‌, 
స్వస్వరూపోపలబ్లిర్హి, సమాధిరితి చోచ్యతే. 
అద్వితీయ మహం బ్రహ్మ పచ్చిదానందప్వరూపధృక్‌, 
నిత్యముక్షో౬స్కీతి సదా సమాధావనుభూయతే. 


మంత్రయోగ సమాధిని మహాభావ సమాధి యనియు, హఠయోగ 
సమాధిని మహాబోధ సమాధి యనియు నందురు. పాణాయామాభ్యాసము 
వలన కుంభక సిద్ధి కలిగిన పిమ్మట హఠయోగ సమాధి లభించును. వీర్యము, 
వాయువు, మనస్సు ఇవి మూడును స్టూలసూక్ష్మ కారణ స్వభావము 


హఠయోగము 189 


గల్లియున్నవి. _ శక్తిస్తరూప మగుటవలన పై మూడింటిలో వాయువే 
ప్రధానమై యున్నది. వాయునిరోధము వలన మనస్సు నిరోధించబడును. 
వాయునిరోధము వలన  మనోనిరోధమును, దానివలన సమాధి సిద్దియు 
గల్లుచున్నది. ప్రాణాయామము మరియు ధ్యానము సిద్దించుట తోడనే 
సమాధి ప్రారంభమగుచున్నది. ఏ యధికారికి (శిష్యునకు) ఏ ప్రాణాయామ 
మివ్వవలసినది గురువే నిర్ణయించును. సమాధి ప్రాప్తియే యోగసాధనకు 
ముఖ్యమగు ప్రయోజనముగా నున్నది. శరీరమునుండి మనస్సును వేరుచేసి, 
స్వస్వరూపమును పొందుటయే సమాధి యనబడును. సమాధి స్థితిలో 
మనస్సు లయము చెందును. అప్పుడు సచ్చిదానంద స్వరూపమగు 
నద్వితీయ (బహ్మము నేనే యనియు సుఖదుఃఖాదులు నాకు లేవనియు, 
నేను నిత్యముక్తుడనను భావము కలుగుచుండును. హఠయోగసమాధి 
వాయు జయము నాశయించియున్నది. వాయుజయము గల్గిన గాని 
హఠయోగ సమాధి సిద్ధించదు. 

నిర్గుణధ్యాన సంపన్నః సమాధిం చ తతో౬భ్య సేత్‌ | 

దినద్వాదశకేనైవ సమాధిం సమవాప్నుయాత్‌. 

వాయుం నిరుద్ద $ మేధావీ, జీవన్ముక్తో భవత్యయం. 

-- యోగతత్తో్యోపనిషత్‌ 


నిర్గుణధ్యానము సిద్ధించిన పిమ్మట సమాధి నభ్య సించవలెను. పన్నెండు 
రోజుల వరకు వాయువును నిరోధించగలిగినచో సమాధి సిద్దించును. 
సమాధి వలన స్వస్వరూప సాక్షాత్కార మగును గాన సాధకుడు జీవన్ముక్తు 
డగును. (శ్రీ రామకృష్ణ పరమహంస మరియు రమణ మహర్షియును 
సమాధికి పరిమితమగు కాలమునతిక్రమించి, ఇంకను ఎక్కువరోజులు సమా 
ధిలో నున్నటుల వారి జీవితచరిత్ర యందు వ్రాయబడినది.) సాంప్రదాయ 
భేదమును బట్టి సమాధి భేదము లేర్పడినవి. పాఠకుల సంశయ 
నివృత్తికొరకు వాటిని వ్రాయడమైనది. 


న్యూతం: 
తదేవ యథార్థ మాత్ర నిర్భాసం ప్వరూపశూన్యమివ సమాధిః 


190 యోగసర్వస్వము 


ధ్యాతధ్యాన భావములను వదలి క్రమముగా ధ్యేయైకగోచరమైన మాన 
సిక ఏకాగతయే సమాధియని చెప్పబడును.  ధ్యేయమగు బ్రహ్మాకార 
మనోవృత్తి ప్రవాహమును సవికల్పకము లేక సంప్రజ్ఞాత సమాధియందురు. 
(అసంప్రజ్ఞాత సమాధి రేక) వృత్తి శూన్యమైన మనసు బ్రహ్మాకారమును 
పొందినపుడు లేక బ్రహ్మాకారమైనపుడు, అసంప్రజ్ఞాత సమాధి లేక నిర్వికల్ప 
సమాధియని పిలువబడును. సాధకుడు గురుసన్నిధియందు వేదాంత 
శ్రవణము జేసి, పిమ్మట తచ్చింతనాత్మకమగు మననము జేయును. అటు 
పిమ్మట నిదిధ్యాసము చేయును. ఈ రెండింటిని సంప్రజ్ఞాత సమాధి 
యనియు, యసంప్రజ్ఞాత సమాధి యనియు వేదాంతు అందురు. పై 
సమాధులందు ఆత్మమనః సంయోగమే ప్రధానముగా గన్పట్టుచున్నది. 
ఇందులకు భిన్నముగా కొందరు యోగులు జీవాత్మ పరమాత్మల సంయోగమే 
యోగమని నుడువుచున్నారు. వారి సిద్దాంతము వ్రాయబడుచున్నది. 

జీవాత్మ పరమాత్త్మె క్యానస్థా త్రిపుటి రహితా 

పరమానందస్వరూపా శుద్ద చైతన్యాత్మికా భవతి. 

-- శాండిల్యోపనిషల్‌ 


సమాధిః సవుతావస్తా జీవాత్మ పరమాత్మనోః 
-- యోగ తత్త్వోపనిషత్‌ 


న యోగో నభసః పే న భూమౌ న రసాతలే, 
ఐక్యం జీవాత్మనో రాహుః యోగం యోగవిశారదాః. 
— దేవీభాగవతము 


సమాధి; సమతావస్థా జీవాత్మ పరమాత్మ నోః 
బ్రహ్మణ్యేవ స్టీతిర్వా సా సమాధిః ప్రత్యగాత్మ నః, 
జ్ఞానం యోగాత్మకం విద్ది యోగశ్చాష్టాంగ సంయుతు, 
సంయోగో యోగ ఇత్యుక్షో జీవాత్మ పరమాత్మనోః, 


యోగయాజ్జ్ఞవల్కుుడు 


దక్షప్రజాపతి తన సంహితలో సమాధిని వేరొక విధముగా వర్ణించి 
నారు. ఇంతవరకును పెవారు జీవాత్మ పరమాత్మల సంయోగమునే 


హఠయోగము 191 


యోగముగా నంగీకరించిరి. పై భావమునే దక్షపజాపతి కొంత కొంత 
సవరించి ఇటుల నిర్ణయించిరి. 

విషయేంద్రియ సంయోగః కేచిద్యోగం వదన్సి హి, 

అధర్మో ధర్మరూపేణ గృహీతస్తై సండితైః, 

మనపశ్చాత్మనశ్చెవ సంయోగం తథాపరే, 

ఉక్తానామధికా హ్యేతే కేవలం యోగవంచితాః. 

వృత్తి హీనం మనః కృత్వా, క్షేత్రజ్ఞం పరమాత్మని, 

ఏకీకృత్య విముచ్యేత యోగోఒయం ముఖ్య ఉచ్యతే. 


ప్రాపంచిక విషయ సంయోగమునే అనగా తాదాత్మ్యమునే యోగము 
నువారు అధర్మమును ధర్మముగా (గ్రహించినవారు గాని, యథార్థము 
తెలిసినవారు కారు. ఈ సమాధి యొక విధమగు జడసమాధిర్దై 
యున్నది. ఇది మొదటి క్లోకతాత్సర్యము. ఈ సమాధి మున్ముందు 
విశదీకరించ బడును. రెండవది ఆత్మ మనస్పంయోగాత్మకమైనది. దీనినే 
సిద్దాంతముగా జేసి చెప్పువారు మొదటి వారి కంట గొప్పవారైనను 
యోగసాంప్రదాయమును నూత్రము పూర్తిగా తెలిసికొనినవాఠు కారు. 
మనస్సును వృత్తి హీనముగా జేసి, క్షేతజ్ఞుని పరమాత్మయందైక్యము జేయు 
టయే సరియైన యోగమై యున్నది. మనస్తాదాత్మ్యమును బొందిన 
క్షేతజ్ఞని విడదీసి, కేత్రజ్ఞనకు బ్రహ్మాకారత యను స్తితిని సంపాదించు 
టయే సరియైన యోగమని దక్షప్రజాపతి సిద్దాంతమైయున్నది. నిదిధ్యాసమే 
నిర్వికల్ప సమాధియగును. మనన _ నిదిధ్యాసముల మధ్యలో సమాధి 
భేదములనన్నిటిని ముముక్టువు లభ్యసింతురు. ఇవన్నియు సర్వాత్మ భావనా 
సిద్ధికిని, బ్రహ్మాత్మనా సంస్థితికిని సోపానముల వంటివి. న్యాసులునారు 
“దేహం జహ్యాత్సమాధినా' సమాధితో దేహత్యాగము చేయవలసినదని హిత 
బోధ చేయుచున్నారు. యోగవెత్తలు సమాధిని ధర్మమేఘముగా గుర్తించి, 
ఆచరించి దాని (పయోజనమును బొందియు దానన పలువిధములుగా 
కొనియాడినారు. ధ్యాన ధారణ సమాధులను యోగశాస్త్ర వేత్తలు సంయ 
మమని _వ్యవహరించినారు. మన్వాదులుగూడ ధర్మాచరణము చేయు 
(పతివ్యక్తి కిని సంయమము ముఖ్యమగు ధర్మముగా విధించినారు. సమాధిని 


192 యోగసర్వస్వము 


సర్వదా చేయుచుండవలెను. అనగా హృదయమందుగాని బాహ్యమందుగాని 
చేయవలెను. సమాధి సవికల్పకము, నిర్వికల్పకము అని రెండు విధములుగా 
నున్నది. సవికల్పకము దృశ్యానువిద్దమనియు, శబ్దాను విద్దము అని రెండు 
విధములుగానున్నది - ఈ రెండు శేదములను కొందరు నిర్వికల్పకము 
నందు గూడ నంగీకరింతురు. మరికొందరు నిరాకరింతురు. నామరూప 
పృధక్కరణ పూర్వక సద్రూపపరత్వము, స్తభ్రీభావము, రసాస్వాదము అను 
నీ మూడింటిని కొందరు నిర్వికల్పక భేదము లనియు, మరికొందరు 
స్వతంత్రము లనియు భిన్నాభిప్రాయులై యున్నారు. ఇప్పడవన్నియు 
(క్రమముగా వాయబడుచున్నవి. 


1 దృశ్యానువిద్దము: 
డా 
కామాద్యాశ్చిత్తగా దృశ్యా స్తత్సాక్తిత్వేన చేతనమ్‌, 
ధ్యాయేద్ద ఎ్రశ్యానువిద్దోడ.యం సవూధిః సవికల్పకః. 


చిత్తగతమగు కామాదులకు నేను సాక్షిని. నేను వాటికం కొ భిన్నుడను 
- అని జీవుని విడదీయుటకు చేయు ప్రయత్నమును దృశ్యానువిద్ద సవికల్పక 
సమాధియందురు. 


Ya శబ్దానువిద్రము: 
అపంగప్పచ్చిదొనంద ప్ప సప్రభుః ద్వితపర్దితక, 
అస్మీతి శబ్దవిద్దో౭.యం సమాధి స్పవికల్పకః 


9 అల్లి ఖో 
కర్తృత్వ భోక్తృత్వాది రహితమైనట్టియు, సర్వగతమైనట్టియు బ్రహ్మ 
నేనే యని 'అహం బ్రహ్మాస్మి యను మహావాక్యములోని 'అస్మి' యను 
పదముచే చేయబడు ననుసంధానము శబ్బానువిద్దసమాధి యగును. దీని 
యొక్క పరిపాకావస్థయే సంప్రజ్ఞాత సమాధియని యందురు. 


ర నిర్మికల్ర క సమాది: 
స్వానుభూతి రసావేశా ద్ద ఎశ్యశబ్దాన పేక్తి తః 
విర్వికల్పసమాధి స్సా 5 న్నివాతస్టలదీపవత్‌ a 


హఠయోగము 193 


స్వానుభూతి రసావేశము వల్ల నిర్వికల్ప సమాధి యేర్సడును. దీనిలో 
దృశ్యానువిద్దము, శబ్దానువిద్ధము లుండవు. ఇందులో చిత్రము గారిలేనిచోట 
నున్న దీపము వలె నిశ్చలముగా నుండును. మరియు స్వరూపానుభూతి 
పూర్తిగా నుండును. దీనినే కొందరు శాండిల్య మహర్షి (ప్రోక్రమగు “సా 
పరాభక్తి రీశ్వరే% యను సూత్రముచే సూచించబడిన పరాభక్తియందురు. 
యోగవేత్తలు నిర్వికల్పము నసంప్రజ్ఞాతసమాధి యందురు. 


4 నామరూవ వ్రుథక్కరణ సమాది: 
హృది వా బాహ్యదేశే౭. పీ యపష్మిన్క స్మింశ్చ వస్తుని, 
సమాధిరీదృ కృన్మాత్రా నామరూప పృథక్కృతః 
అస్తి భాతి (ప్రియం రూపం నామ చేత్యంశపంచకమ్‌, 
ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతో ద్వయమ్‌. 
ఉపేక్ష్య నామరూపే ద్వే పచ్చిదానందతత్పరః, 


మనకు కనబడు జగత్తునందు అయిదు అంశములు గన్పట్టుచున్నవి. 
జగత్తు _ ప్రకృతిపురుషాత్మక మయినది. సత్త, భావము, (శ్రేమ ఈ 
మూడును (బహ్మరూపములును, నొమరూసపములు రెండును జగద్రూప 
ములు వైయున్నవి. జగదూపములగు నామరూపములను త్యజించి, 
సచ్చిదానందరూపుడై యుండుట నామరూప పృథక్కరణ సమాధి యన 
ఖరగును. దీనిని హృదయమందుగాని లేక బాహ్యమం దేవస్తువునందైనగాని 
చేయవచ్చును. 


5. న్తబీభావము: 


(1) దీనిని జడసమాధి యందురు. ఇది రెండు విధములుగా నున్నది. 
ప్రాపంచికమగు దుఃఖాదులయందు తన్మయత కలిగినపుడు, చిత్తమున కొక 
విధమగు జడత్వము కలుగును, ఆకస్మికముగా సంభవించు సుఖదుఃఖొదుల 
వల్ల గూడ నీ సమాధి కలుగును. స్వస్వరూప జ్ఞానము లేకుండుటయే 
జడత్వమని పెద్దలు చెప్పుచుందురు. ఆత్మస్మ ఎతిలేని సమాధు లన్నియు 
జడసమాధులగును. అప్పుడు సామాన్యముగా శ్వాసరోధము, తన్మయత్వము 


1941 యోగసర్వస్వము 


స్వస్వరూపజ్ఞానము లేకుందుట మొదలగు లక్షణములు సంభవించును. ఈ 
జడసమాధులు (తిపురారహస్యమందు విపులముగా వ్రాయబడినవి, 


(2) ప్రాణాయామము వల్లను, లంబికాయోగము వల్లను గలుగు 
సమాధులను జడసమాధులందురు. అంబికాభ్యాసము వల్లను, మత్తు గలుగు 
నోషధులను తినియును, కొందరు భూమియందు కొంతకాలము వరకు పాత్రి 
పెట్టించుకొందురు. ఇటువంటివన్నియు జడసమాధు లగును. ఇవన్నియును 
వాయుజయ సిద్ధిని లోకమునకు సూచించును. కాన నిరసించ దగినవి 
గాని యుషేక్టించ దగినవిగాని గాజాలవు. లంబికాయోగము దీర్ణకాలము 
జీవించుటకు ప్రారబ్దనాశముకునుపయోగించును. ఒక్కొక్క భూతమును 
జయించుట కష్టసాధ్యమును, దుర్లభము వైయుండగా, లోకములో కొందరు 
వాయుజయ సూచకములగు నీ సమాధుల నుపేక్షజేయుట యథార్ధజ్ఞానము 
లేకుండుటయే యగును. 


6. రనాన్యొద ననూధి: 1 


(భామరీకుంభకము జేసినచో దానివలన కలుగు నాదమందు మనస్సు 
లయించగా నొక విధనుగు సమాధి కలుగును. దానియందు రసాస్వాదము 
గలుగుటచే, దానినే కొందరు రసాస్యాదసమాధి యనుచున్నారు. భక్తిరసా 
నుభూతిగల మహాత్ములు, భగవద్భజనమం దొకవిధమగు రసానుభూతి లేక 
యానందము గలుగు ననియు, అది తదితర సాధనములందు లేదనియు 
చెప్పుచున్నారు. ఈ రసాస్వాదము (పేమ, భక్తియందే కలదనియు, 
అందులకు గోపికల, దృష్టాంతముగా తీసికొని "-పమరసికులు చెప్పు 
చున్నారు. ఈ విషయమును విపులముగా తెలిసికొనుటకు, శాండిల్య 
నారద భక్తిసూత్రములను, భక్తిరసామృత సింధువును జూడవచ్చును. పైవారి 
రసాస్వాదము సూచనప్రాయముగా (వాయబడుచున్నది. 

వైషాతిదుస్సహా క్షున్మాం త్యక్షోదమపి బాధతే, 

పిబన్తం త్వన్ముఖాంభోజచ్యుతం హరికథామృతమ్‌. 


ప్రాణికోటులను బాధించునట్టియు దుస్సహమునగు నాకలి యుదక 
ప్రాశనము గూడ మానినప్పటికిని, మీ ముఖకమల చ్యుతమగు హరికథా మృత 


హఠయోగము 195 


మును పానము చేయుచున్న నన్ను బాధించుటలేదని శుకయోగీంద్రునితో 
పరీక్షిన్మహారాజు చెప్పినటుల (శ్రీమద్భాగవతమందు వ్రాయబడియున్నది. 
'తవ కథామృతం తప్పజీవనం) సంసార తాపతప్పులకు నీ కథలు అమృతము 
వంటివని గోపికలు శ్రీకృష్ణునితో ననిరి. ఇంతియేగాక-- 

యా నిర్వ్యృతి స్తనుభృతాం తవ పాదపద్మ 

ధ్యానాద్భవజ్ఞనకథా శ్రవణే నవా స్యాత్‌, 

సా బ్రహ్మణి స్వమ హిమన్యపి నాథ మాభూ 

త్కింత్వంతకొ సిలులితా తృతతాం విమానాత్‌. 

-- శ్రీమద్భాగవతము 

శాండిల్యసూత్రవ్యాఖ్యానే నారాయణతీర్జాః: 

కేవలబోధే అశనాదివిక్తేపో న నివర్తతే, 

భక సో౭_పి నివర్తతే, 

హరే రీషచ్చుతివిధౌ రసాస్వాదః సతాం భవేత్‌. 

+ భక్తిరసామృత సింధువు 

ఓ భగవంతుడా! దేహధారులకు నీ పాదపద్మ ధ్యానము వల్లగాని, 
నీ భక్తుల కథలను  వినుటవలనగాని కలుగు నానందము (బహ్మాత్మనా 
సంస్టితియందు గూడ లేదని ధ్రువుడు శ్రీమహావిష్ణువును ప్రార్ధించు 
నపుడు చెప్పను. కేవలజ్ఞానమందు ఆకలి దప్పులు మొదలగు విస్హేపములు 
తొలగవనియు, భక్తివలన నవన్నియు తొలగిపోగలవని నారాయణ తీర్జుల 
నారు శాండిల్య భక్తి సూత వ్యాఖ్యానమందు భక్తుల యనుభవమును 
శాస్త్రరీత్యా నిరూపించినారు. భగవత్కథలు కొంత కొంత వినినను 
సత్సురుషులకు రసాస్వాదము గలుగును. 

ఏతె సృమాధిభి షడి? రృయేతా)_లం నిరంతరమ్‌ 

క గలితే ల 

యత్ర యత్ర మనో యాతి, తత్ర తత్ర పరామృతమ్‌. 


పైన వ్రాయబడిన సమాధి షట్కము నభ్యసించుచున్నచో క్రమముగా 
పరమాత్మసాక్షాత్కారము గలిగి, దేహాభిమానము తొలగిపోవును. మనస్సం 


196 యోగసర్వస్వము 


చారమున్నంతవరకు నమృతస్వరూపమగు నాత్మయే గోచరించుచుండును. 
సమాధి నభ్యసించుట వలన గలుగు ఫలము మైైత్రేయోపనిషత్తులో నిటుల 
వర్ణించబడినది. 

సమాధి నిర్హూతమలస్య చేతసో 

నివేశిత స్యాత్మని యత్సుఖం భవేత్‌, 

న శక్యతే వర్ణయితుం గిరా తదా 

స్వయం తదంతఃకరణేన గృహ్యతే. 


సమాధి నభ్యసించుటవలన చిత్తమందలి దోషములు తొలగిపోవును, 
శుద్ధమగును. అట్టి చిత్తము నాత్మయందు లగ్నము జేసినపుడు 
కలుగు నానందము వర్ణించ శక్యము గాదు. అట్టి సమయములో నా 
యానందమును చిత్త మనుభవించుచుండును గాని చెప్పజాలదు. చరకుడు 
సమాధివలన మానసిక వ్యాధులును, ప్రాణాయామము వలన శారీరకమగు 
రోగములును తగ్గిపోవుననుచున్నాడు. 

వాయుః పిత్తం కఫశ్చోక్తః శారీరో దోషసంగ్రహః, 

మానసః పునరుద్దిష్టో రజశ్చ తమ ఏవ చ 

ప్రశామ్యత్యాషధైః పూర్యో దైవయుక్తి వ్యపాశ్రయైః, 

మానసో జ్ఞాన విజ్ఞాన ధైర్య స్మృతి సమాధిభిః 


పాంచభొతికమగు స్టూలదేహమందు వాతము, పిత్తము, కఫము 
- అను మూడు ధాతువులు గలవు. అవి ప్రకోపించినచో వ్యాధి 
కలుగును. అదేవిధముగా మనస్సునకు రజోగుణ తమోగుణములు 
దోషములై యున్నవి. అవి యు దేకించినచో మానసికవ్యాధులు కలుగును. 
బౌషధములు, దైవభజనము, జపము, ప్రాణాయామములు - వీటివలన శారీ 
రక వ్యాధులు తొలగిపోవును. జ్ఞానము, విజ్ఞానము, ధైర్యము, భగవంతుని 
స్మరించుట, నామస్మరణము, సమాధి - వీటివలన మానసిక వ్యాధులు 
తొలగిపోవును. ఇప్పుడు హఠయోగములో వర్ణించబడిన సమాధి సాధనలు 
(వాయబడుచున్నవి. 

విద్యాప్రతీతిః స్వగురు ప్రతీతి రాత్మప్రతీతి ర్మనసః ప్రబోధః, 

దినే దినే యస్య భవే త్స యోగీ, సుశోభనాభ్యాప ముపైతి సద్యః. 


హఠయోగము 197 


శాంభవ్యా చైవ ఖేచర్యా భ్రామర్యా యోనిముద్రయా, 
ధ్యానం నాదం రసానందం లయ పిద్ధి శృతుర్విధా. 
పంచధా భక్తియోగేన మనోమూర్చా చ షడ్విధా, 
షడ్విధో౭.యం రాజయోగః ప్రత్యేక మవధారయ. 


సాధకునకు మొదట యోగమందును, పిమ్మట తన గురువునందును, 
అటుపిమ్మట తన శక్తిసామర్థ్యములయందును విశ్వాసముండవలెను. తన 
మనస్సును ప్రతిరోజు నిరుత్సాహము చెందకుండుటకై (ప్రబోధించు చుండ 
వలయును. ఇటుల చేయుచున్నచో సాధకున కభ్యాసము వెంట వెంటనే 
వృద్ధిచెందుచుండును. ఫలము వెంటనే కనబడుచుండును. హఠయోగ 
ములో ఆరు సమాధులును, ఒక్కొక్కదానికి ఒక్కొక్క ముదయును 
జెప్పబడినవి. అవి వరుసగా ధ్యానయోగ సమాధియందు శాంభవియు, 
నాదయోగ సమాధికి ఖేచరియు, రసానంద సమాధికి (భామరియు, లయ 
సిద్ధికి యోనిముద్రయు, భక్తియోగ సమాధికి భక్తియోగమును, రాజయోగ 
సమాధికి మనోమూర్చయును నిర్ణయించబడినవి. 


(1) ధ్యానయోగ నమాధి: 
శాంభవీ ముద్రికొం కృత్వా ఆత్మప్రత్యక్ష మానయేత్‌, 
బిందుం బ్రహ్మ సకృద్ద్రష్ట్వా మనప్తత్ర నియోజయేత్‌. 
ఖముధ్యే కురు చాత్మానం ఆత్మమధ్యే చ ఖం కురు, 
ఆత్మానం ఖమయం దృష్టా నన కించిదపి బాధతే, 
పదానందమయో భూత్వా సమాధిస్థో భవేన్నరః, 


ఈ సమాధులన్నియు సిద్ధించుటకు ముందుగా ముద్రా సిద్ధియైయుండ 
వలెను. మొదట శాంభవీ ముద్రవేసి ఆత్మను దర్శించుటకు ప్రయత్నించ 
వలెను. ఒక్కసారి ఆత్మను తేజోమయమగు బ్రహ్మగా జూచి మనస్సును 
దానియందే లయము చేయవలెను. సహస్రారమందలి నాకాశమందు 
తనను బ్రహ్మయందును, బ్రహ్మయందు తనను లీనముగా జేసి, ఇతర 
చింతలు లేక సమాధియందే మగ్నుడు కావలెను. అప్పుడు సాధకుడు 
ఆనందస్వరూపుడగును. 


198 యోగసర్వస్వము 


(2) నాదయోగ నమాధి: 
సాధనాత్‌ భేచరీముద్రా రసనోర్హ నం గతా పదా, 
తదా సమాధి సిద్ధిః న్యాద్ధిత్వా సాధారణ క్రియామ్‌. 


చాలన ఛేదన దోహనములచే దీర్ణలంబికను సాధించవలెను. అటు 
పిమ్మట కొండనాలుక దగ్గరనున్న  యమృతంపు బావిలో నాలుక స్థిర 
మగుచో నాదము వినబడుచుండును. ఇతరములను క్రియలను వదలి 
సాధకుడు సమాధియందు నాదమునే వినుచుండవలెను. 


(3) రసానంద సమాధి: 
అనిలం మందవేగేన (భామరీకుంభకం చరేత్‌, 
మందం విరేచయే ద్యాయుం భృంగనాదం తతో భవేత్‌. 
అంతఃస్టం భ్రామరీనాదం శ్రుత్వా తత్ర మనో నయేత్‌, 
సమాధిర్దాయతే తత్ర ఆనందః సోఒహమిత్యతః. 


సాధకుడు మొదట (భామరీకుంభకమును సాధించి కుంభకమును 
జేయవలెను. మిక్కిలి మెల్లగా రేచకము చేయుచున్నచో గండుతుమ్మెద 
నాదము బయలుదేరును. పూరకము గూడ నిదేవిధముగా జేయుచున్నచో 
(భ్రామరీ (ఆడుతుమ్మెద) నాద ముత్సన్నమగును. శరీరమందలి భ్రామరీ 
నాదమందు మనస్సును లయింపజేసినచో సమాధి సిద్ధించును. సమాధి 
కాలమందు నేనే (బహ్మను, అను నానందము కలుగుచుండును. 


(4) లయ సద్ది నమాధిః 
యోనిముద్రాం సమాసాద్య స్వయం శక్తిమయో భవేత్‌ 
సుశ్చంగారర సేవైవ విహరే త్సరమాత్మని. 
ఆనందమయః సంభూత్వా ఐక్యం బ్రహ్మణి సంభవేత్‌ : 
అహం బ్రహ్మేతి వా౬ద్వెతం సమాధిస్తేన జాయతే. 
మొదట యోనిముద్రను సాధించి సాధకుడు తనను శక్తిస్వరూ పిణిగా 


భావించవలెను. పరమాత్మను భర్తగా భావించి ఆయనతో శృంగార క్రీడలు 
జరుపవలెను. దీనివలన తాను ఆనందమయుడై (బహ్మయందైక్యము 


హఠయోగము 199 


జెందును. నేనే (బ్రహ్మను అనుభావము సమాధికాలమందు సిద్దిం 
చును. దీనిని బంగాలీ వైష్ణవులు మంజరీసాధనమందురు. మంజరి యనగా 
భగవంతునికి [పియురాలు. ఆ భావముతోనే వారి సాధన పూర్తియగును. 


(5) భక్తియోగ నమాధిః 
స్వకీయ హృదయే ధ్యాయే దిష్టదేవ స్వరూపకమ్‌, 
చింతయే దృక్తియోగేవ పరమాష్లాదపూర్వ కమ్‌. 
ఆనందాశ్రు పుల కేన ' దశాభావః ప్రజాయతే, 
సమాధిః సంభవే తేన సంభవేచ్చ మనోన్మవీ. 


సాధకుడు తన హృదయపుండరీకమందు ఇష్టదేవతా స్వరూపమును 
భావించవలెను. దాస్యము, సఖ్యము, వాత్సల్యము మొదలగు వాటిలో 
నేదో యొక భావముతో భగవంతుని చింతించవలెను. కన్నుల వెంబడి 
యానందాశ్రువులు రాల్బవలెను. అప్పుడు శరీరమందు రోమాంచము గల్గును. 
తన్మయావస్థ ప్రాప్తించును. మనస్సు ప్రాపంచిక విషయములను పూర్తిగా 
విస్మరించుటవలన _ భక్తియోగసమాధి యర్పడును. మనోన్మని సిద్ధించును. 
దృష్టి భూమధ్యమందును, మనస్సు ఇష్టదైవమందును లగ్నమగును. ఇదియే 
మనోన్మని సిద్ధియై యున్నది. 


(6) రాజయోగ సమాధి: 
మనోమూర్చాం సమాపాద్య మన ఆత్మని చింతయేత్‌, 
పరమాత్మనః సమాయోగాత్‌ సమాధిం 'పమవాప్నుయాత్‌ 3 


మొదట సాధకుడు మూర్చాకుంభకమును సాధించి, తన మనస్సు 
నాత్మయందు లగ్నము జేయుటచే రాజయోగ సమాధి సిద్ధించును. పై 
సమాధులన్నింటిని ముద్రలసహాయమున సాధించవచ్చును. ముద్రలు 
9 ఆ ర్త (a 9 
సిద్ధించనిదే సమాధులు బద్ధెంచవు. సమాధులు సిద్దించినచో సర్వాత్మ 
భావము గలుగునని హఠయోగులు చెప్పుచున్నారు. 


4. హఠయోగము - యోగచికిత్స 
యోగచికిత్స జ క్త 


జీవితము నియమబద్దము కానందున, శరీరమందు రోగము లుత్సన్న 
మగుచుండును. సిద్దులు మూలికలతోను, స్వరమును మార్చియు రోగ 
ములు తిరిగి పుట్టకుండ నయము జేసికొందురు. షట్కర్మలు - ధౌతి, 
వస్తీ, నేతి, నౌళి, కపాలభాతి, గజకరణి - గృహత్యాగులగు సన్యాసులకు 
శ అత్మ అగి 9 
సిద్ధించినటుల గృహకృత్యములందు వ్యాపృతులగు సంసారులకు సిద్ధించవు. 
వాటివి నిత్యజీవితములో నభ్యసించుట కూడ దుస్వాధ్యముగా నుండును. 
rag? అట్టి తి చే ర్తి i 
కొన గృహస్థులకు సులభసాధ్యములైన ప్రక్రియల ర్సాటు జేసిరి. మొదట 
శ్వాసను మార్చవలయును. రోగసమయములో _ రోగశాంతికై శ్వాసను 
మార్చు పదతులు వ్రాయబడుచున్నవి. 
యి 


1 ఏ ముక్కులో శ్యాససంచారముండునో దానిని వదలి, రెండవ 
ముక్కును మూసి, మొదటిదానితో _రేచకపూరకములు జేయు 
చున్నచో శ్వాస మారును. 


2. శ్యాస సంచారమున్న ముక్కురంధ్రముతో వాయువును స్వీకరించి, 
వెంటనే రెండవ దానితో వదలుచుండినచో శ్వాస మారును. 


3. గాలి సంచరించు వైపున కొంతసేపు పరుండిన శ్వాస వెంటనే 
మారును. 


4. ఎక్కువ సేపుగాని, ఎక్కువ రోజులు గాని, రోగము తగ్గువరకుగాని 
శ్వాసను మార్చుటకు గాను శ్యాససంచారమున్న నాసికయందు దూది 
పింజగాని, గుండ్రముగా చుట్టిన గుడ్డ పీలికను పెట్టవలయును. 
దీనివలన శ్వాస మారును. ఎక్కువ రోజులు నిల్వయుండవల సిన 
వ్యాధి తక్కువ కాలములోనే తగ్గిపోవును గాని తిరిగి కనబడదు. 
శ్వాస మారగానే రోగము తగ్గ మొదలు పెట్టును. రోగము వలన 
కలుగు బాధలు క్రమక్రమముగా తగ్గిపోవుచుండును. పై సాధన 
ఫలములను పరీక్షించి తెరిసికొనవల సినదిగా సిద్దులు లోకమును 


హఠయోగము - యోగచికిత్స 201 


కోరుచున్నారు. యోగసాధన ఫలములు (ప్రత్యక్ష సిద్దములుగాను 
అవి నమ్మకము మీద నిలువ బడియుండలేదని - “ప్రత్యక్ష హేతవో 
యోగాఃఖో అని వ్యాసులువారు శాంతిపర్వమందు వ్రాసిరి. కొన్ని 
వ్యాధులకు సిద్ద చికిత్సలు వ్రాయబడుచున్నవి. వీటినన్నిటిని 
వాడినగాని, వాటి మహత్తు తెలియదు. 


ద్యారముః 


శరీరమందు జ్వరము పూర్తిగా స్థిరపడినపుడుగాని, జ్వరము వచ్చు 
సూచనలు కనబడిననుగాని అప్పుడు గాలి యాడుచున్న ముక్కును 
మూసివేసినవో జ్వరము పూర్తిగా తగ్గిపోవును. జ్వరము తగ్గువరకు 
ముక్కును గుడ్డఉండచేత మూసిఉంచనలెను. ఇందు వలన చాలకాలము 
నిల్వఉండతగిన జ్వరము కొలది సమయములోనే తగ్గి రోగికి సుఖము, 
ఆరోగ్యము చేకూరును. వావిలిచెట్టు వేరు రోగిచేతికి కట్టినచో అన్ని 
రకముల జ్వరముల్లు తప్పక తగ్గిపోవును. 


వ్‌ అల “ 
(పేగుల దోషము వల్హ వచ్చు జ్యారము: 


తెల్ల సోమిదపుటాకులనుగాని, మోదుగుటాకులనుగాని రెండు చేతు 
లతో నలిపి గుడలో మూటకటి, జ్వరమున్న రోజు (పొద్దున వాసన చూచిన 
Co ళు యి 
పై జ్వరము తగ్గిపోవును. 


తలనొ ప్పి 


ఈ బాధయున్నప్పుడు రెండు మోజేతుల 'పైభాగమందు గుడ్డ పీలికతో 
గాని త్రాడుతోగాని గట్టిగా బిగించి కట్టినచో, 4, 5 నిముషములలో 
ఎటువంటి తలనొప్పియైనను తగ్గిపోవును. నొప్పి తగ్గగానే కట్లు 
ఊడతీయవలెను. 


వొర్భ శు పోటు: 


ఇది సూర్యోదయముతో ప్రారంభమయి, మధ్యాహ్ననము వరకుండి 
సాయంకాలమగుసరికి క్రమముగా తగ్గుచుండును. ఇది తలలో ఒక 


202 యోగసర్వస్వము 


వైపునేయుండును. బాధయున్నవైపున మోచేతిని 'పైవిధముగానే బంధించ 
వలయును. గాలియాడుచున్న ముక్కును బిగించవలయును. పై రెండు 
క్రీయలనలన వెంటనే కలుగు ఫలితమునకు మీకు మిక్కిలి యాశ్చర్యము 
గలుగును. 


మాడు పోటు: 


ఇది బయలుదేరినపుడు రోగి చాలా బాధపడును. మిక్కిలి వ్యాకులత 
కలుగును. ప్రొద్దున పూట జలనేతి చేసినచో ఈ వ్యాధి వెంటనే తగ్గును. 
జలనేతివలన జలుబు చేయదు. తలబరువుగా కూడ నుండదు. కొమ్ము 
చెంబుతో ఈ (క్రియ సులభముగా చేయవచ్చును. గాలియాడుచున్న 
ముక్కులో చెంబుయొక్క కొమ్మునుంచి, చెంబును కొంచెము పైకెత్తి 
రెండవ వైపునకు తలను కొంచెము నంచినచో ఒక ముక్కునుండి, రెండవ 
ముక్కులోగుండా నీరు క్రిందకు వచ్చును. అదేవిధముగా రెండవ వైపున 
"గూడ చేయవలెను. 


అజీరము: 
£3 


కుడిముక్కులో గాలి యాడుచున్నపుడు భోజనము చేసినచో భోజ 
నము తొందరగా జ్లీర్ణముగును. అటుల కుదరనిచో భోజనము చే సినవెం'నే, 
నేలమీద ఎడమప్రక్కన కొద్దిసేపు పరుండ వలెను. విశాంతి లేని వారు 
వామనాసికను దూదితోగాని, గుడ్డతోగాని 15 నిముషములు మూసియుం 
చినచో భోజనము వెంటనే జ్లీర్థమగును. చాలకాలమునుండి "పైవ్యాధి 
యున్నవారు ప్రొద్దునను, సాయంకాలమందును నాభియందు చూపు 
నిలబెట్టి కొలది సేపు ఉన్నచో వారము రోజులకు పై వ్యాధి పూర్తిగా 
తగ్గిపోవును. 


5 | 
నవ్రాయక్తుతుల వృద్ది: 


తెల్లవారు జామున నిద్రనుండి మేల్కొనునపుడు పాదములను చేతు 
లను ముడుచుకొని మరల జాచవలేెను. పిఘ్మట రెండు ప్రక్కలకు 
నొత్తిగిలుచు, కాళ్లను చేతులను ముడుచుచు జాచుచుండ వలెను. ప్రతిదిన 


హఠయోగము - యోగచికిత 203 


మీ విధముగా అయిదారు నిముషములు చేయుచుండినచో, ప్రీహయకృతుల 
వృద్ధి తగ్గిపోవును. ఈ వ్యాధిలేనివారును, ఈ వ్యాధి తగ్గిపోయినవారును 
దీనిని నిత్యము జేయుచుండిన నీ బాధననుభవించవల సిన యావశ్యకత 
యుండదు. 


దంతరోగములు: 


మూత్ర విసర్ణనము చేయునపుడు, పై దంతములను (క్రింది దంత 
ములను గట్టగా నొక్కుచుండవలెను. ఈ విధముగా మూ(త్రమును పూర్తిగా 
విసర్ణనము చేయునంతవరకు నొక్కుచుండవలెను. ఇటుల చేయుచుండిన 
నాలుగైదు రోజులలోపల కదలిన దంతములు గట్టిపడును. ఈ |క్రియవలన 
దంతరోగములు పూర్తిగా తగ్గిపోవును. ఈ వ్యాధి లేనివారు దీని నాచరిం 
చినచో దంతములు స్టీరముగా నుండును. ప్రొద్దునపూట నువ్వుల నూనెతో 


దంతములను తోమినను,. దంతములు గట్టిపడి శుభముగానుండును. 


నరములబాధుః 


రొమ్మునందు, వీపుమీద, డొక్కలయందును బాధ కన్సడినచో, శ్వాస 
సంచారమున్న నాసికను మూసివేసినచో నాలుగైదు నిముషముల లోపల 
పైబాధ తొలగిపోవును. 
శ్యాసరోగము: 

ఈ వ్యాధి మిక్కిలి బాధతో కూడినదిరమైయున్నది. ఆయాసము 
వచ్చినపుడు గాలియాడుచున్న ముక్కును మూసివేసి, రెండవ ముక్కుతో 
గాలిని పీల్చుచున్నచో కొద్దిసేపటికి శ్యాసప్రకోపము తగ్గి పోవును. శ్వాస 
ప్రకోపము కల్షినపుడు - అనగా ఎన్నిసారులు ఈ వ్యాధి వచ్చునో 
అన్ని సార్లు శ్యాసనిరోధము జేయుచుండిన, నెలలోపల నీ వ్యాధి పూర్తిగా 
తగ్గిపోవును. ఓర్పుతో దీని నాచరించినచో స్థిరమగు ఫలము గలుగును. 


వాతరోగము: 


భోజనము చేసినవెంటనే పొడుగుపాటి పళ్లుగలిగిన కొమ్ముదువ్వెనతో 
తలను గటిగా దువ్వుకొనవలెను. దువ్వెన పండ్లు తల చర్మమునకు 
2) న. 


204 యోగసర్వస్వము 


బాగుగా రాచుకొనుచుండవలెను. అటుపిమ్మట వజాసనము వేసి 15 
నిముషములు వరకు కూర్చున్నచో వాతవ్యాధి పూర్తిగా తగ్గిపోవును. భోజ 
నము వెంటనే జీర్ణమగును. ప్రతిరోజు (ప్రొద్దున, సాయంకాలమున తప్పక 
దీని నాచరించుచున్నచో వాతరోగముగాని, అజ్లీర్ణముగాని యుండదు, తిరిగి 
రాదు. 


నేతరోగ, ములు: 


(ప్రతిరోజు నిద్రనుండి లేవగానే నోటితో నీరునింపి, ఇరువది సార్లు 
రెండుకళ్లమీదను నీళ్లు చల్లుచుండవలెను. ఎన్నిసార్లు నోటిలో నీరు పుక్కిట 
పట్టుదురో, అన్నిసార్లు కళ్లమీద నీరు చల్లుచుండవలెను. ప్రతిరోజు న్నానము 
చేయుటకు ముందుగా కాలి బొటనవేళ్లను నూనెలో ముంచి, పిమ్మట 
పాదములందు, అరికాళ్లయందు నూనె మర్దనము జేయవలెను. నూనెకు 
బదులుగా ఆవునెయ్యి లభించినచో మంచి ఫలమిచ్చును. కళ్లు లేనిదే 
కలియుగము లేదను న్యాయమును గుర్తించి కళ్లయొక్క యావశ్యకత 
గుర్తింతురు గాత. 


యాత (వయాణముు): 


ప్రయాణము చేయునపుడు ఏ వైపున శ్వాససంచారముండునో ఆ 
వైపు పాదమును ముందుబెట్టి వెళ్లినచో కార్య సిద్ది గలుగును. సుఖముగా 
నింటికి తిరిగి రావచ్చును. 


కొర్య నది: 

కోర్టు వ్యవహారములకు గాని, ఉద్యోగమును సంపాదించుటకు గాని 
వెళ్లునపుడు వాయుసంచారమున్న పాదమును ముందు బెట్టి వెళ్లవలెను. 
అధికారులతో మాట్టాడునపుడు శ్వాస సంచారమున్న వైపున పైయధికారి 
యుండునటుల నిలబడి మాట్లాడినచో కార్య సిద్దియగును. 


శత్రువళీ కరణము: 


నాసికారంధ్రములను పూర్తిగా మూసి నోటితో గాలిని పీల్చవలెను. 
అనగా _ శీతలిగాని, శీత్కారిగాని చేయవలెను. వాయువు స్టిరమగు 


హఠయోగము - యోగచికిత్స 205 


నపుడు శత్రువును తలంచినచో నతడు వశుడగును. వామనాసికయందు 
గాలియాడుచున్నచో నావైపు శత్రువుండునటులను, కుడిముక్కులో గాలి 
యాడుచున్నచో కుడివైపున నుండునటులను, సుషుమ్న యాడుచున్నచో 
మధ్యలో శత్రువుండునటుల సాధకుడు నిలబడవలెను. ఒకసారి వామ 
నాసికయందును, వేరొకసారి కుడిముక్కునందును గాలియాడు చున్నచో, 
సుషుమ్నా సంచారమని గుర్తించవలెను. ఈ సాధనవలన (ప్రబలమగు శత్రువు 


కూడ స్వాధీనమగును. 
రక్త శుద్ది: 

ప్రతిదినము శీత్కారిగాని శీతలిగాని చేయుచుండిన రక్తదోషములు 
తొలగిపోవును. దీనిని (ప్రొద్దునను, సాయంకాలమందును కొంచెము నీరు 
త్రాగి చేసినచో చర్మవ్యాధులు, దురద మొదలగునవి తొందరగా తొలగి 
పోవును. ఎడమ ముక్కుతో గాలిని పీల్చి, కుడి ముక్కుతో వదలుచున్నను 
పైన పేర్కొన్న ఫలితములు గలుగును. శరీరమందలి దుష్టమగు వేడి 
వెంటనే తొలగిపోవును. 


వతరబాధలు: 


శరీరమందు జ్యరముగాని, కురుపులుగాని, గాయముగాని మరి యే 
ఇతర బాధలుగాని యున్నచో శ్వాసను మార్చినచో బాధలు వెంటనే తొలగును. 
దారిననడచునపుడుగాని, దేహపరిశమగాని, ఇతరపనులు చేయునపుడుగాని 
కుడిముక్కును కొంచెము సేపు ఆపీనచో విశ్రాంతి గలుగును. ఎండలో 
నడుచునపుడు చెవుల మీద వస్త్రమును పూర్తిగా చుట్టినచో వడదెబ్బ 
తగులదు. జ్ఞాపకశక్తి తగ్గినపుడు మాడుమీద మేకు పెట్టి దానిమీద కొయ్య 
ముక్కతో తేలికగా కొట్టుచున్నచో స్మరణ శక్తి గలుగును. కనుబొమలను 


పూర్తిగా పైకి ఎత్తి దింపుచున్నచో జ్ఞాపకశక్తి వృద్ది చెందును. . ప్రతిదినము 
పద్మాసనము వేసి, నాలుకను తాలుమూలమందుంచి, అర్హగంటవరకున్నచో 
సమస్త వ్యాధులు తొలగును. (పాతఈకాలమందును, నాయంకాలమందును 
పద్మాసనము వేసి, బొడ్డువంక కొంత సేపు స్థిరముగా జూచుచుండినచో 
అజీర్ణము, అతిసారము, పరిణామశూల, అగ్నిమాంద్యము, మలబద్దము 


206 యోగసర్వస్వము 


మొదలగు నసాధ్య వ్యాధులు పూర్తిగా తొలగిపోవును. నిద్రనుండి లేవగానే 
శ్యాససంచారమున్న వైపు చేతిని ఆవైపున ముఖముమీద పెట్టుకొని, ప్రక్క 
మీదనుండి లేచినచో, ఆ రోజంతయు సుఖప్రదముగా నుండును. ఎర్రని 
ఉత్తరేణి వేరును పిల్లలచేతికి కట్టిన భూత, (పేతముల బాధయుండదు. 
లేతచింతమొక్కను ప్టీక్రి కష్టపడుచున్న గర్భిణీ ప్రీయొక్క తల ముందు 
భాగమందున్న వెంట్రుకలకు కట్టినచో వెంటనే ప్రసవించును. (ప్రసవించగానే 
వెంట్రుకలతో బాటు మొక్కను కత్తిరించి దూరముగా పారవేయవలెను. 
ఉదయకాలమందును, సాయంకాలము నాల్లుగంటల సమయమందును రాచ 
ఉసిరికయాకులను వాసన చూచుచుండినచో జీర్ణజ్యరము క్రమముగా తొలగి 
పోవును. పురుషునకు కుడిముక్కునందును, స్త్రీకి వామనాసికయందును 
వాయుసంచార కాలమందలి సంభోగము సుఖప్రదమగును. (ప్రతిరోజు ఒక 
తులము నేతిలో ఏడు ఎనిమిది నల్లని గుండ్రని మిరియములు వేసి కాచి, 
(త్రాగినచో రక్షదోషములు పూర్తిగా తొలగిపోవును. గంటకు ఒక సారి శ్వాస 
సంచారమును మార్చుచున్నచో ఆరోగ్యము, చిరయౌవనము, దీర్ణజీవితము 
లభించి స్థిరముగానుండును. ఒకగంట సేపు విపరీతకరిణి నభ్యసించినచో, 
స్టరమగు నారోగ్యము లభించి, చిరకాలము జీవించును. ప్రతిరోజు ప్రొద్దున, 
సాయంకాలమందును నూరుసార్లు అగ్నిసారము చేసినచో ఆమ దోషము 
వలన గలుగు విరేచనములు తొలగును. వాతకూడిక హరించును. 
జీర్ణశక్తి వృద్దియగును. బాగుగా పెరిగిన పొట్ట, (క్రొవ్వు తగ్గిపోవును. 
మిక్కుటమగు భోజనము, అకాలభోజనము - వీటివలన కలుగు బాధలు 
వెంటనే తొలగును. గాలిని బిగించి (కుంభించి) బొడ్డును వెన్నెముకకు 
తగిలించినచో మంచి ఫలితము గలుగును. వెంటనే విశ్రాంతి, సుఖము 
గలుగును. యోగశాస్త్రమం దిట్టి క్రియ వేరొకటి లేదనియే చెప్పవచ్చును. 
అగ్నిసారము జూడవచ్చును. 


చికిత్స (2) ఆసనములు -- వాటి ప్రయోజనము 


(1) ధ్యానము, జపము: పద్మాసనము, సిద్దాసనము, స్వస్తికాసనము, 
ముక్తాసనము, యోనిముద్ర. 


హరఠయోగము - యోగచికిత్స 207 


(2) కామలివ్స, సవామేహము, స్వ్యష్టదోషము, చిగుళ్లవానవు, వ్రమేహము, 
వంధ్యాత్యము, కుండలినీ (ప్రబోధము, క్షీణన్న ఎల మధుమే- 
హాము, శయ దగ్గు, ఉబ్బసము, మూత్రాశయ శూల, కంతులు, 
కను ముక్కు చెవి రోగములు, ఇలకరచుకౌన్స రొమ్ము, నుఖ 
వ్యాధులు: సిద్దాసనము, శీర్దాసనము, సర్వాంగము, విపరీతకరణి, 
మత్స్యాసనము, మత్స్యేంద్రాసనము. 


(3) బుతుధర్శము సరిగా లేకుండుట, బుతు ధర వికారము, ప్రదా 
రము, జననేంద్రియ గర్భాశయ వ్యాధులు; సర్వాంగము, 
పశ్చిమోత్తాసనము, శలభ భుజంగములు. గర్భిణీస్త్రీలు వీటిని 
చేయగూడదు. 


(4) శ్యానరోగము: మత్స్యేంద్రము, శలభము, సర్వాంగము, విపరీతకరణి, 
కపాలభాతి, శీతలి, శీత్కారి, గజకరణి, శుద్రమధు సేవనము, 
క్రీరఘృతాభ్యాసము. 


(5) జీర్ణశక్తి: సర్వాంగము, వజ్రము, పశ్చిమతానము, బద్ద పద్మాసనము. 


(6) వ్లీహయక్పుత్తుల వృద్ది: సర్వాంగము, హలాసనము, బద్ద పద్మాసనము, 
మయూరము, హంసాసనము. 
(7) (ప్రాబీనమందాగ్చి: హలాసనము, బద్ద పద్మాసనము, మయూరము, ధను 


రాసనము, మత్స్యాసనము, పొదహస్తాసనము, అగ్నిసారము, 
కపాలభాతి, 


(8) అండములవావు, బోదకాలు, కొళ్లుచేతులు నన్గగిల్లుటః గరుడాసనము, 
త్రికోణము, ఉత్కటము, వృక్షాసనము, శీర్తము, అల్లపురసములో 
తేనెకలిపి (త్రాగుచుండవలెను. 


(9) మూలవ్యాధి, భగందరము: అశ్వినీముద్ర, అగ్నిసారము, సిద్దాసనము, 
పశ్చిమోత్తాన, గోముఖము, మహాముద్ర. 


(10) ఆమవాతము: అగ్నిసారము, బద్దపద్మాసనము, కుక్కుటము. 


208 యోగసర్వస్వము 


(11) కండవాతము, శగగజ్డలు, క్షీళ్రవాతము: వృశ్చికాసనము, శీర్దాసనము, 
పశ్చిమతానము, సర్వాంగము, చక్రాసనము. 


(12) కుష్టు బొల్లి: కపాలాసనము, మహాముద్ర, విపరీతకరణి, పయఃపా 
నము. 


(13) విశ్రాంతి: శవాసనము, తటాకీముద్ర. 


(14) సర్వరోగ నివారణము, దీర్ణాయున్సు: పద్మము, శీర్దాసనము, 
సర్వాంగము, విపరీతకరణి, పశ్చిమతానము, మహాముద్ర. 


(15) నూను ఇలకరచుకొన్హ రొమ్ము: భుజంగ, శలభ, ధనురాసనములు. 


(16) అజ్జర్గము: సూర్యనమస్కారములు, శీర్షము, చక్రాసనము, పక్బి 
మతానము, జానుశిరాసనము,  సర్వాంగము, కర్ణ పీడనము, 
బద్దపద్మము, సర్పాసనము, భుజంగము, భుజంగినీము ద్ర, ఉష్ట్రా 
సనము, శక్తికొలది శీర్హాసనము చేయవలెను లేక, మయూరము, 
మత్స్యేంద్రము, మారీచము, వృశ్చికము, మత్స్యాసనము, గర్పా 
సనము, ఊర ఎపద్మము. 

ధి 


(17) అగ్గిమాంద్యము: (అజ్లీర్ణము జూడుడు.) 
(18) అరుచి, అన్హాయ్యిస్తము: (అజ్లీర్ణము జూడుడు.) 


(19) అవష్టంభీము లేక బద్దకోష్టము, మలబద్దకము: జానుశిరము, పళ్చి 
మతానము, సర్వాంగము, కర్ణపీడనము, మయూరచక్రములు, 
ఉష్ట్రము, మత్స్యేంద్రము, ప్రారంభములో మంచి నీరుగాని, 
పండ్లరసముగాని, కాఫీగాని త్రాగనలయును. 


(20) (పేగుల అరుపులు: రెండు నెలల వరకు పాలలో తేనె కలిపి 
త్రాగవలయును. మత్స్యేంద్రము, ఉష్ట్రము, చక్రము, సర్పా 
సనము, మయూరము, బద్దపద్మము, _ గర్భాసనము, సళ్చి 
మోత్తాన జానుశిర పవన ముక్తాసనములు లేక సర్వాంగము. 


హఠయోగము - యోగచికిత్స 209 


ఊర్హ్య పద్మము,వృక్షము లేక ఎక్కువ సేపు కపాలమును గాని 
యఖ ఆయి 

విపరీతకరణి గాని చేయవలెను. లేక పశ్చిమతానము, బద్దపద్మా 

సనము, చక్రాసనము, వృక్షాసనము, వృశ్చికము, మత్స్యేంద్రము, 

మయూరము లేక కపాలాసనమును, ఊర్హ్వ సర్వాంగమును 

ఎక్కువ సేపు చేయవలెను. 


(21) ఉదరశూలలు: కపాలభాతి, అగ్నిసారము, మయూరము, మత్స్యేం 
(దము, శీర్షము. 


(22) నడుము నొప్పి: మేరుదండములు, (త్రికోణము, హస్తపాదము, 
జానుశిరము, ఉష్ట్రాసనము లేక సర్యాంగక్షర్ణ పీడనములు, ఊర్హ్వ 
సర్వ్యాంగము, మత్స్యేంద్ర వృశ్చిక శీర్షాసనములు. 


(23) ఊపిరికుట్టు పట్టుట: దృఢాసనమందు కాలుపైకి ఎత్తి దింపు 
చుండవలెను. అగ్సిసారము లాభదాయకము. 


(24) కంఠదోషము: (అజీర్ణము చూడవలెను) కంఠబంధములు చేపిన 
చాలా మంచిది. 


(25) కాన: జానుశీర్ద, పశ్చిమతాన సర్వాంగ శీర్షములు, జలనేతి ప్రధాన 
ముగా నుండవలెను. నిత్యము శుద్దమగు తేనె త్రాగవలయును. 


(26) (క్రిమి, నులిపురుగు: కపాలభాతి, అగ్నిసారము, సూర్యభేదనము, 
చక్రవృశ్చిక, మత్స్యేంద్ర, పశ్చిమతాన, జానుశిర, ఉష్ట్రమయూర 
సర్వాంగ గర్భాసన శీర్షక్షర్ణ పీడనాసనములు, మత్స్యేంద్రాసన 
మెక్కువగా చేయవలెను. ప్రారంభములో చన్నీళ్లలో తేనె కలిపి 
(త్రాగవలెను. 


(27) దగ్గుః (కాస చూడవలయును.) 


(28) పుల్మితేనువులు: (అజీర్ణము చూడుడు.) 


210 యోగసర్వస్వము 


(29) గండమాల: ఊర్ద్వ సర్వాంగ కపాలాసనములు, నేతి భేదములు 
ముఖ్యముగా నుండవలెను. బదనిక ఆకు వేయించి కట్టవలెను. 


(30) గర్భాశయ దోషములు: మొదట చన్నీళ్లలో తేనె కలిపి త్రాగ 
వలయును. శీర్షము, సర్వాంగము, సూర్యనమస్కారములు 
శక్తికొలది చేయవలెను. 


(31) కళ్లైపడుటః (కంఠదోషము చూడుడు.) 


(32) గుల్మ ములు: ఊర్హ్వసర్వాంగము, శీర్దాసనము, మయూరము. రోగులు 
వారి ప్రకృతి ననుసరించి యాహారమును తీసికొనవలెను. 


ఆమవాతము: (ప్రేగుల అరుపులు చూడుడు.) 


(33) మోకాళ్లనొప్పీ, కాళ్లజూలు, కాళ్లు నమలుట: పాదములందు నూనె 
మర్దనము తప్పకయుండవలెను. జిల్లేడాకులు గొని, తూటాకు 
గాని మోదుగుటాకులుగాని ఆముదముతో వేయించి కట్టవలెను. 
వృక్షము, వజ్రోళి, గరుడసంకట శీర్దాసనములు. 


(34) కాళ్లనొప్పు: హస్తపాదాంగుష్టాసనము, పశ్చిమతానము, జానుశీర్షము, 
సర్వాంగము, క్షర్ణపీడనము, మత్స్యేంద్రము, సూర్యనమస్కార 
ములు, ప్రాణాసనము, చతుర కోణాసనము, ఏకహస్త భుజాస 
నము, ద్విహస్త భుజాసనము, ఏకపాద ద్విపాద శిరాసనములు, 
వాతాయనాసనము. 


(35) రొంప (పడిశము): సూత్రనేతి, జలనేతి, సూర్యనమస్కారములు, 
సర్వాంగము, కపాలాసనము. 


(36) బీర్ధజ్యురము (వురాణజ్యరము): మయూరము, చక్రాసనము, 
మత్స్యేంద్రాసనము, జానుశిరాసనము, గ్సీర్షము, సర్వాంగము 
వీటిని జ్వరము లేని సమయములో వేయవలెను. జ్వరము 
వచ్చినపుడు కపాలభాతి, భస్త్రిక, అగ్నిసారము, కుంభకము 
(సమవృత్తి ప్రాణాయామము) లను చేయవలెను. (ప్రారంభ 
ములో శీతలి, గీత్కారులు కూడ మిక్కిలి లాభదాయకములుగా 
నుండును, 


హఠయోగము = యోగచికిత్స 211 


(37) ఆవులింతలు, ఎక్కిళ్లు కపాలభాతి, అగ్నిసారము, శీర్షము, సర్వాం 
గములును, వేగముగా హలాసనము, పశ్చిమతానము, మేరుదం 
డాసనములను వేయవలెను. జాలంధరబంధము ముఖ్యమైనది. 


(38) పీహవృద్దిః చక్రాసనము, పశ్చిమతానము, జానుశిరము, సర్వాంగము, 
కర్ణపీడనము, శీరము, గర్భాసనము, మయూరము, ఉష్ట్రము, 
మత్స్యేంద్రము, వృశ్చికము, సూర్యనమస్కారములు. 


(39) అలవట: దండాసనము, శవాసనము, శాంతి పియాసనము, తటాకీ 
ముద్రలు. 


(40) దంతదోషములు: నిత్యము నువ్వులనూనెతో గండూషము చేయ 
వలెను. పండ్లు బాగుగా తోముకొనవలెను. అజీర్తిదోషము 
లేకుండా చేసికొనవలెను. మలమూత్ర విసర్దనము చేయు 
నపుడు చివరివరకు పండ్లను బిగించియున్నచో కదలినపండ్లు తిరిగి 
గటిపడును. సూత్రజలనేతులు, గీరాసనము, సర్వాంగములను 
ళు ఛై 
జేయవలెను. 


(41) ద్దు ప్రీదోషములు: (త్రాటకము, జలనేతి, సూత్రనేతి, కపాలభాతి, 
శీర్షము, సర్వాంగము. 

(42) నలాశితవాయువు: (ఆమవాతము జూడుడు.) 

(43) న్మిదానాశవము: సూర్యనమస్కారములు, శీర్షము. 


(44) వీవునొవ్పు: (నడుము నొప్పి చూడవలెను.) సుప్తవజాసనము, 
భుజంగ, శలభ, ధనురాసనములు. 


(45) పాండురోగము: పశ్చిమతానము, జానుశీర్షము, సర్వాంగము, కర్ణ 
పీడనము, శీరాసనము, మత్స్యాసనము, బద్దపద్మము, మయూ 
రము, సర్బాసనము, చక్రాసనము, మత్స్యేంద్రము, వృశ్చికము, 
శక్తిననుసరించి తగు ప్రమాణములో సూర్యనమస్కారములు 
చేయవలెను. 


212 యోగసర్వస్వము 


(46) వీననరోగము: నూతినుంచి తోడి తెచ్చిన నీటితో జలనేతి ప్రతిదినము 
చేయుచుండవలెను. ఊర్చసర్వాంగము, శీర్షము, మయూరము, 
హంసాసనము. 


(47) ఉదరదోషములు: కపాలభాతి, భస్త్రిక, అగ్నిసారము, తాడాసనము, 
కోణాసనము, సూర్యనమస్కారములు. 


5 ఫై అ ఇ అగ్గి 

(48) బలహినతః సూర్యనమస్కొారములు, ఊర్ణ్వపద్మాసనము, ఉత్ధిత 
పద్మాసనము, కుక్కుటాసనము, బకాసనము, లోలాసనము, 
మయూరము, కొండిన్యము, గాలవాసనము, 


49) బుది దోషము: ఊర ఇసరాఇంగము, శీరాసనభేదములు, వజోళి 
ద్‌ టు శ్రే ట్ర 
ముద, వృక్షాసనము. 


(50) మందాగ్గీ: (అగ్నిమాంద్యము చూడుడు.) 


(51) మేదోరోగము: సూర్యనమస్కారములు, చక్రాసనము, కోణాసనము, 
పశ్చిమతానము, జానుశిరము, ఉత్తానపాదము, మేరుదండ 
ములు, సర్వాంగము, క్షర్ణ పీడనము, గర్భాసనము, బద్ధపద్మము, 
మయూరము, హంసము, సుప్తవజము, ఉష్ట్రాసనము, మత్స్యేం 
(దము, మేదస్సువృద్ధి జేయని యాహారమును తీసికొనవలెను. 


(52) యక్తత్తువృద్రిః: మయూరము, గీర్షము, యోగముద, సుప్పవజ్రాస 
నము. 


(53) రక్తదోవము: కంఠబంధములు, శీర్షము, వృక్షము, సర్వాంగము, 
మయూరము, సూర్యనమస్కారములు. 


(54) వాతదోషము: సూర్యనమస్కారములు, మేరుదండములు, నూనె 
మర్హనము ముఖ్యముగా నుండవలెను. 


(55) వీర్యదోషము: సూర్యనమస్కారములు, శీరాసనభేదములు, సర్వాం 
గము, విపరీతకరణి, ఉడ్డీయానము, అగ్నిసారములను ముఖ్య 
ముగా చేయుచుండవలెను. 


హఠయోగము - యోగచికిత్స 213 


(56) వువణవుద్దిః: ఈ రోగ మనేకకారణములవల్ల కలుగుచుండును. 
మార్పులనుబట్టి చికిత్స చేయవలెను. ప్రతినిత్యము పక్షమువ 
ళు ల్‌ 
రకును అల్లపు రసములో తేనె కలిపి త్రాగుచుండవలెను. 
గరుడసంకటములు, శీరము, సర్యాంగము. 
అ 


(57) శిలోలోగము: సూత్రనేతి, జలనేతులు ముఖ్యముగా నుండవలెను. 
మలబద్దకము తొలగించుకొనవలెను. అరసోలెడు చన్నీళ్లలో ఒక 
బౌన్సు తేనె కలిపి ప్రొద్దునపూట త్రాగుచున్నచో మలబద్ధకము 
తొలగును. శీరము, సర్వాంగము విపరీతకరణి. 

ఛై 
(58) శ్యాసః (కాస చూడుడు.) 


(59) వెంట్రుకలు నెరయుటః (ప్రతిరోజు జలనేతి చేయవలెను. కొబ్బరి 
పాలతో తల మర్దించవలెను. శీర్తము, సర్వాంగము, విపరీతకర 
ణిని గంటసేపు చేయవలెను. 


(60) వాపు: గీర్దాసనము, సర్వాంగము, వృక్షము, వజోళి. 


(61) శ్రమ (ఆయానము): భస్త్రిక, అగ్నిసారము, కపాలభాతి, శ్వాసను 
మార్చుట. 


(62) సోమరితనము: వృక్షము, సూర్యనమస్కారములు. 
(63) సంధివాతము: (వాతవికారము చూడుడు.) 


(64) స్వరభింగము: (కంఠదోషము చూడుడు) అగ్నిసారము, కపాలభాతి, 
భుజంగినీము ద్ర, గీత్రలి గీత్కారులు. 


(65) హృదయవికారము: విపరీతకరణి, వృక్షము, సూర్యనమస్కారములు. 
(66) నుఖవ్వాధులు: వజ్రోళి, అగ్నిసారము, అశ్వినీముద్ర, మయూరము, 
శీర్షము, సర్వాంగము, మత్స్యేంద్రము, అర్ధ మత్స్యేంద్రము, 
ఉషఃపానము, సాత్తి గకాహారము. తెల్లవారుజామున నిద్రనుండి 
లేవగానే నీటితో ప్రారంభములో గండూషముజేసీ, రాత్రిపూట 


214 


యోగసర్వస్వము 


రాగిచెంబులో నిల్వయుంచిన నీటిని పొట్టనిండువరకు (త్రాగ 
వలెను. దీనివలన సుఖవ్యాధులు శీఘ్రముగా తగ్గిపోవును. 
ఇంతియేగాక అసాధ్యములగు దీర్షవ్యాధులు సైతము తొందరగా 
తగ్గును. ఇయ్యది ఆయుర్వేద శాస్త్రములో చెప్పబడిన పద్దతియై 
యున్నది. 


(67) జిగట, బంక్క నీళ్ల విరేచనములు: పొట్టుతో ఉన్న మినప పప్పుతో 


వండిన వేడి వేడి గారెలు తిన్నచో విరేచనములు వెంటనే 
తగ్గును. వాటిలో ఇంగువ, ఎండుమిర్చి, లవణము కలి పినూరిన 
కారమును కలుపవలెను.  కుక్కుటాసనము, ధనురాసనము, 
శంఖప్రక్షాళనము, వస్తి భేదములు, అశ్వినీముద్ర, అన్నిసారము. 


(68) మాగు (వ్యంగమ్బు) ముఖముమీద నల మచ్చలు బయలుదేరుట: 


జలనేతి, ఉషఃపానము, సర్వాంగము, విపరీతకరణి, కపాలభాతి, 


(69) క్షర్ధదోషములు - చెవులో చీము కొరుట మొదలగునవి: దీనికి సూత్ర 


నేతి ముఖ్యమైనది. సర్వాంగము, కర్ణపీడనము, విపరీతకరణి, 
జిహ్యాబంధము. 


(70) కంటివ్వాధులు: కంటినరములో వాయువు చేరినపుడు కంటి దోష 


ములు (ప్రారంభమగునని విదేహతంత్రములో చెప్పబడినది. ఈ 
వ్యాధికి నేతి ముఖ్యమైనది, (తాటకము, సూత్రనేతి, జలనేతి, 
దుగ్గనేతి, ఘృతనేతి. కన్యుగ్రుడ్డను కంటి చివరకు, కంటి మొద 
టికిని చాలనము (నడుపుట) చేయుచున్నచో కంటి దోషములు 
తొలగి పోవునని శివయోగ దీపికలో వ్రాయబడినది. చన్నీళ్లను 
నోటినిండా పూరించి, ప్రతిరోజు మూడుసార్లు, ప్రొద్దున, మధ్యా 
హ్నము, సాయంకాలములందు కన్నులమీద కూడా చన్నీళ్లు 
చేతితో పోయుచున్నచో కంటివ్యాధులు తగ్గును. ఆచమనము 
చేసి, తడి చేతులతో కన్నులను తుడిచినచో కంటివ్యాధులు 
తగ్గును. భోజనము చేసి, చేతులు కడుగు కొని, పిమ్మట 
రెండుచేతులను నీటితో రుద్ది, వాటిని కన్నులలో పోసిన 


హఠయోగము - యోగచికిళ్స £15 


కంటీపొరలు తగ్గునని సుషేణ సంహితలో వ్రాయబడినది. ఉద 
యాస్తమయ కాలములందు (బహ్మరంధ్రము మీద నీరుపోసి, 
కుడిచేతి బొటన, వ్రేలితో రుద్దినచో శిరోవ్యాధులు, కంటివ్యాధులు 
తప్పక తొలగిపోవునని ఘేరండసం హితలో వ్రాయబడినది. 


1) భూతావేళ చికిత్స: సూక్ష్మభూతములు (దయ్యములు, (శ్రేతములు, 
పిశాచములు) తన నావహించి బాధ పెట్టుచున్నచో యోగి తెలిసి 
కొని శ్యాసయందు అగ్నితత్త ము, వాయుతత్త $ము సంచరించు 
చుండగా కుంభకము జేసినచో నా బాధ తొలగునని మార్కండేయ 
పురాణములో నున్నది. 


72) నిర్విషీకరణము: విషముతో గూడిన భోజనము చేసినపుడు, పాము 
మొదలగునవి _ కరచినపుడును చేయవలసిన (క్రియ: కుడి 
ముక్కును గట్టిగా మూసి, వామనాసికతో గాలి పీల్చుచు 
న్నచో విషబాధ తొలగును. దీనిని శంకరుడు చేసినటుల స్వర 
చింతామణిలో నున్నది. మహాముద్ర, లంబిక, మయూరము, 
హంసాసనము. 


ప్ప) మరికొన్టి ఫలితములకు గొను కుంభిక చికిత్స: విషము హరిం 
చుటకును, జఠరాగ్ని వృద్ది చెందుటకును, భోజనము జ్లీర్ణమ 
గుటకును, జ్వరబాధ తగ్గుటకును, ఏదైనా ఒక అంగమందు 
బాధయున్నను, పరిణామశూలయందును, ఆజ్లీర్ణన్యాధియందును, 
చలిబాధ యెక్కువగా నున్నపుడును, కేవలకుంభకము జేసినచో 
పై బాధలన్నియు తొలగిపోవునని స్వరశాస్త్రమందున్నది. 


ర 


(74) స్థూలకాయునకు: వజోళి, వృక్ష, శీర్దాసనములు, యవలుకృశునకు, 
సర్వాంగము, విపరీతకరణి, గోధుమలు. 


(75) తేలుకొటు: సద్యః స్నానము, మయూర సర్వ్యాంగములు, తులసి 
ఆకు, ఉప్పు కలిపి నమలి బుగ్గన పెట్టుకొని రసము (మింగు 
చున్నచో విషపుబాధ తొందరగా తగ్గును. 


216 యోగసర్వస్వము 
(76) ఉదరవృద్ది, కఠివమగు పొట్ల: కసాలభాతి, అగ్నిసారము, సింహము, 
జిహ్వాబంధము, తటాకీ ముద్ర. 


(77) మధుమేహము: ఎలుకచెవికూర, తెల్లగలిజేరుకూర పప్పుతో వండి 
తినవలెను. సాధన ప్రారంభములో అరసోలెడు చన్నీళ్లలో 
ఒక బొన్సు తేనె కలిసి (త్రాగవలెను. సర్వాంగవిపరీతకరణులు, 
జానుశిరము, పశ్చిమతానము, వ(జోళిముద్ర. 


(78) మానసీక వ్యాధులు: ఇవి రజోగుణ తమోగుణములై యున్నవి. 
వీటీవలన కామక్రోధములు వృద్ధి చెందును. ఈ రెండింటివలన 
వాతము, పిత్తము, రక్తము ఇవి (ప్రకోపించి మనస్సునకు వ్యాకు 
లత కలిగించును. వీటికి చికిత్స చరకములో జ్ఞాన విజ్ఞానములు, 
ధైర్యము, సమాధులుగా (వాయబడినది. “భగవన్నామస్మరణ 
ఉత్తమ సాధనముగా శ్రీమద్భాగవతములో వ్రాయబడినది. 


(79) వాత దోషములు: శీర్షభేదములు, మయూరము, హంసము, సర్ప 
మండూక కర్కాటక గతులు; ప్రతినిత్యము శరీరమందు నూనె 
మర్షించ వలెను. 


(80) దోషగుణము: శరీరమందు జ్వరము వేడి యున్నపుడుగాని, స్త్రీకి 
తలనొప్పిగా నున్నప్పుడుగాని, అకాలమందుగాని స్త్రీతో సంభో 
గము జేసినచో దోషగుణము కల్లును. వాత పిత్త శ్చేష్మములు 
మూడును ప్రకోపించి, తలలో. వ్యాపించి ప్రాణము పోవునంతగా 
బాధ పెట్టుచుండును. దీనిని దోషగుణముగా చక్షుష్యతంత్ర 
ములో వ్రాసిరి. గజకరణి, (సూత్రనేతి, జలనేతి, దుగ్ధనేతి, 
సింహాసనము, వజ్రోళి, కపాలభాతి, అగ్నిసారము. 


(81) సంతాన విరోధము, నంధ్యాకరణము: స్త్రీ రజస్వలగా నున్న మూడు 
రోజులును, స్నానము తరువాత మూడురోజులును మొత్తము 
మీద ఆరురోజులు రోజున కొక పసుపుకొమ్ము తిన్నచో సంతాన 
బీజములు నశించును. ప్రీ వంధ్య యగునని 


హఠయోగము - యోగచికిత్స 217 


కుచుమారతంత్రములో వ్రాయబడినది. ఇందులకు హఠయోగ 
ములో వజ్రోళిక్రియయు, ఆయుర్వేదములో ఉత్తర వస్తియు 
చెప్పబడినవి. 


(82) చర్మ వ్యాధులు: శరీరమునకు నూనె మర్దించి, స్నానము జేసి 
సాధనము జేయవలెను. గజకరణీ, సర్వాంగము, విపరీతకరణి, 
శీరభేదములు, గీత్కారి. 
లె 


(83) రక్తపు పోటు: 100° తక్కువ యున్నను, 150° ఎక్కువ యున్నను 
(ప్రమాదము. ఎక్కువ పోటుకు సర్పగంధియు, తక్కువ 
పోటుకు జటామాంసియు కషాయముగాచి (త్రాగవలయును. 
అగ్నిసారము, కపాలభాతి, సర్వాంగము, విపరీతకరణి, హస్తా 
ధార శీర్షము, మహాముద్ర, భస్త్రికతోగాని లేక ఉజ్జాయితోగాని, 
గోరక్షాసన భద్రాసన మండూకాసనములు, కోణాసనములు. 


(84) మూలశంక, మొలలు, Fistula: శీరాసనము (ఆశ్వినీముద్రతో, 
ఉడ్యాణము, అగ్నిసారము, చక్రిక్రియ, గణేశ క్రియ, స్తలవస్తి 
జలవస్తులు, మహాముద్ర. 


(85) మూర్భతెరలు, రుద్రవాతము: మహాముద, జానుశిరము, పశ్చిమ 
తానము, ఉగము, కూర్మాసనము; తులసిగాని, రుద్రజడగాని, 
దుష్ట్రపాకుగాని, మూరుకొండగాని రసముతీసి, వెన్నపూసలో 
బెట్టి ప్రొద్దునపూట తినిపించవలెను. 


(86) 'పైత్యవికొరములు, మతిచెడుట, ఉన్మాదము: కొబ్బరిపాలలో కాకర 
ఆకు పసరు కలిపి ఉదయమున (త్రాగించవలెను. సర్యాంగము, 
విపరీతకరణి అర్హగంటవరకు చేయవలెను. 


(87) జలోదరము, నంజు, పొండురోగము, Fistula: మహాముద్ర (ఉజ్ఞా 
యితో) జానుశిరము, పశ్చిమతానము, ఉగ్రము, కూర్మము, 
ఉడ్డీయానము, అగ్నిసారము, విపరీతకరణి, శీతలి, శీత్కారి. 


218 


యోగసర్వస్వము 


(88) మూత్రరోగములు: ఈ వ్యాధి మధుమూత్రము, తంతు మూత్రము, 


బిందుమూత్రము, అమ్మూత్రము, (అసలు మ్మూతము బయటకు 
రాకుండా బాధ పెట్టుట) బహుమూత్రము అని పలువిధము 
లుగా నున్నది. వీటియన్నింటియందు దాహము విపరీతముగా 
నుండును. దాహమున్నచో, కొబ్బరినీళ్లు త్రాగవలయును. 
దాహము లేకుంటే పాలలో తేనె కలిపి త్రాగవలెను. 


ఉడీయానబంధ మాచరించిన తగునని గోరకుడు చెప్పెను. 
Ca ౧ A 


2. విపరీతకరణి, శీతలీకుంభకము, సమవృత్తి (ప్రాణాయామము. 


వృక్షము, వజోళి, అగ్నిసారములు క్రీ ఘఫలప్రదములు, ఎలుక 
చెవికూర తినవలెను. ఆవుపాలు, మజ్జిగ, పెరుగు, నెయ్యి 
వీటినెక్కువగా నుపయోగించవలెను. ఈ విధముగా మూడు 
నెలలభ్య సించినచో మూత్ర పిండములు, మూత్రనాడియగు విశ్యో 
దరయు బాగుపడును. 


(89) ప్రమేహము: వ్యాయామము, ఉద్వర్తనము (నలుగు పెట్టుకొనుట్స) 


చన్నీళ్లస్నానము. 
శరీరమునకు యాలకులపొడి, అగరు, మంచిచందనము కఠిపీ 
పూయవలెను. 


2. ప్రతిరోజు ఒక మైలుకు తగ్గకుండ నడచుచుండవలెను. 
3. కుస్తీ బాహు యుద్దము, వాహనముల (గుర్రము మొదలగునవి) 


4. 


మీద వేగముగా వెళ్ళుట మొదలగునవి యాచరించవలెను. 
వృక్షము, సర్యాంగము, విపరీతకరణి, శీర్షము, భస్త్రిక. 


(90) ఉబ్బునము: సూత్రనేతి, సర్వాంగము, విపరీతకరణి, మత్స్యము, 


మత్స్యేంద్రము, భస్త్రిక, కపాలభాతి, కొబ్బరిపాలలో కాకరు ఆకు 
పసరు. మొత్తము 2 జొన్సులు ఉదయమున పుచ్చుక్‌”నవలెను. 


(91) పరిస్టీతులవ్షియు వ్యతిరేకమైనపుడు: ధైర్యము, వేదాంత (శ్రవణము, 


నామస్మరణము, సమాధి, విజ్ఞానము, సర్వాంగము, విపరీతకరణి 
వీటి నెక్కువ సేపు చేయవలెను. 


హఠయోగము - యోగచికిత్స 219 


(92) చెవిలో హోరు పోటు, బధిరము, పరాకు మొదలగు క్రర్థ 
వ్యాధులు: సర్వాంగ కర్ణ పీడనములు, సూత్రనేతి, సింహాసనము 
(జిహ్యాబంధముతో, (తాటకము (అపాంగముతో - క్రీగంటి 
చూపు). 

(93) వాన్లోషము, నత్తి, మాటలు రాకుండుట మొదలగునవి: వసకొమ్ము 
పొడి వెన్నపూసలో కలిపి నాలుక మీదను, క్రిందనున్న నరము 
మీదను రుద్దవలెను. వృక్ష సర్యాంగములు, సింహజిహ్వాబంధ 
ములు, 


(94) వాతదోవములు: వజ్రోళి, శీర్ష్వము, సర్వాంగము, వృశ్చిక చక్రిక, 
గండభేరుండాదులు. 


(95) నీరనము: వజోళి, వృక్షము, ఉత్టిత శీర్షము, వృశ్చికము, శీర్షము. 


(96) ప్రీలవ్యాధులు, మూర్చ ప్రదరము మొదలగునవి: ఇష్టములేని 
సంసారము, మైథునము, ప్రథమ సమాగమములో భయపడుట - 
వీటివలన మూర్చ, హిస్టీరియా, రుద్రవాతము మొదలగునవి 
కలుగును. ఈ విషయము వాత్స్యాయన కామసూత్రములు, 
దాంపత్యదీ పిక మొదలగు (గంథములందును, శారీర్క్యా స్త్ర వేత్తల 
-(గంథములందు నిటుల వ్రాయబడినది. 
తా స్త్వనధిగత విశ్యాపైః ప్రసభ 
ముపక్రమ్యమాణాః సంప్రయోగద్వేషిణ్యో భవన్తి, 
సా (ప్రీతియోగ మప్రాప్హా, తేనోద్వేగేన, 
దూషితా పురుషద్వే షిణీ స్యాత్‌, 
విద్విష్టా వా తతో౭_న్యగా స్యాత్‌ = 


ప్రథమ సమాగమమందు భర్తయందు విశ్వాసము కలుగకముందే భర్త 
తొందరపడినచో నామె భర్తయందు ద్వేషము కలదియగును. లేక 
ఇతరులతో సంబంధముగలది గాని యగును. భర్తయందు (ప్రేమ గలుగదు. 
(వాత్స్యాయనుడు) ఈ యసంతృష్షివల్ల గుండెదడ, శాశ్వతముగా నిల 


220 యోగసర్వస్వము 


బడిపోవునని డాక్షరు కిష్‌ నిర్ధారణగా తన (గ్రంథములందు వ్రాసినాడు. 
స్రీలకు హిష్టీరియా, అపస్మారము వచ్చుటకు ఈ అసంతృప్పియే కారణమని 
ఇతర వైద్యులు కూడ వ్రాసినారు. (దాంపత్య దీపీక నుంచి) - ఉగము, 
కూర్మము, పశ్చిమతానము, సర్వాంగవిపరీతకరణులు, భస్త్రిక, కపాలభాతి, 


గర్భకోశములో గడ్డకట్టుటః కపాలభాతి, అగ్నిసారము, ఉడ్డీయానము, 
వజోళి, సింహాసనము. 


తమన్సు, మనక మొదలగు కంటివ్వాధులు: ఉషుపానము, జలనేతి, 
వృక్షము, సర్వాంగము, విపరీతకరణి, సింహము, జిహ్యాబంధము. 


(97) వ్యాయామాధిక్కత వలన వచ్చు వ్యాధులు: బలకరమగు నాహారము, 
నూనె మర్దనము లేకుండ, శక్తికి మించి వ్యాయామము 
చేయుట వలన వ్యాధులు వచ్చును. దాహము, క్రయ, మసక, 
రక్త పిత్తము, (శమ, శరీరము కృశించుట, వాడిపోవుట, కాస, 
జ్వరము, డోకులు మొదలగునవి. ఇటులనే అకాలమందు 
ప్రీసంగమము జేసినను మతిభ్రమణము, దౌర్చల్యము, శరీరము 
వాడిపోవుట, కృశించుటయు, బలము తగ్గుట, వీర్యము పలుచ 
బడుట, అకాలమందు చనిపోవుట మొదలగు వ్యాధులు గలు 
గును. భస్త్రిక, వృక్షము, సర్వాంగము, విపరీతకరణి - శీతలి 
గీత్కారులు. 

(98) యోగాభ్యానజరోగములు: "పై విధముగానే శరీరమందలి నాడులు కోశ 
ములు మొదలగు వాటి స్వరూపము తెలియకుండ, శీర్దాననము 
నెక్కువశే సేపు చేసినను, బలవంతముగా శక్తికి మించి కుంభకము 
నభ్యసించినను వివిధమగు వ్యాధులు సంభవించును. శీర్హాసనము 
వల్ల కలుగు వ్యాధులకు = మొదట జలనేతి, సూత్రనేతి చేయ 
వలెను. శీర్హాసనమునకు ముందును తరువాత కూడ కపాల 
భాతి, అగ్నిసారము, భస్త్రికలను చేయవలెను. కుంభకమువల్ల 
కలుగు వ్యాధులకు కపాలభాతి, అగ్నిసారము, సమవృత్తి ప్రాణా 


హఠయోగము - యోగచికిళ్స 221 


యామము, శీత్కారులను చేయవలెను. గోధునునూకతో కాచిన 
గంజిని వెచ్చగా నున్నపుడు త్రాగి ప్రాణాయామము జేసినచో, 
కడుపు బిగించుట, వాతకూడికలు తగ్గును. ఈ విషయములు, 
చికిత్సలును మార్కండేయ పురాణములో విపులముగా వ్రాయ 
బడినవి. సిమ్మట తేలికగా భస్త్రిక చేయవలెను. మూఅబంధము 
చెడినచో తటాకీముద్ర చేయవలెను. అగ్నిసారము, వృక్షము, 
వజోళి, సర్వాంగ విపరీతకరణులు (జిహ్వాబంధముతో) శీతలీ 
గీత్కారులును. 


(99) కడువులో బిళ్లలు, బల్ధలు, గడ్డలు మొదలగువనిః ఉడ్డీయానము, 
అగ్నిసారము, సర్వాంగము, విపరీతకరణి (జిహ్వాబంధముతో), 
తటాకీ ముద్ర. 


(100) హృదయము (గుండె) పెద్దది అగుటః ఉత్ధితపద్మాసనము, 
కుక్కుటము, గోరక్షభద్రాసన మండూకాసనములు, విపరీతకరణి 
(జిహ్యాబంధముతో) పద్మాసనము మీద ఆగ్నిసారము. 


(101) ప్రీల శరీర సౌందర్యవృద్దిః పశ్చిమతానము, అర్భకము, కూర్మా 
సనము, సర్వాంగము, విపరీతకరణి (జిహ్వాబంధము), భస్త్రిక, 


కపాలభాతి. 


(102) న్థూలళరీరులు: శరీరము మృదువుగా లేనివారును, దీర్షరోగులును 
యోగసాధనకు ముందుగా కపాలభాతి, అగ్నిసారము, మేరుదం 
డాసనములు ఒక పక్షము వరకు చేసినచో ఆసనములన్నియు 
సులభసాధ్యములగును. 


(103) ప్రాణాయామమునకు ముందుగా నుషఃపానము, జలనేతి, సూత్ర 
నేతిని చేయవలెను. 


(104) శీర్హాసనమునకు ముందుగా వృక్షాసనము, వజ్రొళి, కపాలభాతి, 
అగ్నిసారము చేయవలెను. 


222 యోగసర్వస్వము 


(105) యోగసాధనకు ముందుగా సర్పగతి, కర్కాటకగతి, మండూకప్పతము 
లభ్య సించుట మిక్కిలి ఫలదాయకము. 


(106) నులబద్దకమునవారు ముందుగా మంచినీరుగాని, పాలుగాని, 
కాఫీగాని త్రాగవచ్చును. 


(107) ఏ సాధనము చేయుటకు లీలుగాని స్టీతెలో శరీరమున్నపుడు 
అగ్నిసారము చేయుట మంచిది. 


(108) యోగసాధనము చేయునపుడు నూటపడిపోయినచో, స్వరమందు 
అగ్నితత్త్యము. నడుచునపుడు వాయుధారణము చేసినచో 
మాటవచ్చును. 


(109) సాధకుని నూక్ష్మభూతము లానసొంచినవో వాయుధారణము, 
అగ్నిధారణము చేసినచో గ్రహబాధ తొలగును. 


(110) సాధకునకు బలము తగ్గుచున్సచో పాలలో నీళ్లు కలిపీ త్రాగుచు 
నుపవాసము చేయుచుండవలెను. గోధుమ సిండిగాని, పేలా 
లసీండినిగాని తినవలెను. తీర్జాటనము జేయుచున్నచో యౌగిక 
బలముగలుగును. 


(111) మయూరము, కుడిముక్కుతో గౌలి ఎడమనుండి వదలు చున్గచో 
విషబాధలు తొలగును, లేక కుడిముక్కును మూసీ, ఎడమ 
(వామ ముక్కుతోనే రేచకపూరకములు చేసినచో విషబాధ 
వెంటనే తొలగును. 


చికిత్సా పరిశిష్టము 


సర్వరోగముల మీద 1975-78 వరకు అనుభవపూర్వకముగా పరిశీలించి 


సిదిని పొందిన పదతి. 
ణి ఠా 


సలా 
జ! 


స 9 స OO జ 


గరుడ సంకటాసనములు 

శిఖి పింఛాసనములు 

తాడాసన భేదములు - 3 

శిరోబంధము - చుబుక (గడ్డము) బాధలు. 
నభోముద్ర 

అగ్నిసార భేదములు - 3 

భస్త్రిక భేదములు - 3 

సర్వాసనములు అ మెట్టుమెట్లుగా 
శలభాసనము = 2 

ధనురాసనము 


- సుప్తవజ్రాసనము - భేదము 

. వృక్షాసనము (వజ్రోళి + ఫణీంద్రాసనము) 

- చక్రాసనము 

. విపరీత కరణి (15 ని) నడుము నొప్పి వచ్చువరకు 

3 తటాకీముద్ర ష్‌ ఆవృత్తులు 

- మొదటను, మధ్యలోను, చివరకును, మంచినీరు త్రాగవలెను. 

. మహాముద్ర భేదములు - అగ్నిసారముతోగాని, భస్తికతోగాని చేసినచో 


సమస్త రోగములు తొలగిపోవును 
శరీరపు కొలతలనుబట్టి, ఆసనములు నేర్పవలెను. 


- మొదటగాని, చివరగాని వృక్షాసనము తప్పక చేయించవలెను. 
. కొళ్లకుగాని, చేతులుగాని, చచ్చుపడియున్నచో, నొప్పిఉన్న భాగమునకు 


“పైనగాని, క్రిందభాగమునగాని తుండ్డుగుడ్డతో కట్టుకట్టవలెను. 


. వేంటనే ఆహారము తీసికొన్సచో బలహీనత కలుగుదు. 


224 యోగసర్వస్వము 


చికిత్స (3) యోగాంగములు -- వాటి ఫలములు 
అ 


అశ్వినీమ్ముద దీనివలన కుండలినీ శక్తి మేల్కొనును. గుహ్యస్థానమందలి 
రోగములు తొలగిపోవును. వీర్య మూర్ష్వ్యగామి యగుటచే 
సాధకుడు జితేంద్రియుడగును. దేహమునకు బలము, పుష్టి 
కలుగును. అకాలమరణము తొలగిపోవును. ఇయ్యది వీర్యదోష 
ములను పోగొట్టుటకు సర్యోత్తమమైనది. దీనిని శీర్షాసనమందు 
గూడ జేయుదురు. దీనిని విడిగా కూడ చేయవచ్చును. 


అమరోలి; ఇది వజ్రోళికి సహకారి. వీర్యము కోశమునుండి బయలుదేరినచో, 
దానిని శో షింపజేయవచ్చును. దీనివలన బిందుజయము గల్లును. 
అణిమాది సిద్దులు గల్లును. 


అనాహతము (నాదము): దీనిని షణ్ముఖముద్ర సహాయముతో యోగులు 
విందురు. దీనివలన మనస్సునకు స్థిరత ప్రాప్తించును. 
చిత్తమున కానందము లభించును. 


అనాహతము (చక్రము): 'కేవలకుంభకము వల్ల ఇది వికసించును. ఈ 
చక్రము వికసించినచో, యోగ (ఆంతరిక) దృష్టి గలుగును. 
దీనిని ధ్యానించుటవల్ల వాగచనయందు సమర్హుడగును. కావ్య 

OU ధి 
రచనా శక్తి స్వయముగా గల్లును. ఈణిత్వ సిద్ధి గలుగుటచే 
జిలేంద్రియుడగు యోగి పరకాయ (ప్రవేశము చేయగలుగును. 


అనులోమ విలోనుము: దీనిని సహితకుంభకమందురు. దీనివలన జఠరాగ్ని 
వృద్ధిచెందును. మలబద్దకము తొలగును. విరుద్ధమగు నాహారము 
కూడ తొందరగా జీర్హమగును. శరీరము బలము గలది 
యగును. 


అర్దమత్త్స కము: దీనిలో పొట్టనుబ్బించుచున్నచో పొటలోని రోగము లన్నియు 
ణా లు శు 
తొలగిపోవును. దీని సహాయమున నీటి మీద తామరాకువలె 
తేలవచ్చును. 


హఠయోగము - యోగచికిత్స 225 


అర్హమల్సే గం[దముః దీనివలన కుండలిని మేల్కొనును. (ప్రేగులు మూత్రా 
శయము ముణుచుకొనును. దీనివలన అతిసారము, గ్రహణి, 
మలబద్దకము, రక్త వికారము, రక్త పిత్తము, (క్రిములు, మేదో 
వృద్ది, వాతరోగములు తొలగిపోవును, సుఖరోగము పూర్తిగా 
నశించును. 


అర్హ నద్మముః ఇది ప్రాణాయామమునకు, ధ్యానమునకు, జపమునకు 
యు 
బాగుగా నుపకరించును. నాడులలో రక్తము బాగుగా సంచరిం 
చును. అంగారక్షారవాయువు జ్లీర్ణమగును. 


అపొనాగమనాననము: దీనిని రెండుపొదములతోను చేయవలెను. దీనివలన 
అపానము బయటకు వెడలును. 


అపానాననము: అపానవాయువు పెకి లాగబడును. దీనివలన సాధకుడు 
జితేంద్రియుడగును. అపానదోషములు తొలగిపోవును. 


అంగుష్టాసనము: _ దీనివలన వీర్యదోషములు తొలగిపోవును. స్త్రీలకిది 
హితకరమైనదిగాదు. 


అధ్యాననము, సీడ్డాననము: నిద్రవల్ల కలుగు బద్ధకము తొలగును. భుక్తా 
యాస మున్నపుడు చేసిన వెంటనే జీర్ణమగును. 


అశ్యాసనము: దీనివలన శను, ఆయాసము మొదలగునవి వెంటనే తొల 
గును. ముఖమునకు, కంఠమునకు బలము గలుగును. ఆంత్ర 
(పేగుల) దోషములు నశించును. మలబద్దక ముండదు. 


అంధాననము: రేచీకటి, మసక మొదలగు రోగములు నశించును. 
అచింతనీయాననము: శరీరమందలి చక్రములకు చైతన్యము గలుగును. 


బృర్హశవాసనము: మలాశయమందరలి దోషములు శీఘ్రముగా తొలగి పోవును. 
బద్ధకుష్టము నివర్తించును, వెన్నెముక సాగును. మోకాళ్లనొప్పులు 
తొలగిపోవును. 


296 యోగసర్వస్వము 


ఆర్హకొనవముః: అపానవాయువు బయటకు వెడలును. గర్భ మందలి నులి 
పురుగులు నశించును. మలబద్దకము, మందాగ్ని తొలగిపోవును, 
పాదములకు, నడుమునకు, వెన్నెముకకు బలము గలుగును. 
స్రీల కీ యాసనము మిక్కిలి సుఖప్రదమైనది. 


ఆ 


ఆంభీపీముదః జలతత్త్వము స్వాధీనమయినవారికి లోతునీళ్లలో కూడ 
ప్రమాదముండదు. జలస్తంభనము స్వయముగా సిద్ధించును. 
నీటిగండము లుండవు. 


ఆకాశధారణము(ద: దీనిని సాధించినవానికి ప్రళయకాలమందును మృత్యువు 
సంభవించదు. 


ఆగ్బేయీముదద: ఈ ముద్ర సిద్దించినచో పెద్ద పెద్ద మంటలలో నిలబడినను 
శరీరము కాలదు. అగ్నితత్త $మువలన మృత్యువు గలుగదు. 


ఆజ్ఞాచక్రము: ఈ చక్రమును ధ్యానించినచో దివ్యదృష్టి గలుగును. శక్తిపాత 

జు ఎ = 
దీక నిచ్చు శక్తి గల్గును. ఇందు మూలమున నణిమాది సిదులు 
యి గట n యఖ 
గలుగును. 


ఆరంభావ్యస్థః ప్రాణాయామ సిద్దివలన నాడీశుద్ది రూసమగు నారంభా వస 
కలుగును. దీనివలన శరీరము దృఢమగును. శరీరమునకు 
కాంతి, బలము గలుగును. కంఠధ్వని మధురముగా నుండును. 
మూడు గడియల వరకు, కుంభకము చేయగలినచో నీ స్టీతి 
గలుగును. అనాహతనాదము వినబడుచుండదును. 


ఆక్తర్థధనురాసనము: దీనివలన మనస్సున కేకాగ్రత సిద్ధించును. మలావరో 
ధము తొలగును. పాదములకు చేతులకును బలము గలుగును. 
కటివాతము, గూళ్లనొప్పులు, చేతుల బలహీనత _ తగ్గిపోవును. 
మెడకు దృష్టికి బలము కలుగును. 


హరయోగము - యోగచికిత్స 227 


ఆత్మా రామాననము: చింతలు తొలగిపోవును. ఆది, అలోప, ఆధ్యాత్మ 


ఆసనములకు కూడ నిదియే ఫలము. 


ఆనందమందిరాసనము: సమానవాయువు స్వాధీనమగును. రొమ్ము విశా 


లమగును. దృష్టికి స్థిరత్వ మేర్పడి, ధ్యానము సహజముగా 
సిద్ధించును. 


ట్‌ 


ఉజ్జీయానముః: రోగములను, మృత్యువును జయించుట కిది సర్యోత్తమ సాధ 


ఉదొయిః 
ణా 


నమై యున్నది. పూటకు నాలుగు సార్లు చొప్పున రెండుకాలము 
లందు చేయుచున్నచో నాభిస్థానము శుద్ధమై |ప్రాణతత్త్యము 
వశమగును. జరరాగ్ని వృద్ధిజెందుటచే నన్నరస మెక్కువగా 
తయారగును. రోగము లన్నియు తొలగిపోవుటవలన కాయసిద్ధి 
గలుగును. దీనివలన స్త్రీల గర్భకోశము  నిర్దుష్టమగును. 
ప్రాణశక్తి, వీర్యము ఇవి రెండును పై భాగమునకు పరుగిడ 
మొదలు పెట్టుటచే జితేంద్రియత్వము గల్గును. శ్యాసకోశములు 
బలిష్టములగును. గర్భమందలి రక్తకూడికలు తొలగును. జీర్ణ 
మండలమును బాగుచేయును. సంపూర్ణమగు నారోగ్యమును, 
బలమును, ధాతుపుష్టిని దేహదారుఢ్యమును ఇచ్చును. 


దీనివలన సుఖరోగములు, మూ(త్రరోగములు కఫవృద్ది, (క్రూర 
వాయువులు, ఆ(హునువాతము, అజీర్ణము, క్షయకాసలు, పిత్త 
జ్వరము, ఉదరరోగములు, జలోదరము, వాపులు, మందాన్ని, 
మలబద్దకము, సప్త్పధాతువికారములు తొలగిపోవును. జరరాగ్ని 
వృద్ధి చెందును. 


జన్మని (మనోన్మ వి: ఆత్మానుసంధానమున కిది ముఖ్యసాధనమై యున్నది. 


దీనినభ్యసించుట వలన శరీరమందు మమకారము తొలగిపోవును. 
చిత్త మాత్మాభిముఖమగును. 


228 యోగసర్వస్వము 


ఉగొనవము: జఠరాగ్ని వృద్ధిచెందును. వాయువు సుషుమ్నలో సహజముగా 
ప్రవేశించును. నాడీమండలమునకు మృదుత్వము లభించును. 
దీనివల్లనే సమస్త రోగములు నశించును. స్థిరమగు నారోగ్యము 
వృద్ధి యగును. 


ఉత్కటాసనము: కటీవాతము తొలగును. పాదములకు బలము చేకూరును. 
సన్నగిల్లిన పాదములు తిరిగి పూర్వస్థితికి వచ్చును. పాదముల 
వాపు తగ్గును. వస్తిచేయుట కుపయోగించును. 


ఉత్తమాంగొననము: దీనిని లౌల్యాసనమని కూడ నందురు. శరీరమునకు 
చల్లదనము కలుగజేయును. కుండలినీశక్తిని మేల్కొలుపును. 
మోకాళ్లనొప్పులు తొలగును. 


ఉద్తారకొననము: దీనివలన గుహ్యమునకు బలముగల్నును. 
ణా గ 


ఉతొానపొదొననము; ప్రాణవాయువు పరిశుద్ధమగును. మలబద్దకము 
తొలగును. జఠరాగ్ని ప్రదీప్తమగును. పొట్టనరములకు బలము 
చేకూరును. ఉదరవృద్ది తగ్గును. బాగుగా పెరిగిన పొట్ల 
డా నీ తు 
సన్నగిల్లును. 
న. 


ఉపధావాననము: దీనివలన శ్వాసను మార్చవచ్చును. అపాన వాయువు 


స్వాధీనమగును. 


ఉష్ర్రాననము (ఉష్ట్ర నిషదనము): దీనివల్ల ఆకలిదప్పులు, నిద్రమత్తు తగ్గును. 
వెన్నెముక బాగుగా వంగును. వాతకూడిక తొలగును. యకృత్తు 
ప్లీహము వృక్వములకు చైతన్యము కలుగును. నులబద్దము 
“వో యు ర 
తొలగిపోవును. కఫ శ్వాసరోగములు నశించును. 


ఏ 
ఏకబాను (వాను దక్టీణపాదములు): ఇది పశ్చిమతాన సిద్ధికి సాధనమై 


యున్నది. వెన్నెముక బాగుగా వంగును. మలబద్ధకము 
తొలగును. 


హరయోగము - యోగచికిత్స 229 


ఏకలింగము: దీనివలన దృష్టి స్థిరమగును. మనస్సున కేకాగ్రత ప్రాప్తిం 
చును. వెన్నెముక దృఢపడును. పశ్చిమతానమున కిది సాధనమై 
యున్నది. ఇది మేరుదండజాతిలోనిది. 


ఏనుగు తొండము: దీనిని శుండాసనమనియు, గజశుండాసన మనియు 
నందురు. దీనివలన హస్తపాదాసనము సిద్ధించును. పొట్ట, వీపు, 
రొమ్ము, నడుము, మెడ, పాదములు -- వీటి దోషములు 


తొలగును. ఏనుగువలె బలిష్ణుడగును. 
“ళ్ళ 


క్త 


క్రంఠబంధము: దీనివలన జాలంధర బంధము సులభముగా సిద్ధించును. దీని 
వలన కంరము, శిరస్సు, జ్ఞానేంద్రియములు, మెడ శుద్ధమగును. 
శ్లేష్మదోషములు తొలగును. 


కందవీడనాననము: దీనివలన మోకాళ్ళనొప్పులు హరించును. మజ్ఞాగంథులు 
శుద్దములగును. అపానవాయు జయము గల్గును. కుండ 
లినీ శక్తి శీఘ్రముగా మేల్కొనును. సుషుమ్నామార్గము శుద్ధ 
మగును. ప్రాణవాయు సంచారము క్రమముగ నడచును. ఈ 
యాసనమును సాధించుట మిక్కిలి కష్టము. 


క్షర్ణధౌతి: కర్ణదోషములు తొలగును. అనాహతనాదము సుషముగా 
వినబడును. దీనివలన చెవుడు తగ్గును. 


కసాలరంధ్ర శోధనము: దీనివలన దృష్టిదోషములు తొలగును. మాడుపోటు, 
తలనొప్పి, కళ్లుమంట పూర్తిగా నశించును. దీనిని (ప్రొద్దున, 
సాయంకాలమందును, భోజనాంతమందు, నిద్రనుండిలేవగానే 
-- ఇటుల ప్రతిరోజు నాలుగుసార్లు చేయవలెను. 


కపాలభాతి (వాతక్రమమ్ము): దీనివలన కఫదోషములు తొలగును. ధౌతి 
మొదలగునవి కూడ ఒకప్పుడు శ్లేష్మదోషమును పోగొట్టజూలవని 
యోగశాస్త్రమందు చెప్పబడినది. అట్టి సమయములో నిది 


230 యోగసర్వస్వము 


కఫదోషమును పూర్తిగా నశింపజేయును. దీనిని శీరాసనమునకు 
ముందునను, పిమ్మట కూడ కొందరు చేయుదురు. ఇందువల్ల 
రక్తసంచారము సమస్థితికి వచ్చును. శ్వాసకోశములు బలిష్ట 
ములగుటచే క్షయ, ఊ పిరిగొట్టములోని వ్యాధులు తొందరగా 
తొలగిపోవును. అంగార క్షార వాయువు తొందరగా జీర్ణ 
మగును, భస్త్రిక, వ స్వరపే సీటికను బాగుచేయుటచే 
గాత్రపాఠకుల కీ రెండును మిక్కిలి యుపకారకములై యున్నవి. 
ఆరోగ్యరక్షణమున కిది మిక్కిలి యోగ్యమగు సాధనమై యున్నది. 


కపాలభాతి (వ్యుత్క9మము ): దీనివలన తల, కంఠములోని శ్లేష్మ దోషములు 
తొలగును. 


కపాలభాతి (శీత్స9మము): ఇందువలన శరీరమందలి దుష్టమగు వేడి 

తగును. మంచి సౌందర్య సౌకుమార్యములు గల్గును. వృద్దాప్య 

గ్‌ గ్‌ యి 

లక్షణములు, కఫదోషములు నశించిపోవును.  దేహమందు 
ఆరోగ్యము స్థి సీరముగా నుండును. 


కపొాలానవము దీనిని శీర్దాసనమని కూడ అందురు. అరికాలిలోని నెత్తురు 
తలలోనికి, త్రంయతడి తిరిగి పాదములకు వచ్చుటచే రక్తము 
శుద్ధమగును. 


కచ్చపాసనము: దీనివలన మానసిక చాంచల్యము తొలగును. 


కద్ధ వీడనాననము: కర్ణదోషములు, చీముకారుట, పోటు మొదలగునవి 
తొలగును. గవదబిళ్లలు టాన్సిల్సు కీది రామబాణము వంటిది. 
మెదడునకు శాంతి గలుగును. 


కాకీముద్ర (కొకచంచువు): దీనినెల్లపుడు జేయుచుండినచో సమస్త రోగ 
ములు తొలగిపోవును. ఆరోగ్యము గల్లి కాకివలె చిరకాలము 
జీవించును. 


కొమాననము: అండవాతములు తొలగును. పాదములకు చేతులకు మంచి 
బలము చేకూరును. 


హఠయోగము - యోగచికిత్స 231 


కొర్చు కొవనము: ఉష్ణము నివృత్తియగును. అపానవాయువు సెకిలాగ 
బదును. 


కొమదహనము: (భూమధ్యమందు దృష్టి నిగిడించుటవలన, మనస్సున 
కేకాగ్రత గల్లును. శీఘ్రముగా రాజయోగ సమాధి సిద్ధించును. 
అపాన, సమానవాయువులు శుద్ధములగును. 


కొష్టాననము, కిలికర్ణ: సంధులయందంటియుండు కఫదోషములు నివృత్తి 
యగును. కన్నులకు, మెదడునకును శాంతి లభించును. 


కుంజరాననము: దీనివలన గమనశక్తి కలుగును. శరీరము బలిష్టమగును. 


కుండలినీ ప్రబోధము: మూలాధారమందున్న శక్తి మేల్కొనును. షట 
క్రములను భేదించును. సహస్రారమందలి శివునితో నైక్యము 
చెందును. ఇందువలన యోగికణిమాది శక్తులు గలుగును, 
సాధకుడు సర్వదా పల ధయంటాల క, 


కుంభీరాననము: దీనివలన వాయుధారణము సిద్ధించును. శీర్హాసన 
గుణములన్నియు దీని కలుగును. 


| 


కుల్యాసనము: ఇది శీర్దాసన జాతిలోనిది.  కౌలిక (వామాచారము) 
మంత్రములను దీనిమీద సిద్ది చేయుదురు. 


కుబ్దికాసనము: ఇది జఠరాగ్నిని వృద్రిజేయును. 
జా ఠా 


కుక్కుటాననము: దీనివలన కామేచ్చ తగ్గును. నాడులు శుద్ధము లగును. 
శరీరమునకు బలము కలుగును. దేహము తేలికగును. 
సోమరితనము తొలగిపోవును. పద్మాసన గుణములు దీనివలన 
లభించును. 


కూర్మాననము: దీనివలన ఎనుబది వాతదోషములు నివృత్తి యగును. 
వీర్యవృద్ది కలుగును. శుక్లము ఊర్దగతిని చెందును. శరీరము 
ఠా ౧ యి 
బలము కలదగును. వెన్నెముక దృఢపడును. 


232 యోగసర్వస్వము 


కేవలకుంభికము: దీనివలన సంకల్పము సిద్ధించును. ఆయుస్సు వృద్ధి 
చెందును. శ్వాసజయము గలుగును. సమాధి సహజముగా 
లభించును. రోగము లన్నియు నశించును. 


కోకిలాననము: దీనివల్ల హఠాత్తుగా వాయుసంచార మాగిపోవును. కుంభ 
కము సిద్ధించును. 


కోళాననము: ఉదరము శుద్ధమగును. 


(క్రౌంచాననము,  క్రౌంచనిషదనము: _ దీనివలన కామజయము గల్లును. 
మనస్సు స్థిరముగా నుండును. 


కొండన్యాసనము: ఇది మయూరాసన జాతిలోనిది. కుండలినీశక్తి విజృంభిం 
చును. శరీరము తేలికగా నుండును. 


ఖు 


ఖంజవొనవముః; దృష్టిదోషములు తొలగును. ఉదరవ్యాధులు నశించును. 
అపానవాయువు పైకి లాగబడును. సమానవాయువు స్వస్థితిలో 
నుండును. మూలబంధము సిద్ధించును. ఇది పర్వతాసన 
జూతిలోనిది. 


ఖగాసనము: ఇది కుక్కుటాసన జూతిలోనిది. కుక్కుటాసన గుణము 
లన్నియు లభించును. తలలో పుష్కలమగు రక్తప్రవాహ 
ముండుటచే జ్ఞానేంద్రియములన్నియు శుదములగును. 
ఖా యా 


ఖడ్డాననము: దేహము దృఢమగును. శరీరము తేలికగానుండును. 


భేచరిముదః: దీనిని లంబికాయోగమని కూడ వ్యవహరింతురు. పంచ 
భూతధారణల కిది ముఖ్యమైనది. ఇది సిద్ధించిన పిమ్మట పంచ 
భూతముల వల్లగాని, మృత్యువువల్లగాని బాధయుండదు. ఆకలి 
దప్పులు, సోమరితనము ఇవి సాధకుని దరిజేరజాలవు. సర్పములు 
కరచినను సాధకుడు మరణించడు. ఇది శివునకు మిక్కిలి [ప్రియ 


హఠయోగము - యోగచికిత్స 233 


మైనది. విషప్రయోగాదులు బాధించజాలవు. ఆకాశగమనము 
మొదలగు సిద్దులు కలుగును. సాధకుడు చిరకాలము జీవిం 
చును. భూమిలో పాతిపెట్టినను చావడు. చిరకాలము వరకు 
దేహము చెడకుండ నుండును. భూసమాధిసిద్ధికి ముఖ్యమైన 
సాధనమైయున్నది. 


భేచర్యాసనము: ఇది ఊర్ద్వ సర్వాంగమైయున్నది. సర్వాంగాసన గుణము 
లన్నియు దీనివలన లభించును. మనస్సునకు శాంతికలుగును. 
శరీరము వృద్దిజెందును. 


గ 


గండభేరుండము: ఉదాన వాయువు దీనివలన సిద్దించును. రోగము 
లన్నియు తొలగును. దీనివలన దూరదృష్టి గలుగును. వెన్నెముక 
మృదువుగా నుండును. శరీరమంతటను వ్యాపించియుండు 
వ్యానమను వాయువు స్వాధీనమగును. రోగము (వ్యాధి) 
సాధకుని దరిజేరజాలదు. 


(గంథిభేదనాననము: నాడ్మీగంథులు భేదించబడును. కుండలినీ శక్తి సంచా 
రమునకు మార్గము సులభముగాను, శుద్ధముగాను నగును. 
శరీరమందలి సూక్ష వాయువులు స్వాధీనమగును. ఆకాశగమ 
నాది సిద్దులు గలుగును. 


గజకరిణో: ఈ (క్రియ చేయువారలు పాయసము, పులగము, పాలు, అన్నము 
తీసికొనుట మంచిది. అజీర్ణము, ఎండలో తిరుగుటవల్ల కల్గిన 
'పైత్యవృద్ధి, పిత్తప్రకోపమువల్ల కలుగు వ్యాధులు, పురాతన 
(దీర) కఫవ్యాధి, (క్రిములు, రక్తవికారములు, ఆమవాతము, 
విషవికారములు, చర్మవ్యాధులు - వీటిని పోగొట్టుటలో నీ 
క్రియ మిక్కిలి సమర్ధమైనది. తీక్షణకఫ ప్రకోపము, వమనవ్యాధి, 
హృదయ దౌర్భల్యము, ఆంత్రదుర్చలత, క్షతయుక్త సంగ్రహణ, 
ఉరఃక్షతాది రోగములందు నీ క్రియను చేయగూడదు. ఇదే 


234 యోగసర్వస్వము 


విధముగా నవసరము లేనప్పటికిని దీనిని చేయగూడదు. శర 
దృతువులో సహజముగా పిత్తవృద్ది కలుగుచుండునుగాన నిట్టి 
సమయములో నావశ్యకతానుసారముగా నీ [క్రియ చేయవచ్చును. 
దీనిని చేయుటకు వీలులేని సమయమందు నగ్నిసారమును 
చేయవలెను. 


గజశుండ్లాననము: దీనిని శుండాసనమని కూడ నందురు. ఏనుగు తొండము 
చూడుడు. 


గదానవము: దీనివలన కామశుద్ది కలుగును. నరములన్నియు సాగును, 
శరీరమునకు బలము, దృఢత కలుగును. ఆలస్యము నివృత్తి 
యగును. ఇంద్రియములకు శాంతి కలుగును. 


గర్భాననము: ఇది కుక్కుటాసన జాతిలోనిది. దాని ఫలము లన్నియు 
లభించును. (పేగుల దోషములు తొలగిపోవును. మలబద్దకము 
పూర్తిగా తొలగును. జఠరాగ్ని ప్రదిప్తమగును. కష్ట సహనశక్తి 
గలుగును, 


గరుడాననము: దీనివల్ల పొదములందలి నాడులు, చేతుల నాడులు బాగుగా 
సాగును. "వృషణవృద్ధి పూర్తిగా తొలగును. ఈ వ్యాధియందు 
నిత్యము జలవస్తీ గాని జలధౌతి (గజకరిణి) గాని చేయవలెను. 
మోకాళ నొప్పులు, కాళ నొప్పులు తొలగును. నడచి వచ్చిన 
ళా oe] 
పీమ్మట దీనిని చేసినచో గమనశ్రమ తొలగును. గర్భిణీ స్త్రీలు 
దీని నాచరించగూడదు. 


గొలవాననము; ఇది మయూరాసనజాతిలోనిది. దేహము తేలికగును. 
4 
మోకాళ్ల నొప్పులు తగ్గును. స్వాధిషానచ్మక్రను శుద్ధమగును. 
ముఖకాంతి వృద్దిఛెందును. 


గుప్తాననము, గుప్తాంగాసనము: ప్రచ్చన్నరోగములు నశిం మను. 


గోవుచ్చాననము:ః పాపము నశించును. , మనస్సునకు స్టైర్యమును, 
చిత్తమునకు శాంతియును లభిం['చును. స 


హఠయోగము - యోగచికిత్స 235 


గోముఖాననము: ముఖరోగములు తగ్గును. చేతులకు రొమ్మునకు మంచి 
ఫలము లభించును. దీనివలన మూలబంధము సిద్దించును. 
భగందర వ్యాధి నివృత్తించును. ధౌతి నౌళి క్రియా సిద్దులు కలు 
గును. అపానవాయువు ఊర్ల నగతిని చెందును. [ప్రాణవాయువు 
అధోోగతిని చెందును. చిత్తమునకు శాంతి లభించును. 


గోరక్షాననము: ఇది సాధకులకు సిద్ధిదాయకము. ఇది సమస్త రోగములను 
నాశనము చేయును. 


పో 


ఖం 


ఘటావస్థుః (పొణాపానములు, నాద బిందువులు, జీవాత్మ పరమాత్మలు 
కలియుటవలన దీని శీ పేరు గల్షినది. కంఠమునందుండు 
విష్ణు గంధి భేదించబడుటవలన కంఠావకాశమునందు అనేక నాద 
ములును, భేరీశబ్దమును వినబడును. మూడుగడియలవరకు 
కుంభకము స్తీరముగా నున్నచో న్స్‌ స్టితి ప్రాప్తించును. సాధ 
కుడు మంచి ”" యారోగ్యము గలిగియుండును. సర్వాంగములు 
సుందరముగా నుండును. హృదయమందుత్సాహము, బలము, 
జబాదార్యము గలిగియుండును. 


చ 


చంద్రాసనము ( ల్లర్హచంద్రకము): దీనివలన వాయుధారణము సిద్ధించును. 
వ్యానము, ధనంజయము అను వాయువులు స్వాధీనమగును. 
వాతరోగములు నశించును. 


చక్రీకర్మ: దీనివలన (పేగులయందు నిలిచియుండు దుర్మలములు వెలి 
యగును. మూలచక్రము విస్తారమగును. శూల, గుల్మము 
మొదలగు రోగములు నాశమగును. జఠరాగ్ని ప్రదీప్తమగును. 


చక్రాననము: దీనిని వర్తులాసనమనియు, _ ఊర్హ్వధనుషాసనమనియు 
నందురు. కుండలిని కుంఠితమగును. వెన్నెముకకు 
పొట్టకు మంచి లాభముగల్లును. 


236 యోగసర్వస్వము 


చక్రీకాననము: ఇది వృశ్చికాసన జాతిలోనిది. చేతులకు, భుజములకును 
బలము చేకూరును. పొట్ట, (పేగులును శుద్ధములగును. శరీరము 
తేలికగాను, చైతన్యవంతమునగును. వాతము స్వాధీనమందుం 
డును. 


చతుష్తతాననము (వాను దకిణములు): పొదములయందలి సాయు 
( షె 
వులు శుద్ధమగును. చేతులలోని, మెడలోని స్నాయువులు 
సాగుట వలన అవి నిర్మలము లగును. బుద్ధి వృద్ధి చెందును. 


చతువృదాననము: వెన్నెముకకు చైతన్యము, బలము ప్రాప్తించును. పశువు 
వలె దృఢమగు శరీరము గలిగియుండును. దీనికి పాశవాసనమని 
కూడ "పేరు. 


జ 


జనము: మనస్సు నిర్మలమగును. దేహమున కారోగ్యము ప్రాప్తించును. దేవ 
తొనుగహమునకు ప్మాత్రుడగును. దివ్యమగు శక్తులు లభించును. 
రోగములు శాంతించును. 


జలధౌతి: ఇది గజకరిణి అయియున్నది. శ్లేష్మ దోషములు తొలగును. 


జాత్యాసనము: ఇది కర్కాటకగతికి (ఎండ్రకాయ నడక) చెందినది. 
పూర్వజన్మ స్మరణము గల్గును. 


జానుశిరము (జాన్యాననము,: (ప్రారంభములో కొంచెము నీరు త్రాగి 
చేసినచో మలబద్ధకము తొలగును. నడుము, పొట్ట లోని 
నాడులు శుద్ధమగును. కటివాతము తొలగును. తలబరువు 
కన్నులు మండుట, తలనొప్పి, బొడ్డు దగ్గరమంట, మూత్ర 
రోగములు, మూత్రస్థానమందు మంట, దురద, ఆమజ్వరము, 
అరుచి, (ప్రేగులదోషములు తొలగును. గర్భిణీ స్త్రీలు దీని 
నాచరించగూడదు. 


హఠయోగము - యోగచికిత్స 237 


జాలంధర బంధము: దీనికి ముందుగా కంఠబంధము చేయవలెను. ఇది 
యోగులకు కుంభకమును సిద్ధింపజేయును. విశుద్ధ్దచక్రము 
“నీ 
శుద్దమగును. టాన్సిల్సు, గవదబిళ్లలు తగ్గును. స్వరపేటిక, 
థైరాయిడు [గ్రంథియును బాగుపడును. కంఠరోగములు పూర్తిగా 
తగ్గిపోవుటచే కంఠమందు మధురనాదము బయలుదేరును. 


జిహామూలధౌతి, జిహ్యాశోధనము: ఇందువలన లంబిక దీర్ల మగును. దీర్ద 
లంబిక రోగములను నశింపజేయును. కఫదోషములు తొలగును. 
ఇది ఖేచరీ సిద్ది కుపకరించును. 


బ్వేస్టికొాననము: ఊపిరితిత్తులు విశాలమగును. గుండెకు బలము గలు 
గును. ఉదాన వాయువు స్వాధనమగును. కంఠగతరోగములు 
తొలగును. 


జ్యోతిర్దా గానము: దీనిని తేజోధ్యానమని కూడ నందురు. ఈ ధ్యానము 
వలన ఆత్మదర్శనము గలుగును. మూలాధారమందలి కుండలినీ 
శక్తి మేల్కొనును. ఇందువలన సమస్త పాపములు తొలగును. 


టు 


టోట్రభాననము: అపానవాయువు ఊర్హ స్రగతిని పొందును. కంఠము 
నకు బలము గలుగును. వెన్నెముకకు బలము గలుగును. 
శ్వాసకోశములు బలిష్టములగును. 


డ 


డోలీ లేక డోలాననము: ఇది మేరుదండాసనము జాతిలోనిది. వెన్నెముక 
దృఢమగును. ఉదరము తగ్గును. మలబద్దకము తొలగిపోవును. 


238 యోగసర్వస్వము 


త 


తటాకీముద్రః జరామరణములు తొలగుటకిది ముఖ్యమైనది. శీర్దాసనము 
చేసిన పిమ్మట శవాసనము మీద దీనిని చేసినచో రక్తము 
సమస్థితికి వచ్చును. వాయుధారణల కిది ముఖ్యమగు సాధనమై 
యున్నది. నడచివచ్చిన పిమ్మట దీని నాచరించినచో విశ్రాంతి 
కలుగును. యోగసాధనము పూర్తికాగానే విశ్రాంతి కొరకు దీనిని 
చేయవలెను. భోజనము చేసిన తర్వాత అరగంటకు చేసినచో 
భుక్తాయాసము. తొలగును. ఉదరమందలి రోగములన్నియు 
తొలగును. 


తర్కాననము: (పూర్వము, వామము) సకల్ప సమాధికి సాధనమై యున్నది. 


(తాటకము: దీనివలన కంటిరోగములు తొలగును. శాంభవీ, ఖేచరీ ముద్రలు 
సిద్దించుటకు (ప్రారంభములో దీనిని తప్పక యాచరించవలెను. 
దృష్టి నిలిచినచో దివ్యమగు శక్తులు గలుగును. ఇతరుల 
మనస్సులోని భావములు గోచరించుచుండును. 


తొడాననము: నిద్రనుండి లేవగానే చేసినచో నిద్ర మత్తు తొలగును. 
దేహమునకు చైతన్యము కలుగును. మలబద్దకము తొలగును. 
స్త్రీలు; పురుషులు, వృద్దులు, బాలురు అందరును చేయవచ్చును. 
పొట్టమీద మంచిపనిచేయును. 


(తికొననము: దీనిని పలువిధములుగా చేయవచ్చును. నడుము, పిరుదులు, 
డొక్కలు -- వీటిమీద దీని ప్రభావము కన్సించును. 


(తికోణము: ఇది పలువిధములుగా చేయబడును. పొట్టలోని నరములన్నియు 
సాగును. కాళ్లు, చేతులు --- వీటికి మంచి బలము కలుగును. 
మలబద్ధకము తొలగును. వెన్నెముక సొగును. 


(తైస్తంభాసనము: మోకాళ్లకు బలము చేకూరును. సమాన వాయువు 
శుద్దమగును. 


హరయోగము - యోగ చికిత్స 239 


(అివిక్రమము: వెన్నెముకకు, మెడకు, పాదమునకు బలము కలుగును. 
అపానము స్వాధీనమగును. 


తోలాంగులాననము: అపానవాయువు అధోగామియగుటచే మలబద్దకము 
తొలగును. కొంచెము నీరు (త్రాగిచేసినచో (పేగులు శుద్ద 
మగును. దీనిని 15 నిముషములవరకు స్థిరముగా నుంచినచో 
మందిలాభము గలుగును. 


ద 


దండధౌతి: ఈ ధౌతివలన హృద్రోగము తొలగును. శ్లేష్మము, పిత్తము, 
క్లేదము (తెమడ) పూర్తిగా బయటకు వచ్చును. కన్నులకు 
సుఖము గలుగును. 


దంతమలదొతి: దంతముల మురికి తొలగును. వాయుధారణయందు దంత 
ములక మిక్కిలి (పాముఖ్యమున్నది. దంతములు శుభముగా 
లేని" రియా, అజీర్తి మొదలగు వ్యాధులు గల్గును. 


దక్తిణాననము + పవనము: దైవచింతన కుపయోగించును. అపానము 


స్వాధీనమ/ఎను. 


దివ్యాసనము: బొడ్డు (ప్రాంతమంతయు శుద్ధమగును. జఠరాగ్ని ప్రదీప్త 
మగును. శ్యాసజయము గలుగును. 


దూర్యాపాననము: శరీరమునకు చురుకుదనము గలుగును. గుండెకు, 
ఊపిరితిత్తులకు బలము గలుగును. 


ద్భృఢాననము: దుస్స్వప్నములు నివృత్తి యగును. ఇంద్రియము స్థ్రలనము 
కాదు. వాయువు (క్రమముగా సంచరించును. రోగములు 
తృన్నముకావు. జఠరాగ్ని (పదీప్తమగును. ఈ యాసనము 
నేసమయమందైన నాచరింపవచ్చును. ధ్యానాభ్యాసి మాత్రము 
రాత్రియం దీ యాసనముననుండి అభ్యసింపవలయును. దీని 
భేదము దక్షిణాసనము. 


240 యోగసర్వస్వము 
ధ 


ధనురాననము (వివర్తము, ఆక్తర్థము) ఉశ్తర్హ్యము:ః మనస్సునకు, దృష్టికి 
నేకాగత ప్రాప్తించును. పాదములకు చేతులకు మంచి బలము 
గల్లును. మలబద్దకము తొలగును. విభాజనిక అను నాడి 
శుద్ధమగును. శరీరమునకు బలము, శక్తి గలుగును. వీర 
త్వము వృద్దిచెందును. త్రాటకము సిద్ధించును. సోమరితనము 
తొలగిపోవును. 


ధారణము: ఇది మూర్తిధారణము, వాయుధారణమని రండు విధములుగా 
నున్నవి. దేవతామూర్తి ధారణము వలన మనస్సు నిర్మలమగును. 
వాయుధారణమున పంచభూత సిద్ధి కలుగును. 


ధ్యానయోగము: దీనివలన దేవత్వము ప్రాప్తించును. పలువిధములగు 
రోగములు తొలగును. చిత్తమునకు శాంతి కలుగును. మనస్సు 
సిరమగును. 
యి 


ధ్వానయోగ నమూధిః మనస్సు పరమాత్మయందు లగ్నమగును. మనస్సున 
కానందము లభించును. 


ధౌతి: ఇది పలువిధములుగానున్నది. ఈ భేదములన్నియు శరీరమందలి 
మురికిని, శ్లేష్మమును పోగొట్టి, నిర్మలముగానుంచును. 
or] ళు 


న 
నాగాననము: (సర్పాసనము చూడవచ్చును). 


నొడీశుద్ది: ఇది షట్కర్మలవల్లను, సమవృత్తి ప్రాణాయామము వల్లను లభిం 
చును. ఇందువల్ల శరీరము దోషరహీత మగును. కుంభకము 
సిద్ధించును. 


నాదయోగ నమాధిః ఈ సమాధియం దమృతపానము లభించును. సాధ 
కుడు చిరకాలము జీవించును. ప్రపంచభానము తొలగును. 
మనస్సు సరూపనాశ మగును. 


హఠయోగము - యోగచికితఈ 241 


నాదానునంధానము: ఇది మనస్సును లయింపజేయుటకు ముఖ్య సాధనమై 
9 అ దాన్‌ ఒం 
యున్నది. దీని సిద్దావస్థయే పైన పేర్కొన్న సమాధియైయున్నది. 
మనస్సునకు తన్మయత్వము గలుగును. 


నావాసనము: శరీరము తేలికగును. శరీరమంతటను వ్యాపించిన వ్యాన 
వాయువు స్వాధీనమగుటవలన . వాతరోగము లుత్సన్నము 
కాజాలవు. వెన్నెముకకు మృదుత్వము “ప్రాప్తించును. మలబద్ధ 
కము తొలగును. జఠరాగ్ని వృద్ధి చెందును. 


విరాలంబము: ఇది చేతుల సహాయములేని సర్వాంగ మైయున్నది. సర్వాంగా 
సనగుణము లన్నియు దీనికిని ప్రాప్తించును. 


నివృత్తి: ఇది కుంభకసిద్ధికి చివర దశంమై యున్నది. జామువరకు కుంభకము 
స్థిరముగా నున్నచో నిది కలుగును. ఈ సమయమందరి 
ఆజ్ఞాచక్రమందు రుద్రగంథి భేదించబడును. వీణా వేణు 
నొదములు వినబడును. సాధకుడు యోగీశ్వరు డగును. సంపూర్ణ 
శక్తిసామర్థ్యములు సాధకునకు గలుగును. 


నేతి (జలనేతి - మూత్రనేత్సి: దీనివలన జ్ఞానేంద్రియ వ్యాధులు పూర్తిగా తొల 
గును. తలయందలి శ్లేష్మము హరించును. దృష్టి నిర్మలముగా 
నుండును. చెవులలో పోటు, చీముకారుట - పార్శ్వపునొ ప్పి, 
మూర్చలు మొదలగు వ్యాధులు తగ్గును. మస్తకము నిర్మల 
ముగా నుండును. కంఠమునకు పైభాగమందలి రోగములన్నియు 
తగ్గును. 


నౌళిః ఇది షట్కర్మలు సిద్ధించుటకు ముఖ్య మైనది. చన్నీళ్లలో, గోరు 
వెచ్చని నీళ్లలోగాని ఉప్పుకలిపి త్రాగి, దీని నాచరించినచో 
మలశుద్ధియగును. ఉదరవ్యాధులు తొలగును. ప్రాణపంచకము 
స్వాధీనమగును. యోగక్రియలలో నిది యుత్తమమైనది. 


242 యోగసర్వస్వము 
ప 


వంచధారిణీ: దీనివలన పంచభూత సిద్ది కలుగును. అయిదు ఘడియలు 
ర 9 
కుంభక సరత్వము కావలెను. ఇది నద్దించిన మృత్యువును 
జయించును. 


(ప్రత్యాహారము: మనస్సును, ఇంద్రియములను విషయములనుంచి మరలిం 
చుట - దీనివలన మనస్సునకు స్థిరత్వ మేర్పడును, వాయు 
ప్రత్యాహారమువలన రోగములన్నియు నశించును. 


(్రక్షాళనము: శక్తినాడిని కడుగుటవలన (ప్రేగులయందలి మలములు తొల 
గును. 


పర్షతాననముః: కటిదోషములు తొలగును. స్వాధిష్టానము శుద్ద మగును. 
మోకాళ్లకు బలము చేకూరును. ఉదానవాయువు వృద్ది 
యగును. 


పద్మాననము (అర్హవూర్థ, వామదక్షీణ ఊర్ల ఉల్టితములు): గృహస్థులకు, 
జపమునకు ధ్యానమున కిది యుత్తమమైనది. నాడీమండలము 
శుద్దమగును. అంగారక్షార వాయువు హరించును. మూలాధార 
స్వాధిష్టాన చక్రములు శుద్ధమగును. వీర్యము శుద్ధమగును. 
హృదయ దౌర్చల్యము, గుండెజబ్బులు తగ్గును. 


వర్వాంకొననము: శరీరమునకు విశ్రాంతి, బలము గలుగును. 


పవనధౌతిః దీనివలన జరామరణములు తొలగును. కంఠమునకు, గుండెకు, 
ఆమాశయమునకు బలము చేకూరును.  ఆమదోషము 
తొలగును. 


వవనముక్తాసనము; ఇష్టానునారముగా శ్వాసములను సంచరించునట్లు స్వాధీ 
నము చేసికొనుట కనుకూలమైనది - గ్లాసెడు నీరు (త్రాగి 
చెసీనచో మలబద్దకము తొలగును. కాళ్ల బల హీనత, కాళ్లు 
చచ్చుపడుట, నరముల దౌర్చల్యము తొలగును. 


హరయోగము - యోగరికిత 243 
పవనాసనము: ' నాడీకందము శుద్దమగును. అపానము పైకి లాగబడును. 


వశ్చిమతొనము: దీనివలన స్నాయువులు, నొడులును బాగుగా సాగును. 
పాదములు, వీపు, నడుము వీటినాడులు బాగుగా సాగును. 
యకృత్తు, ప్రీహము దోషరహితము లగును. జరరాగ్ని వృద్ధి 
చెందును. పొట్టయందలి క్రొవ్వు కరుగును. అజ్లీర్ణవ్యాధి పూర్తిగా 
తొలగును. ఉదరమందలి వాయువు (క్రిందకు వెళ్లుటచే మల 
బద్దకము తొలగును. మలబద్దకమున్నవారు దీనిని మంచినీళ్లు 
త్రాగి చేయవలెను. సుషుమ్నానాడి శుద్దమగును. మజ్జాతంతు 
వుల దోషములు పూర్తిగా తొలగును. బాగుగా "పెరిగిన పొట్ట 
తగ్గును. ఉదరవృద్ధి ఉన్నవారు దీనికి ముందుగా నగ్నిసారము 
చేయవలెను. స్త్రీల కీ యాసనము సులభసాధ్యమగును. గర్భిణీ 
స్రీలు దీనిని చేయగూడదు. దీనికి ముందు కొందరు 
అర్భకాసనమును గాని జానుశిరాసనముగాని చేయుదురు. 


(ప్రాణాననము ((ప్రాణాయామాననము ): ఈ యాసనమువల్ల ప్రాణవాయువు 
అధోభాగమున కాకర్షించబడును. ఇది సకల సిద్దుల నొసంగును. 
మనస్సు, నాడులు, రక్తము పరిశుద్దమగును. 


(ప్రాణాయామము: రోగశాంతికై పలువిధములగు ప్రాణాయామములు చెప్పబ 
డినవి. వొటివలన సప్తధాతువికారములు తొలగును. కుంభకము, 
కేవలకుంభకము సిద్ధించును. ప్రాణాయామ పరిపాకావస్టయే 
సమాధియై యున్నది. 


(ప్రార్థనాననము: దైవప్రార్హనల కుపకరించును. మనస్సున కేక్నాగత కలుగును. 
యి మ ర వ 


పార్థివధారణాముద: ఈ ముద్ర సిదించినచో మృత్యుంజయుడగును. ప్రతి 
యు యె 
చోట భూమి తనలోనికి దారినిచ్చుచుండును. భూమిమీద 
ఇల్లు, మేడలు కూడ దారి నిచ్చుచుండును. 


పాదాననము:ః దీనివలన కటివాతములు తొలగును. ఉదరశుద్ధి యగును. 


244 యోగసర్వస్వము 


పాదహస్తాననము: బలము వృద్ధి చెందును. పాదములకు, వెన్నెముకకు శక్తి 
గలుగును. ఇది నిల్చుకొనిఉండి చేయు పశ్చిమతానమై యున్నది. 
దాని గుణములన్నియు దీనివలన లభించును. 


పాదాదిరాననము: వజాసన గుణములన్నియు దీనికిని గలవు. 
పాశళవాసవము: (చతుష్పదాసనము చూడుడు.) 

పార్శాననము: వెన్నెముకకును, పాదములకును బలము చేకూరును. 
పార్ళ్టోపాదానాసనము: వక్షస్థలము విశాలమగును. గుండెకు శక్తి గల్లును. 


పాశినీముదః దీనివలన బలము, పుష్టిగలుగును. శ్యాసకోశములు బలిష్టము 
లగును. యోగసాధకుడు దీనిని తప్పక సాధించవలయును. 


వూర్యాసనము: ప్రాచీనస్మ ఎతి కలుగును. 
పోధ్యాననము: రక్త పిత్తము తొలగును. 


(పొఢాసనము: ఇది సమర్థతను వృద్ధిచేయును. సిద్దులు దీనిమీద 
కూర్చుందురు. 


ఫణీంద్రాననము:ః ఇది వృక్షాసనజాతిలోనిది. గరుడాసనము ఫలము, 
వృక్షాసనగుణములు దీనివలన ప్రార్థించును. శరీరమునకు శక్తి 
సామర్థ సములు గలుగును. 


జ 


బకొననము: జలాఘాతము స హించగల్లును. చేతులకు, గుండెకు మంచి 
శక్తి లభించును. 


బద్దాసనము: కొలిగుత్తులకును, నడుమునకు బలము గల్లును. 


(బ్రాహ్మ తాననము: దీనివలన (బ్రహ్మజ్ఞానము వృద్ధిచెందును. 


హఠయోగము - యోగచికిత్స 245 
బహ్హ జ్యరాంకుళము: రోగములన్నియు నశించును. 
బామ్మా ఆసనము: శ్యాసమార్చుట కుపయోగించును. 


బహివ్య్క్టృ్రతధౌతి: ఇది శీతలీకుంభకమే అయియున్నది. గంటన్నర సేపు 
కుంభకము చేయగల్గినచో నిది సిద్ధించును. యోగ సిద్దులు 
రోజున కొకసారి మాత్రము చేయుదురు. 


భ 


భిక్తియోగము: భక్తియోగసమాధి - దీనివలన చిత్తము (ద్రవించును. శరీర 
మందు గగుర్పాటు గలుగును. కన్నుల వెంబడి ఆనందాశ్రువులు 
రాజొచ్చును. (పపంచభానము తొలగును. తాషతయము 
తొలగును. మానవుడు తరించుట కిది సులభసాధనమైనది. 


భద్రాననము: దీనివలన సమస్తవ్యాధులు తొలగును. అపానవాయువు 
స్వాధీనమగును. పాదములు సాగును. కాలి గుత్తులు బలిష్టము 
లగును. అన్నిపనులయందు మనస్సు లగ్నమగును. 


భోలూకౌననము: కటివాతము తొలగును. పాదములకు బలము గల్లును. 
సమానవాయువు _స్వాధీనమగును. ఉదరవ్యాధులు తొలగును. 
కుంభక సిద్ది గలుగును. 


భస్త్రిక భోొస్తీ,కొననము: జ్వరములన్నియు నశించును. విషజ్వరము తగ్గును. 
జీర్ణశక్తి వృద్ధిచెందును. రక్తము పరిశుద్దమగును. సుషుమ్నావాడి 
శుద్ధమగును. వాతపిత్త _ శ్లేష్మములు హరించును. కుండ 
లినీ శక్తి మేల్కొనుట కిది ముఖ్యసాధనమైయున్నది. ఊపిరి 
తిత్తులను వృద్ధిచేయును. క్షయక్రిములను పారదోలి, ఊపిరి 
తిత్తులకుబలమును సహజశక్తి నిచ్చును. 


(బ్రామరిః దీని నభ్యసించునపుడు పలువిధములగు నాదములు వినబడు 
చుండును. మనస్సు వాటియందు లగ్నమై ప్రపంచమును 
మరచిపోవును. మనస్సును జయించుట కిది ముఖ్యసాధనము. 


246 యోగసర్వస్వము 


భారద్యాజాననము: దీనిని వేదపురాణాసనమని కూడ నందురు. మనస్సున 
కేక్నాగ్రత కుదురును. (ప్రశాంతముగా వేదశాస్త్రములను పఠించ 
వచ్చును. 


భుజంగొననము: వీర్యదోషములు, స్వష్నదోషములును తొలగును. స్త్రీల 
గర్భాశయ దోషములు హరించును. వెన్నెముక దృఢమగును. 
జఠరాగ్ని వృద్ధిచెందును. మలబద్ధకము తొలగును. దీనిని 
సర్సాసనము, నాగాసనమని కూడ పిలుతురు. 


భుజంగినీముద్ర భుజగీకరణము: ఇది జరామృత్యువులను పోగొట్టును. 
ఆహారము లేకున్నను, సర్పమువలె చిరకాలము దృఢముగా 
జీవించును. సర్పములు వాయుభక్షణముచేయు  స్థితియైనది 
గాన దీని కీపేరు గల్లినది. 


భుజవీడనొననము: ఇది బకాసన జాతిలోనిది. దేహమునకు పు ష్టిగలుగును. 


భూధరాననము (కసేరుకాబికాసము): ఇందువల్ల వెన్నెముక సాగును. 
పెరిగిన పొట్ట పలుచబడును. మెడనరములు సాగును. 


భేకనాసనము, నముహోభేకనాననము: పాదములకు మృదుత్వము గల్గును. 
అపానము స్వాధీనమగును. శ్యాసకోశములకు బలము గలుగును. 
దీనిని ఖేచర్యాసనమని కూడ నందురు. 


భైరవాననము: కుండలినీ వ్యాకుల మగును. *వక్రములు వికసించును. 
ర జ శర 
స్తహవృద్ధి హృద్రోగము ఆధ్మానము (కడుపు ఉబ్బరించుట) 
యకృద్వ లి తగ్గును. 
ను 
మండూకొసనము: (ఉత్సానము) మం్యత్రయోగము శరీరము సూక్ష్మము 
(తేలిక) అగును. నీటిమీద తేలికగా నీదగల్లును. దీనివలన 


పాపములు, రోగములు నశించును, మనస్సు ' శుద్ధమగును. 
దివ్యమగూ శక్తి గలుగును. 


హఠయోగము - యోగచికిత్స 247 


మకరాననము: నిద్రమత్తు తొలగును. శక్తి వృద్ది చెందును. జఠరాగ్ని 
ప్రదీప్తమగును. 


మర్మ్కటాననము: ఉదరవ్యాధులు తొలగును. సమానవాయువు శుద్ధ 
మగును. నాభీగత నాడులు సరిగా నుండును. 


మణీపూరకము: దీనిని ధ్యానించుటవలన శారీరకమానసిక వ్యధలు తొలగి 
పోవును. మనోవికారములను స్వాధీనమం దుంచుకొనగల్లును. 
జీవితము నూతన శక్తి సంపన్నమగును. 


మనోన్మ నిః మనస్సున విషయవాంఛలు తొలగును. ప్రపంచభానము 
నశించును. స్వేష్టదేవతయందు లయముచెందును. రాజయోగ 
మునకిది ముఖ్యసాధనము. 


మయూరాననము: ఇది హంసాసన జాతిలోనిది. జఠరాగ్ని “పెరుగును, 
మలబద్దకము తొలగును. జలవస్తిగాని ఎనిమాగాని చేసిన పిమ్మట 
దీని నభ్యసించినచో పొట్టలోని నీరు మూత్రముగా _ వెడలును, 
గుల్మములను, ప్లీహవృద్ధిని, ఉదరవ్యాధులను పోగొట్టుటలో దీనికీ 
గొప్పు శక్తి గలదు. దూర (శవణశక్తి హెచ్చును. వాతపిత్త 
దోషములు శమించును. అతి భోజనము కదన్నము (చెడు 
అన్నము) చేసినను భస్మము చేసివేయును. దీనినెక్కువ శే 
చేసిన మంచి ఫలితము గలుగును. 


మత్సా్యసనము: సర్వాంగము పిమ్మట దీనిని చేయవలెను. చిత్తమునకు 
స్టైర్య మేర్చడును. అపానవాయువు క్రిందకు ప్రవహించును గాన 
కో తొలగును. కొంచెము నీరు త్రాగి చేసినచో 
(గేగులు శుద్ద మగును, ఉదరవ్యాధులు నశించును. 


మత్సే్యందము (పాదము, అర్ధము నంవూర్ధము): వీర్యవృద్ధి కలుగును. 
ఈ ఒక్క యాసనము నభ్య సించినందువల్లనే పొట్ట, వీపు, 
పాదములు, మెడ, చేతులు, నడుము, పొత్తికడుపు, రొమ్ము-- 


248 యోగసర్వస్వము 


ఈ స్థానములందలి నాడులన్నియు సాగును. ఆ ప్రదేశములందలి 
రోగములు నశించును. జఠరాగ్ని వృద్ధిచెందును. కడుపునొప్పి, 
ఆమవాతము, పరిణామశూల, గేగుల వ్యాధులు పూర్తిగా 
నశించును. ఆరోగ్యకాముకులు దీనిని తప్పక అభ్య సించవలెను. 


మహాబంధము: మహాముద్ర సిద్ధించుటకిది ముఖ్యమగు సాధనమై యున్నది. 
దీనివలన మూలాధారమందలి అపానవాయువు కేదారమునకు 
((భూమధ్యము) చేరును. యోగసిద్ది కలుగును. 


మవాముదః ఇది జానుశిరాసన జాతికి చెందినది. రస విష పథ్యాపథ్యములు 
జీర్ణమగును. క్షయ, కుష్టు, గుల్మము, ఉదావర్తము మొదలగునవి 
నశించును. మరణబాధలు తొలగును. 


నువోవేదః దీనివలన షట్ప(క్రములు భేదించబడును. యోగ సిద్ధి కలుగును. 
దీని సహాయముననే మహాముద సిద్ధించును. 


మాండూకీముదః వృద్దాప్యలక్షణములు, వెంట్రుకలు నెరయుట, శరీరము 
ముడతలు పడుట మొదలగునవి తొలగి, నిత్యనూతన యౌవ 
నము ప్రాప్తించును. నిత్యము మండూకముద్ర నభ్యసించువారి 
వెంట్రుకలు నరయజాలవు. 


మాతంగీముద్రః సాధకుడు ఏ ప్రదేశమందున్నను స్థిరముగా నుండును, 
మానసికముగా సుఖమును పొందుచుండును. ఇది రోగముల 
న్నింటిని పారద్రోలును. 


మారీచాననము: దీనివల్ల నీతిసారము, (గ్రహణి, మలావరోధము, రక్త 
దోషములు, రక్షపిత్తము, క్రిములు, శ్యాసకాసవాతరోగములు, 
మేదోవృద్ధి, ఆం త్రవృద్ధి, సపష్తధాతుదోషములు తొలగి ఆరో 
గ్యము ప్రాప్తించును. సుఖరోగములు పూర్తిగా తొలగును. 
కల్మషనివారణ కొరకు ఉపయోగించును. 


హఠయోగము - యోగచికిత్స . 249 


మితాహారము: పథ్యమును, మెత్తగను, బలిష్టమునగు మితాహారము లేకుండ 
యోగాభ్యాసము చేసినచో పలువిధములగు రోగము లుత్సన్న 
మగును. మితాహారము వలన కుంభకము సిద్ధించును. పొట్టను 
'రెండువంతులు అన్నముతోను, ఒకవంతు నీటితోను పూరించ 
వలెను. గాలి సంచరించుటకొక భాగము మిగుల్బవలెను. 
ఈ పరిస్థితిని మితాహార మందురు. అపథ్యము జరిగినపుడు 
మహాముదను జేయవలెను. 


ముండావనము: దీనివలన (గ్రంథిభేదనమగును. యోగసిద్ధి కలిగి పరమాత్మ 
యందు లీనమగును. 


ముద్గరాననము: ఇది వ్యాయామసాధనమై యున్నది. ముద్గరము (లోడీ) 
వలె శరీరము దృఢమగును. 


మృతాసనము: శవాసనము రెండును ఒకటియే అయియున్నవి. అభ్యాస 
మునకు చివర విశ్రాంతికొరకు దీని నభ్య సించవలెను. 


ముకొపనము: కొందరు భోజనము దీనితోనే చేయుట యాచారమందురు. 
అపానము సిద్దించును. మంత్రసిద్ది శ్రీ యాసనము ప్రసిద్రమైనది. 
రు ఇ యథ జా 


మృత్వుభంజకాననము: వాయువు శాంతించును. వొతరోగములు తొలగును. 


ముద్రాఫలకథనము: ముద్రలన్నియును వ్యాధులన్నిటిని పోగొట్టును. జఠ 
రాగ్ని వృద్ధిచెందును. భూత సిద్ధి కలుగును. జరామరణములు 
తొలగును. కాస, శ్వాస, ప్లీహవృద్ధి, కుష్టు, ఇరువది విధములగు 
శ్లేష్మ వ్యాధులు పూర్తిగా తొలగును. ముద్రలతో సమానమగు 


టా 


సాధనములు లేవనే చెప్పవచ్చును. 


మూలబంధము: అపానము పైకి వెళ్లును. కుంభక సిద్ధి కిది మూలభూతమై 
యున్నది. యోగాభ్యాసమంతయు దీని నాధారముగా చేసుకొని 
యున్నది. దీనివలన మొలలు, భగందరము మొదలగు వ్యాధులు 
నశించును. మలశుద్ధియగును. 


250 యోగసర్వస్వము 


మూలశోధనము: అపానము శుద్దమగును. పొట్ట మెత్తనగును. ఆమాజ్లీర్ణము 
తొలగును. జఠరాగ్ని వృద్దిచెందును. శరీరమునకు కాంతి, పుష్టి 
గలుగును. 


మూర్దా కుంభకము: మనస్సు (ప్రాపంచిక విషయములను త్యజించి, 
పరమాత్మయందు లగ్నమగును. దీనివలన గొప్ప యానందము 


అభించును. 


మూలాధారము: ఈ చక్రమును ధ్యానించుటవల్ల వక్తత్త ము, సర్వవిద్యా 
వినోదము సర్వమానవ శ్రేష్టత, (ప్రబంధరచనా సమర్థత, 
చిత్తమున కానందమును లభించును. 


మేరు దండాననము: ఇవి పలువిధములుగా నున్నని. మొట్టమొదటనే 
వీటిని సాధించినచో మిగిలిన యాసనము లన్నియు సులభ 
సాధ్యములగును. వెన్నెముక సాగును. నాడులకు కోమలత 
(పాప్తించును. 


య 


యష్షీకాసనము: ఇది శవాసనము వంటిది. దాని గుణము లన్నియు; 
మనస్సునకు, శరీరమునకును విశ్రాంతి లభించును. 


యోగాసనము: చిత్తమునకు స్లెర్యము కలుగును. నిద్ర, రోగములు 
తొలగిపోవును. సిద్దులు కలుగును, పొదములలోని నాడులు 
సాగును. 


యోగన్మిదాననము: యోగులు దీని మీద నిద్రింతురు. యోగనిద్ర వచ్చుట 
కిది ముఖ్యసాధనమైై యున్నది. వెన్నెముక దృఢపడును. 
మెడనాడులు సాగును. 


యోగముద్రః మలబద్దకము తొలగి జఠరాగ్ని (ప్రదీప్త్రమగును, నుజ్ఞానాడులు 
సాగుటచే పొట్టకరిగి, శరీరము “పెరుగుట కవకాశము గలుగు 


హఠయోగము - యోగచికీత్స 251 


చున్నది. గర్భగతమగు విషవాయువులు బయటకు వెడలును. 
గర్భాశయ వ్యాధులను పోగొట్టి కుండలినీశక్తిని మేల్కొలుపును. 


యోగావస్టలు: కుంభకమును వృద్ధి చేయుటకు మార్గమును సూచించును. 
ఇవి [క్రమముగా ఆరంభము, ఘటకము, పరిచయము, నిష్పత్తి 
అనునవి. 


యోనిముద్రు యోన్యాననము, బద్దయోన్యాసనము, వణ్ముఖి: దీనివలన 
ఇంద్రియములును, ప్రాణవాయువును, చిత్తమును నిరోధించ 
బడును. నాదానుసంధానము దీని సహాయమున జరుగును. 


ర 


రసానంద నమాదిః: అంతఃస్థమగు (భామరీనాదమందు మనస్సు లగ్నమగును. 
దీనివలన సంప్రజ్ఞాత సమాధి సిదించును. 
ఇ థి 


రాజయోగము, రాజయోగ సమాధి: మూర్చా కుంభక సహాయమున మనస్సు 
పరమాత్మయందు లయముగును. దీనిని రాజసమాధి యందురు. 
ఇదియే చరమావస్థయై యున్నది. 


రుండొననము: మనస్సునకు నిర్భయత ప్రాప్తించును. 


ల 


లంబికః దీర్ణలంబిక యని లంబికా యోగమని కూడ నందురు. దీనివలన 
ఖేచరీముద్ర సిదించును. దీరలంబికవల రోగములన్నియు 
ఠా ణి ళా 
నశించును... 


లయయోగము, లయనిద్ది నమాధిః మంజరీసాధనము వలన సాధకుడు 
భగవంతునికి ప్రేయసియై సాధనము, జేసి తాదాత్మ్యము , 
పొందును. దీనికి గోపికలే ప్రమాణమని' పై పై సమాధి దగ్గర 
వ్రాయబడినది. 


252 యోగసర్వస్వము 


లక్ష్యాసనము: దీనివలన మూలాధారమందలి కుండలినీశక్తి మేల్కొనును. 
జఠరాగ్ని వృద్దిచెందును. లక మందు మనస్సు లగ్నమగును. 
ధి (AS 


లోలావనము: చేతికండరములను, ముంజేతి కండరములను వృద్ధిజేయును. 
స్నాయువులకు బలము గలుగును. చేతులకు బలము గలుగును. 
దీనివలన వాయువు యొక్క చాంచల్యము తగ్గును. చిత్తమునకు 
స్థెర్యమేర్చడును. 


వ 


వక్రానవము: మత్స్యేంద్రము, మారీచము మొదలగు నాసనములకు 
ముందుగా చేయదగినది. వెన్నెముక సాగును, మజ్ఞాతంతువులు 
మృదువగును. 


వజ్రాసనము: (సుప్తము) క్షద్రవ్యాధులు తెగిపోవును. ఆయుస్సు వృద్ధి 
చెందును. పాదములు, తొడలు, పొట్ట -- ఈ భాగములలోని 
నాడులు కండరములు సొగును. వెన్నెముకకు బలము 
మృదుత్వ మిచ్చును. సోమరి తనమును బోగొట్టును. జీర్ణశక్తిని 
వృద్ధిజేయును. ధ్యానయోగమున కిది చాల ముఖ్యమైనది. 


వజోళి అమరోలి, నహజోలళిః: ఈ మూడు ముద్రలు శివునకు చాల 
(ప్రియమైనవి. గృహస్థాశ్రమములోని భోగయుక్తులైన దంపతులు 
యోగసిద్ధిని బడయుటకివి చెప్పబడినవి. అపాన తత్త్వము వశ 
మైన సిమ్మటనే వీటి నాచరింపవలయును. వీటివలన అణిమాది 
సిద్దులు గలుగును. బిందు రజోజయమే "పైన పేర్కొన్న 
మూడింటికి ప్రయోజనమైయున్నది. వీటిని” శాంకరయోగము 
లందురు. బిందువు సిద్ధించిన (స్వాధీనము, పిమ్మట అణిమాది 
సిద్దులు గలుగును. స్త్రీపురుషులిద్దరును జితేంద్రియు లగుదురు. 


వమనధౌతిః దీనిని నిత్యమభ్యసించుచున్నచో కఫపిత్తములు తొలగును. 


వర్తులాసనము: వెన్నెముక దృఢమగును. అపానము స్వాధీన మగును. 
దీనివలన మంత్రసిద్ధి కలుగును. 


హఠయోగము - యోగచికిత్స 253 


వల్థర్యాసనముః: (ప్రాణవాయువు అధోముఖమగును. రక్త సంచారము 
తీవమగును. ఇది మిగుల ఉగ్రమగు జ్వరమును నశింప 
జేయును. భుజించిన అన్నమును వెంటనే జీర్ణింపజే సి, జఠరా 
గ్నిని వృద్ధి జేయును. రక్త ప్రవాహము తీవ్రమైనప్పుడు దీనిని 
వదలి పెట్టవలెను. 


గా ర్‌ ల “ 

వస్త్ర ధౌతి: గుల్మము, జ్వరము, ప్లహవృద్ధి, కుష్టు క చర్మవ్యాధులు, 
కఫపిత్తములు పూర్తిగా నశించును. ఆరోగ్యము, బలము 
పుష్టికలుగును. వ్యాధులు తగ్గిన పిమ్మట దీనిని ప్రతిదినము 
చేయు టంతమంచిది కాదు. 


వస్త్ర, (స్టలవస్తే, జలవస్తే )ః: స్థలవస్తి జలవస్తికి సాధనమైయున్నది. వీటివల్ల 

మూత్రవ్యాధులు, మలబద్దకము తొలగిపోవును. స్థల (శుష్క) 
వస్తివల్ల ఆమవాతము, క్రూరవాయువులు నశించును. పొట్ల. 
మెత్తబడును. జఠరాగ్ని వృద్దిచెందును. జలవస్తివలన ప్రమే 
హము, ఉదావర్తము (పొట్టలో మెలిబెట్టుట), క్రూరవాయువులు 
పూర్తిగా తొలగును. ఆరోగ్యము వృద్ధిచెందును. శరీరసౌందర్యము 
పరుగును. 


వన్హాసారము (అగ్గిసారము): దీనివలన కాయసిద్ధి గలుగును. ఉదర 
వ్యాధులు వెంటనే తగ్గును. అతిభోజనము, అకొలభోజనము 
వెంటనే జ్లీర్ణమగును. జఠరాగ్ని (ప్రదీప్తమగును. పొట్ట మెత్త 
నగును. యోగాభ్యాసమునకు ప్రారంభములో ఒక పక్షము వరకు 
దీని నాచరించినచో, శరీరమునకు సహజ స్ధితి (కోమలత్వము, 
గలుగును. సాధనలోపములను, శారీరకమగు  లోసములను, 
ఆహార దోషముల నన్నింటినిది ఒక్కటియే సరిదిద్దును. 


వాతసారము: ఇది శీతలీ ప్రాణాయామమ్రైయున్నది. కుంభకమందు నౌళి 
గాని, అగ్నిసారముగాని చేయవలెను. దీనివలన శరీరమందలి 
దుష్టమగు వేడి వెంటనే తొలగును. సప్తధాతువులు సహజ స్థితిని 


254 యోగసర్వస్వము 


చెందును. _రోగములన్నియు తొలగును. అపానవాయువు 
క్రిందకు వెళ్లుటచే, పొట్ట మెత్తనగును. 


వాతాయనము: గమనశక్తి హెచ్చును. మోకాళ్ల నొప్పులు తొలగును. 
పాదములకు శక్తి గలుగును. సమానవాయువు సహజస్థితిలో 
నుండును. 


వామాననము (దక్షిణాననము): ఈ రెండును దృఢాసనభేదములై యున్నవి. 
ఇని శ్వాసమార్చుకొనుటకును, ధ్యానయోగమునకు నుపయో 
గించును. శరీరము బలిష్టమగును. 


వాయుధారణ: దీనివలన సమస్తరోగములు తొలగును. వృద్ధాప్యము, 
మృత్యువు తొలగును. ఆకాశగమనము కలుగును. వాతవికారము 
లుండవు. 


వారిసారము: కంఠము వరకు నీరు త్రాగి, ఆసనముగుండ వదలవలెను. దీనిని 
శంఖప్రక్షాళనమని కూడ నందురు. దీనివలన కఫ పిత్తములు 
నశించును. సమాధి కాలమందు విశేషించియుండు మలమును 
నివృత్తి చేసికొని చాలాకాలము వరకు సమాధియందు స్థిరముగా 
నుండు నిమిత్తము యోగులు శంఖప్రక్రాళమును జేయుదురు. 


వ్యాఘాసనము: దీనివలన కోపము తగ్గును. వెన్నెముక దృఢమగును. 


నివరీతకరణి: చేతులతో నడుముపట్టుకొనవలయును. జాముకేపు వరకు 
క్రమముగా సమయమును పెంచవచ్చును. ఆరోగ్యసాధనకు అర్హ 
గంట సరిపోవును. నాభిస్థానము, నాడీకందము, (గేగులు శుద్ద 
మగును. వాతరోగములు నశించును. ఏ ఆసనము చేయు 
టకు వీలులేని సమయములో దీనిని చేయవలెను. హృదయ 
వ్యాధులున్న వారు దీనిని ప్రారంభములో కొంతకాలము 
చేసినచో వ్యాధులన్నియు తొలగును. మలబద్దకము తొలగును. 
జిహ్వా బంధముతో కూడ జోడించినచో జ్ఞానేంద్రియములు 
బాగుపడును. మెదడు నిర్మలమగును. 


హఠయోగము - యోగచికిత్స 255 
వియోగాననము: ప్రీహవృద్ధి తొలగును. 
నిలోమాననము: దీర్షరోగములు తొలగును. 
వివేకాననము ( పతము, ఉత్టితము): వివేకము వృద్ధి చెందును. 
విశుద్ద్రముః దీనిని ధ్యానించుటవలన కావ్యరచనాశక్తి, శాంతచిత్తత, వక్తృత్వ 
సామర్థ్యము, త్రిలోక పదార్థ దర్శనము, సర్వభూత దయా 
భుత్వము, చిరజీవిత్వము, ఆరోగ్యము మొదలగు శక్తులు 


గలుగును. 


వ్నక్షాసనము (బృర్థము, ముక్త హస్తము, ఏకపాదము): రక్తము పూర్తిగా 
ప్రవహించుటవల్ల పరిశుద్దమగును. వాతరోగములు తొలగును. 
వీర్యము గట్టిపడును. శీరాసనమునకు ముందు దీని నభ్యసించ 
వలెను. 


నీరాననము: ధైర్యము వృద్దిచెందును. 


వీరభ్యదము: శరీరమునకు బలము గలుగును. ఉదానవాయువు శమించును. 
వెన్నెముక దృఢమగును. కంఠమందలి నాడులు సాగును. 

వృషాననము (వృషభాననము, వక్రాననము, జాన్యాసనము): ఈ యాస 
నము లన్నియు ఒకే జాతికి చెందినవి. వీర్యస్తంభనము 
సిద్ధించును. వెన్నెముక బాగుపడును. 


వృశ్థికాననము: ఉగ్రత హెచ్చును. చేతులకు భుజములకు బలము 
చేకూరును. శరీరము తేలిక అగును. కటివాతము తొలగును. 
ఈ యాసనము సిద్దించినచో శరీరమందు వ్యాధి యంకురించదు. 


వేదపురాణాననము: భారద్వాజాసనము చూడవలెను. 


టైళ్వాననము: వ్యాపారమందభివృద్ధి కలుగును. ధనవంతుడగును. 


256 యోగసర్వస్వము 
శ 


శక్తిధారిణిముద (శక్తిచాలనమ్సు: మూలాధారమందున్న సర్సాకార శక్తిని 
మేల్కొలుపుటకిది సర్యోత్తమమైనది. యోనిముద్రకు ముందుగా 
దీనిని సిద్ధి చేయవలెను. ఈ ముద్ర సహాయమువల్ల భావనా 
యోగము శీఘ్రముగా సిద్ధించును. ఈ రెండు ముద్రలతో 
చక్ర భేదమున కెక్కువ సంబంధమున్నది. దీనిని జేయు 
నపుడు భస్మముతో సర్వాంగోద్దూళనము జేసి, నాభిస్థాన 
మందు పట్టుగుడ్డనుగాని ఉన్నిగుడ్డను గాని కట్టుకొనవలెను. 
వీర్య రజోదోషములుగల స్త్రీపురుషుల కిది మిక్కిలి లాభదాయ 
కము. సమస్తరోగములు నశించుటచే స్త్రీపురుషులకు కాయ సిద్ధి 
గలుగును. 


శలభాననము: బాహుబలము హెచ్చును. పొట్టకు, తొడలకు, గుండెకు 
మంచిశక్తి గలుగును. విభాజనిక అనునౌడి శుద్ధమగును. 
మలబద్ధకము తొలగును. 


శవాననము (అర్థము: (పేతాననము, మృతాననము, దండాననము, యష్షి- 
కొననము: శ్రమ తొలగును. రక్తము సమస్థితిలో నుండును. 
మనస్సునకు విశ్రాంతి గలుగును. అపానవాయువు బయటకు 
ఎడలును, 


శశాంకాననము: ధనురాసన చక్రాసనముల గుణము లన్నియు దీనివలన 
గలుగును, 


శాంతి (వయాననము: పలువిధములగు సుఖము గలుగును. 


శాంభవిముదః ఇయ్యది సర్వతంత్రములందు గుష్తముగా దాచ బడినది. 
దీనివలన స్వరూప దర్శనము గలుగును. దీని నభ్యసించు 
నపుడు చిత్రములగు రూపములు (దృశ్యములు) గోచరించును. 
శ్రాటకము సిద్ధించినగాని దీనిని జేయగూడదు. ఇందువలన 


హఠయోగము - యోగచికిత్స 257 


నేత్రముల కొక విధమగు నాకర్షణ శక్తి (ప్రాప్తించును. దీని 
వలన యోగిపుంగవులు మృతులను సయితము (బతికింతురు. 
జగత్తునంతను వశము జేసికొందురు. [క్రమముగా దృశ్యము 
లన్నియు తగ్గి దివ్యమగు తేజస్సు దర్శనమిచ్చును. దీనివల్ల 
కంటిరోగము లన్నియు తగ్గిపోవును. దీని నభ్యసించునపుడు 
సాత్తికాహారమునే భుజించవలెను. 


శాఖాసనము (వామదక్తీణముల్సు: దీనివలన ధ్యానయోగము సిద్ధించును. 


శ్యానాసనము: ఇది సర్పాసన జాతిలోనిది. వెన్నెముకకు శక్తి గలుగును. 
మెడనరములు, శరీరమందలి స్నాయువులు బాగుగా సాగును. 
నాభి శుద్ద మగును. పొట్టకు బలము చేకూరును. 


శ్యాసాగమనాననముః (వామదక్షిణముల్సు సాధకుడు తనకు కావలసిన 
వైపునకు శ్యాసను వేగముగా నడుపగల్లును. 


శిరాననము (ఏక ద్విపాదముల్సు: అపానవాయువు స్వాధీనమగును. 
ఉదరము శుద్దమగును. 


శివతాపాననము: కూర్మా సనగుణములన్నియు దీనివలన గలుగును. 


శీతల్సీ, శీత్కారి: లాలాజలమును వృద్ధిజే సి, నోటివ్యాధులను పోగొట్టును. 
ఆకలిదప్పులు తగ్గును. కన్నులు వెంటనే చల్లబడును. రక్తము 
శుద్దమగును. చర్మవ్యాధులు నశించును. 


శీరాసనము: ఆసనములలో కెల్ల రాజువంటిది - ఇది ఓజస్సును, జ్ఞాపక 
శక్తిని మనోబలమును వృద్ధిపరచి, పలువిధములగు రోగములను 
పారద్రోలును. ఇది పది విధములు. వీటివలన స్వాస్థ్యము, 
సౌందర్యము, బలము, వీర్యము, ప్రగతి, మహాశక్తి మొదలైనవి 
వృద్ధి చెందును. మెదడునకు బలముగలుగును. 


శుభాననము: (పద్మాసనము చూడుడు) శ్వాస మందగించుటవలన కుంభక 
సిద్ధి గలుగును. శరీరమందు రక్తము చక్కగా ప్రసరించుటవలన 


258 యోగసర్వస్వము 


పూర్వవ్యాధులు నివృత్తియగును. ఆరోగ్యము కలుగును. దీనిని 
బద్ద పద్మాసనమందురు. 


శుండాసనము: (ఏనుగు తొండము మూడవలెను.) 
శూద్రాననము: తన సాటివారిలో పేరు (ప్రతిష్టలు పొందును. 
శోకాననము: దీనివలన అపస్మొరము తొలగును. 


శోభా శ్రయాననము: దీనిని యోగపట్టము అనికూడ నందురు. దీనివల 
(ap) 
శరీరమునకు విశ్రాంతి కల్లును. 


కల్ల 


ష 
షణ్ముఖి నాదానుసంధానమున శ్రీ ముద్ర నుపయోగింతురు. మనస్సునకు 
తన్మయత్వము గల్గును. 
స 


నంకటొననము:ః నడుము నొప్పి తొలగును. వృషణవృద్ది తొలగును. 
పొదములకు బలము హెచ్చును. 


నృంధాననముః పాపములు తొలగును. ఆంతరికవాయువులు స్వాధీన 
మగును. మెడకు శరీరమునకు బలము, పుష్టి గలుగుసు. 


నమాధిః మనస్సు పరమాత్మయందు లయించును. బాధలన్నియు తొలగును. 
అజ్ఞానము నశించును. 


నమాననము: _ సిద్దమంత్రములను (వైదిక మంత్రములను) జపించుట 
కుపయోగింతురు. 


నర్వాననము: మందాగ్ని తొలగును. శరీరమునకు బలము పుష్టి గలుగును. 
వెన్నెముక దృఢమగును. 


హఠయోగము - యోగచికిత్స 259 


సర్యాంగము (ఊళర్త (ము ): ఇది పలువిధములుగా నున్నది. స్వాధీనత 
కలుగును. హృదయమునకు విశ్రాంతి గలుగును. రక్తము శుద్ధ 
మగును. _థైరాయిడుగ్రంథి శుద్దమగును. తలనొప్పి తగ్గును. 
శరీరము వృద్దిచెందును. జఠరాగ్ని వృద్ధిచెందును. బలహీనుల 
కిది సంజీవ కరణి వంటిది. వీర్యనష్టము తొలగును. స్త్రీలకు 
శరీరసౌందర్యమును వృద్ది జేయును. అవయవములన్నియు 
క్రమముగా వృద్ధిచెందును. ఆరోగ్యమున కిది సర్యోత్తమమైనది. 


నర్తముద్రా ఫలము: (ముద్రాఫలకథనము చూడుడు.) 


న్యరశాస్త్రము: దీనివలన త్రికాలజ్ఞానము గలుగును. ఆయుస్సును వృద్ధి 
జేసికొనవచ్చును. రోగములు, బాధలు, ప్రమాదములు జ 
వీటినుండి తప్పించుకొనవచ్చును. చిరకాలము జీవించుటకును, 
ఆరోగ్యమును స్టీరముగా నుంచుకొనుటకు నిది ముఖ్యసాధనమై 
యున్నది. 


నహజోళిః ఇది వజ్రోళిజట్టులోనిది. దీనివలన బిందుజయము గల్గును. 
దివ్యమగు శక్తులు గల్గును. 


సహస్రారము: ఇది మస్తిష్కమునకు ముందున్న 'యాంటియరు ఫాంటినెల్లి 
అనుచోట నున్నది. యోగదృష్టితో జూచినచో దీనియందలి 
సహస్రదళములు గోచరించును. కుండలినీశక్తి షట్సక్రములను 
ఛేదించి, చిట్టచివరకు సహస్రారమునకు చేరును. సహస్రారము 
పూర్తిగా _ వికసించినచో, జీవునకు దేహతాదాత్మ్యము తొలగి 
స్వరూపానందము లభించును. సర్వబంధములు తొలగిపోవును. 


సహితకుంభికము: నాడులన్నియు శుద్దమగును. వాత పిత్త శ్లేష్మములు హరిం 
చును. జఠరాగ్ని వృద్ధ్దిచెందును. కండలయందలి విషములు, 
అంగారక్షారవాయువు జ్లీర్ణమగును. సంపూర్ణమగు నారోగ్యము, 
సౌందర్యమును లభించును. క్రమముగా రోగములన్నియును 
తొలగును. సమాధిసిద్ధి కుంభకసిద్ధి పై నాధారపడియున్నది. 


260 యోగసర్వస్వము 


స్వస్తీకము: పేరుకు తగినట్టుగానే గుణము లుండును. ఆరోగ్యము కలు 
గును. జపము సిద్ధించును. ఈ యాసనము ప్రత్యాహారమునకు 
ఆవశ్యకమని యోగవేత్త లనెదరు. ఇది మిక్కిలి సుఖప్రదమైనది. 


స్వాధిష్టానచక్రము: దీనిని ధ్యానించుటచే నహంకారాది వికారములు తొలగి 
పోవును. గద్యపద్య రచనలయందు సమర్జుడగును. మోహావ 
రణము తొలగుటచే, యోగులలో (శ్రేష్టుడగును. ఈ చక్రము 
ప్రదీప్త మగుచో లోకాంతర సంచారదక్షత గలుగును. 


సావిత్రి నమాధి ఆననము: దీనినలన తేజస్సు, ఓజస్సు, మేధస్సు 
వృద్దిజెందును. 
యి 


నీంహాసనము: జఠరాగ్ని ప్రదీప్తమగును. కన్నులకు తేజస్సు హెచ్చును. 
9 ఖు 
ఉదరవ్యాధులు తొలగును. జ్ఞానేంద్రియములు, మస్తిష్కము 
బాగుపడును. శుద్దమగును. శ్యాసతీ(వ్రత తగ్గును. 


సీద్దాననము: శరీరమందలి 72 వేల నాడులు శుద్ధమై, వాటియందు 
పరిశుద్దరక్తము (పవహించును. స్పురణశక్తి వృద్ది చెందును. 
మోహము నశించి, భగవత్స శ్రరణలో మనస్సు లగ్నమగును. 
సమస్త రోగములు తగ్గి వినమత వృద్ధిచెందును. 


సీద్దముక్తావళీ ఆసనము: చిత్తమున కానందము, హర్షము కలుగును. 


వీరాననము: చిత్ర బర్య్వము కలుగును. 
ణా న 


నూత్రధౌతిః దీనివలన శ్లేష్మము, క్లేదము (తెమడ), పసరు బయటకు 
వెడలును. శ్వాసకోశ వ్యాధులు తొలగును. 


నూర్వభేదనముః వృద్దాప్య లక్షణములు తొలగును. జఠర్నాగ్నిని వృద్దిజే స్త్‌ 
య ఓ ఠా 
కుండలినీ శక్తిని మేల్కొలుపును. కఫవాతములు తగ్గును. కపాల 
మందు సంచితమగు శ్లేష్మము, పార్శపుపోటు, నాడీవికొర 
ములు, రక్తదోషములు, త్వ క్షోషములు, ఉదరమందలి క్రిములు, 
ప్రస్వేదజ[క్రిములు, కుష్టాదిరోగ జనిత (క్రిములు నశించును. 


హఠయోగము - యోగచికిత్స 261 


పిత [పకృతి గలవారు వేసవికాలమందు పాలలో తేనె కలిపీ 
మ సే 
త్రాగి చేయవలెను. నేత్రరోగములు తొలగును. 


నూర్వాననము: జఠరాగ్ని వృద్ధిచెందును. 


స్థూలక్రీయః: ఆసనములు, ముద్రలు, బంధములు మొదలగునవి -- వీటి 
వలన శరీరమందలి దోషములు తొలగును. రోగములన్నియు 
నశించును, 


స్తూల ధ్యానము: మనస్సును విషయములనుండి తొలగించి, భగవంతుని 
యందు చేర్చుటకిది (ప్రథమసోపానమై యున్నది. క్రమముగా 
భక్తి వృద్ధిచెందును. 


సూక్ష్మ ధ్యానము, సూక్ష శ్రడ్రియః బాహ్యజగత్తునుండి విడిబడి సూక్ష్మ భూత 
ములతో సంబంధ మేర్పరచుకొనుటకు చేయబడు మానసిక 
సాధనమిది. దీనివలన స్టూలదేహ సంబంధము తొలగి సాధకుడు 
పరకాయప్ర వేశము చేయగల్లును. 


సేతుబంధాననము: శరీరము తేలికగును. బలము పుష్టి గలుగును. 
వెన్నెముక దృఢమగును. కల్మషము నివారింపబడును. 


హ 


హంసాసనము: ఇది మయూరమునకు మొదటి మెట్టు అయి యున్నది. 
శాంతి వృద్ధిచెందును. 


హఠయోగము: దేహమందలి దోషములు తొలగును. శ్వాస, మనస్సు, 
వీర్యము - ఇవి స్వాధీనమగును. దీనియందు పలువిధములగు 
(క్రియలున్నవి. వాటివలన రోగములన్నియు తొలగిపోవును. 


హనుమదాసనము: వీర్యము, పరాక్రమము, బలము వృద్ధిచెందును. వెన్నె 
ముక దృఢమగును. సమానవాయువు శుద్ధమగును. పాదములకు 
శక్తి హెచ్చును. 


262 


యోగసర్వస్వము 


హలాననము;: వెన్నెముకకు మృదుత్వము నిచ్చుచు పొడవుగా 
పెంచును. సాధకుడు బలవంతుడగును. 


హస్త పాదము, హస్త పొదాంగుష్టాననము: మెడ, నడుము, ముక్కు, 
ఉదరము, వీటికి బలము కలుగును. 


హన్తాననము (ఏకము): పార్శ్యశూల నశించును. 


క్ర 


ల 


క్షతియాననముః: సాధకుడు వీర్యవంతుడగును. 


కేమాననము; సర్వకార్యములందు సిద్దుడగును. 
చ డు 


xX % xX 


ర, మంత్రయోగము 


చిత్తవృత్తులను నిరోధించి, ఆత్మసాక్షాత్కారము పొందుటకు గాని, 
భగవత్సొన్నిధ్య మును పొందుటకుగాని చెప్పబడిన సొధన ప్రణాళికలన్నింటిని 
నాలుగు విధములుగా విభజించినటుల యోగతత్తో్యోపనిషత్తులో చెప్పబడినది. 

యోగో హి బహుధా బ్రహ్మన్‌ భిద్యతే వ్యవహారతః, 

మంత్రయోగో లయశ్చైవ హఠో౬. సౌ రాజయోగకః. 


క్రియాయోగము, మంత్రయోగము, హఠయోగము, లయయోగము, 
రాజయోగము అను డనాల్లువిధములుగా విభజించబడినది. ఇంద్రియాతీ 
తమగు పరతత్త్యమును బొందుటకు _ విషయాసక్తమగు మానవచిత్తము 
సమర్ధము గాజాలదు. కాన సోపానక్రమముగా నుంత్రయోగము, హఠ 
యోగము, లయయోగములను సాధించి స్టూలజగత్తునుండి సూక్ష్మప్రపంచ 
మునకు మనస్సును జేర్చి, రాజయోగము ద్యారా నిర్గుణ నిరాకారమందు 
జీవాత్మ _లీనమగును. ఈ మంత్రయోగము, నారదమహర్షి పులస్త్యుడు, 
గరుడు, వాల్మీకి, భృగువు, బృహస్పతి మొదలగు మహర్షులు ఆచార్యస్థాన 
నులంకరించిరి. దృశ్యమానమగు జగత్తు అంతయు భావముయొక్క 
వికాసమని వారి సిద్దాంతమై యున్నది. పరమాత్మనుండి భావము, భావము 
నుండి నామరూపాత్మకమును, సవిలానము న్థావరజంగమాత్మ కమగు సృష్టి 
యేర్సడినది. ప్రాణికోటి మోక్షమును బొందదలచినచో (బొందుటకు) 
నామరూపముల నాశయముగా గైకొని భావమునకు, అచటినుండి భావ 
గమ్యమగు పరమాత్మయందు చిత్తవృత్తి లయించినచో ముక్తి గలుగును. 
ఈ విషయము మంత్రయోగ సంహితయం దిటుల జెప్పబడినది. 

నామరూపొత్మికా సృష్టిః యస్మా త్తదవలంబనాత్‌, 

బంధనాన్ముచ్యమానోఒయం ముక్తిమాప్నోతి సాధకః, 

తామేవ భూమి మాలంబ్య స్టలనం యత్ర జాయతే, 

ఉత్తిష్టతి జనప్పర్యో౬.ధ్యక్షేజైత త్సృమీక్ష్యతే. 

నామరూపాత్మ కై ర్భావైర్బధ్యన్తే విఖిలా జనాః 

ఆపీజ్యాగ్రపితాశ్చెవ తాదృక్ప్రుకృతి వైభవాత్‌. 


264 యోగసర్వస్వము 


ఆత్మవః పూక్ష్మప్రకృతిం (ప్రవృత్తిం చామప్పత్య వ్ర 
వామరూపాత్మ నో: శబ్దభావయోరవలంబనాత్‌ 
యో యోగః సాధ్యతే, సోఒయం మంత్రయోగః ప్రకీర్తితః. 


సృష్టి నామరూపాత్మకమగుటవలన, నామరూపముల యాధారము 
వలన సాధకుడు సంసొరబంధమునుండి ముక్తుడై మోక్షమును బొందును. 
భూమిమీదపడిన మానవుడు, ఆ భూమినే పట్టుకొని పైకి లేచు 
నటుల, నామరూపాత్మకమగు సృష్టిచేత బంధించబడిన మానవుడు, తన 
సూక్ష్మ ప్రకృతి ప్రవృత్తి ననుసరించి నామాత్మకమగు శబ్దమును, భావరూప 
మగు నాలంబనమును గైకొని చేయబడు యోగసాధనమును మంత్రయోగ 
మందురు. మానవుడు భావములకు దాసుడు. మానవుని యంతఃకరణము 
ఒక్కక్షణమైనను భావశూన్యమై స్టీరముగా నుండదు. భావశూన్యము ధర్మ 
మార్గమం దపేక్షితమై యున్నది. అవిద్యాగస్తమగు మానవుని చిత్తమందు 
వైషయిక భావములు బాగుగా చేరియుండుటవలన, మానవుని చిత్తము 
విషయములందు లీనమై తన్మయమై యుండును. కాన చిత్తమును లౌకిక 
భావమునుండి వేరుపరచి, దివ్వమగు భావమును బొందుటకు లౌకిక 
మగు నామరూపములకు బదులుగా, దివ్యనామ దివ్యరూపముల సాధనము 
మంత్రయోగమందు చెప్పబడినది. మంత్రయోగమందు స్టూలమగు మూర్తి 
(విగ్రహము) పూజ ప్రధానముగానున్నది. (శ్రీమద్భాగవతమందు మూర్తి 
(విగ్రహము ఎనిమిది విధములుగా చెప్పబడినది. 


శైలీ దారుమయీ లౌహీ లేప్యాలేఖ్యా చ సైకతీ, 
నువోమయీ నుణీనుయీ ప్రతిమా౭_ష్టవిధా స్మృతా. 


పాషాణమయమగు ప్రతిమ, కాష్టనిర్మితమగు ప్రతిమ, లోహనిర్మిత 
మగు ప్రతిమ, పూతలతో తయారైన ప్రతిమ, కుంచెతో చిత్రించబడినది, 
ఇసుకతో నిర్మించబడినది, మానసికమగు ప్రతిమ వివిధములగు మణులచేత 
నిర్మించబడిన ప్రతిమ -- ఈ విధముగా భగవన్న్మూర్తి ఎనిమిది విధ 
ములుగా నుండును. వేదమందును, ఉపనిషత్తులందును విగ్రహారాధనము 
చెప్పబడినది. 


శా శం 


మం'తయోగము 265 


“పహ్యుశ్మా నమాతిష్టాశ్మా భవతు తే తమః -- అధథర్వణవేదము 
ప్రతిమా స్వల్పబుద్దినాం సర్వత్ర సమదర్శినామ్‌. 


ఓ భగవంతుడా, ఈ మూర్తియందు (పవేశింపుము. ఈ పొషాణమయ 
మూర్తి నీకు శరీరమగు గాక. జీవత్వ భ్రాంతి గలవారికి విగ్రహారాధనమును, 
జ్ఞానులకు సర్వాత్మభావమును చెప్పబడినవి. శక్తియుపాసనయందును, 
కౌలికమార్గమందును విగ్రహమునకు బదులు యంత్రమునకు ప్రాధాన్య 
మిచ్చెదరు. ఆ విషయము కులార్థవ తంత్రమందిటుల జెప్పబడినది. 

శరీరమివ జీవస్య, దీపప్య ష్నేహవత్స్రియే, 

సర్వేషామ పి దేవానాం తథా యంత్రం ప్రతిష్టితమ్‌. 

యంత్రే సా పూజితా దేవి, సహైవ ప్రసీదతి, 

కామక్రోధాది దోషోత్డ పర్వదుఃఖ నియంత్రణాత్‌. 

యంత్ర మిత్యాహు రేతస్మిన్‌ దేవః ప్రీణాతి పూజితః. 


జీవునకు దేహమువలెను, దీపమునకు చమురువలెను, దేవతలందరికిని 
యంత్రము ప్రతిష్టించబడినది. శక్తిదేవతను యంత్రనుందు ప్రతిష్టించి 
పూజించినచో, వెంటనే ఆ దేవత సంతుష్టురాలగును. అదేవిధముగా పురుష 
దేవతలు కూడ, యంత్రమందు ప్రతిష్టించి పూజించినచో, సంతుష్టులగు 
దురు. యంత్రపూజ వలన, కామక్రోధాదుల వల్ల కలిగిన దుఃఖములన్నియు 
తొలగిపోవును. మంత్రయోగమందు విధించబడిన మూర్తిపూజ వేదశాస్త్రాను 
మోదితమని స్పష్టమగుచున్నది. కాని కొందరు 'న తస్య ప్రతిమా౬స్తి 
యస్య నామమవద్యశః' అను మంత్రము నాధారముగా జేసికొని విగ్రహారా 
ధనము శాస్త్రములందు విధించబడలేదని వాదింతురు. ఆ మం(త్రమందలి 
“ప్రతిమా” అను శబ్దమునకు సందర్భమును బట్టి సమానము లేక సాటియని 
యర్థమై యున్నది. ఆ మంత్రముయొక్క పూర్తి యర్థ మిటులున్నది. ఏ 
పరమాత్మయొక్క నామము మరియు యశస్సు గొప్పవో, అట్టి పరమాత్మకు 
సాటియే లేదు. విగ్రహారాధనము యోగవా సిష్టమందు యుక్తులతో నిటుల 
సమర్థించబడినది. 

అక్షరావగమలబ్దయే యథా స్టూలవర్త్వుల దృషత్సర్నిగ్రహః, 

శుద్దబుద్ధ పరిలబ్దయే తథా దారుమృణ్మయ శిలామయార్భనమ్‌. 


266 యోగనర్వస్వము 


అక్షరముల సంపుటి (కూడిక) శబ్దమగును. శబ్దము వలన జ్ఞానము 
గలుగును. శబ్దసముదాయమే వాక్యము. అక్షరములను తెలిసికొనుటకు 
కొయ్యమీద చెక్కిన ఉబ్బెత్తు ఆకారములు సాధనములైనటుల, శుద్ధము, 
బోధస్వరూపము (జ్ఞానస్వరూపము)నగు (బ్రహ్మ ప్రాపికి, కొయ్యవి[గ్రహము 
లను, మట్టి విగహములను, రాతి విగ్రహముల నర్చించుట సాధనమై 
యున్నది. ఇదియే శ్రీమద్భాగవతమందిటుల సమర్థించబడినది. 

త్వం భావయోగ పరిభావిత హృత్సరోజ, 

ఆస్పే శ్రుతేక్తిత పథోననునాథ పుంసామ్‌, 

యద్యద్ధియా త ఉరుగాయ విభావయన్తి 

తత్తద్యపుః ప్రణయసే సదనుగ్రహాయ. 


ఓ భగవంతుడా, భక్తులు భావయోగముతో నిన్ను భావించినపుడు 
వారి హృత్పద్మములందు నీ మధురమూర్తి ప్రకాశించుచున్నది. భక్తు లే 
యే భావములతో నిన్ను భావింతురో, ఆ యా మూర్తులను ధరించి వారి 
నుద్ధరీంతువు. శంకరభగవత్సాదులు వారి నృసింహతాపనీయోపనిషత్‌ 
భాష్యములో నిటుల సమర్థించిరి. “ముక్తా అపి లీలయా విగ్రహాదికం కృత్వా 
భజన్తే' - ముక్తులు గూడ లోకము నుద్ధరించుటకు ఫలాపేక్ష లేకుండ 
విగ్రహాదులను స్థాపించి భజింతురు. సగుణ సాకారపూజ వలన చిత్తము 
శుద్ధమై వశమైనచో సాధకుడు నిర్గుణ నిరాకార పరబహ్మోపాసన యంద 
ధికారము సంపాదించును. అధికార పాపిని గూర్చి శాస్త్ర గంథములం 
దిటుల చెప్పబడినది. 

చిన్మయ స్వాప్రమేయస్య నిర్గుణ స్యాశరీరిణః, 

సాధకావాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్సనా. 

నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్కర్హు మనీశ్వరాః, 

యే మందా స్తే౬.నుకంస్యన్తే సవిశేషనిరూపతైః, 

వశీకృతే మవ ప్యేషాం సగుణబ్రహ్మశీలనాత్‌ i 

తదే వావిర్భవేత్‌ సాక్షా దపేతోపాధికల్పనమ్‌. 


మనస్సు వశమైనగాని నిర్గుణోపాసన చేయలేరు. కాన సాధకుల 
క్షేమమువకై నిర్గుణబ్రహ్మ సగుణ సాకార మూర్తిరూపము ధరించినది. 


మం తయోగము 267 


దీనిని పూజించినచో, మనస్సు వశమగును. శుద్దమైన చిత్తమందు నిర్గుణ 
నిరాకార తత్త్వము సాక్షాత్కరించును. విగ్రహారాధనము సాధకులకొరకు 
అనాదిగా వచ్చుచున్న సాంప్రదాయమే గాని నిరాధారమైన మార్గము కాదని 
"పె ప్రమాణములు సృష్టపరచుచున్నవి. భగవంతునియందు గల సద్భావము 
(సత్త) నాశ్రయించి శివోపాసనయు, చిద్భావము (జ్ఞానము) నాశ్రయించి 
విష్ణూపాసనయు, తేజస్సు నాధారముగా గైకొని _సూర్యోపాసనయు, 
భావాత్మకమగు బుద్ధి నాధారముగా జేసికొని గణపత్యుపాసనయు, శక్తి 
నాశ్రయించి శక్త్యుపాసనయు నేర్పడినవని యుపాసనా తత్త్వవేత్తలు చెప్పు 
చున్నారు. సాధకులయొక్కయు, మానవులయొక్కయు ప్రకృతులను బట్టి 
పంచదేవోపాసనములు బయలుదేరినవి. 

మానవానాం ప్రకృతయః పంచధా పరికీర్తితాః, 

యతో నిరూప్యతే సర్గః పంచభూతాత్మకో బుధైః 

భిన్నా యద్యపి భూతానాం ప్రకృతిః ప్రకృతేర్వశాత్‌ 

తథాపి పంచతత్త్వానా మనుసారేణ తత్త విత్‌. 

ప్రత్యేక తత్త్వప్రాచుర్యం విమృశ్య విధిపూర్వకమ్‌, 

ఉపాసనాధికారస్య పంచభేద మవ్వర్హయత్‌. 


పంచభూతమువలన సృష్టి యేర్పడినందున మానవుల ప్రకృతి కూడ 
అయిదు విధములుగా నున్నది. ప్రకృతి ననుసరించి ఒక్కొక్క దేవతయందు 
భక్తి గలుగును. భూతాధిక్యమువలన (ప్రత్యేకముగా ఒకే దేవతయందు 
బాల్యమునుండి భక్తి విశ్వాసములు సాధకునకు గల్గును. తత్త్వవేత్తలు 
మానవుల (ప్రకృతి ననుసరించి, యుపాసనా మార్గము నేర్పాటుజేసిరి. 
ఒక్కొక్క భూతమున కొక్కొక్క యధిష్టానదేవత యున్నది. సాధకుని 
ప్రకృతివైవిత్యము ననుసరించి ఒకే భగవంతునికి పంచమూర్తు లేర్పడినవి. 
అనగా సాధకుని ప్రకృతి కధిష్టాన దేవతయే యుపాస్యదేవతగా నిర్ణయించ 
బడినది. తత్త్వ్యభేదము ననుసరించి పంచభూతముల కధిష్టాన దేవతలును, 
ఉపాసనా విధానమును కాపిలతంత్రము మొదలగు (గ్రంథములం దీ 
విధముగా నిర్ణయించబడినది. 


268 యోగసర్వస్వము 


ఆకొశస్యాధిపో విష్ణు రగ్నేశ్చెవ మహేశ్వరీ, 

వాయోః సూర్యః క్షితే రీశో జీవనస్య గణాధిపః 
గురవో యోగనిష్టాతాః ప్రకృతిం సంచధాగతామ్‌, 
పరీక్ష ఏ కుర్యుః శిష్యాణా మధికార విన్నిర్మయమ్‌. 
బుతంభరధియా జ్యోతిః స్వరోదయ సహాయతః, 
ఉపాసవాధికారో వై నిర్దేతుం శక్యతే ధ్రువమ్‌. 
చిత్తసంవేగవైరాగ్య ధారణాది వినిర్ణయమ్‌, 

పరీక్ష 5 చాస్యాంతరికాన్‌ భావాం చ్చిష్యస్య యోగవిత్‌. 
తత్సంప్రదాయ నియమం తేషాం ప్రకృతిసన్నిభమ్‌, 
కరోతి జీవకల్యాణ కల్పనా కలితాంతరః, 


ఆకాశ తత్త $మునకు విష్ణువు, అగ్ని తత్త మునకు మహేశ్వరి (శక్తి), 
వాయుతత్త (మునకు సూర్యుడు, పృథివీ తత్త్వమునకు శివుడు, జల తత్త్వ 
మునకు గణపతియు నధిష్టాన దేవతలైయున్నారు. మంత్రవేత్తలును, 
యోగసిద్దులునగు గురువులు శిష్యుని ప్రకృతిననుసరించి, ఉపాస్యదైవమును 
న్నిర్ణయింతురు. అందులకు బుతంభర ప్రజ్ఞ స్వరోదయము, జ్యోతిషము - 
వీటిని సాధనములుగా నంగీకరింతురు. బుతంభరప్రజ్ఞ గల యోగిపుంగ 
వుడు సాధకుని చూడగానే వాని తత్త మును (గ్రహించి, ఇష్టదైవతమును, 
తద్వాచకమగు మంత్రమును న్నిర్ణయించును. అట్టి శక్తిలేని గురువులు 
స్వరోదయము ననుసరించి శిష్యుని (ప్రకృతిని గుర్తింతురు. పై శక్తులులేని 
గురువులు కులాకుల చక్రము, రాశిచక్రము, సిద్దారిచక్రము మొదలగు 
వాటి సహాయమున నుపాస్యదేవతా నిర్ణయము చేయుదురు. ఇటుల 
బాహ్యమగు ప్రకృతిని నిర్ణయించి, శిష్యుని చిత్తవృత్తుల ననుసరించి - 
(చిత్తసంవేగము, వైరాగ్యము, ధారణాశక్తి) ధ్యేయరూపమును నిర్ణయించి 
శిష్యునకు క్షేమమును గలుగజేయుదురు. భారతీయులు జడమగు మూర్తి 
పూజ చేయుటలేదు. పొషాణము, మృత్తిక, కాష్టము మొదలగు వస్తువుల 
నాధారమున పన వర్ణించబడిన భావముల ననుసరించి, మూర్తిని (పతి 
ష్పించి, దానియందు దేవతా భావముతో భగవంతుని శక్తి నారాధింతురు. 
ఈ విషయము కులార్థవతంత్రమం దిటుల (వ్రాయబడినది. 


మంత్రయోగము 269 


గవాం పర్యాంగజం క్రీరం ప్రవేత్‌ పృనముఖాద్యథా, 
తథా పర్వగతో దేవః ప్రతిమాదిషు రాజతే. 


ఆవుయొక్క శరీరమందంతటను వ్యాపించియున్న పాలు, దూడ 
కొరకు పొదుగునుండి స్రవించునటుల, ఉపాసకులకొరకు సర్వగతుడగు 
భగవంతుడు విగ్రహములందు ప్రకటమగును. దూడయందలి (ప్రేమవల్లను, 
దూడయొక్క స్పర్శవల్లను పాలు స్తనముల ద్వారా బయలుదేరునటుల, 
దేవతాసాన్నిధ్యము గలుగుటకు శిష్యునియం దుండవలసిన లక్షణముల 
నిటుల కులార్ణవతం[త్రమందు నిరయించబడినది. 

బం వబ 
అభిరూపాచ్చ బింబస్య పూజాయాశ్చ విశేషతః, 
సాధకప్య చ విశ్వాసా ద్దేవతా పన్నిధిర్భవేత్‌ 


ప్రాణప్రతిష్టవలన విగ్రహమందు దేవతాశక్తి యావిర్భవించును. దేవతా 
సాన్నిధ్యము గలుగును. దేవతాసాన్నిధ్య ముండుటవల్లను, మనస్సును 
లగ్నము జేసి, తదేకతాభావముతో పూజించుటవల్లను, దృఢవిశ్వాసము 
వల్లను సాధకునకు విగ్రహమందు దేవతాదర్శనము గల్లును. సామవేద 
బ్రాహ్మణమందు దేవతాసాన్నిధ్యమువల్ల విగ్రహమందు గలుగు వైచిత్యము 
లిటుల వర్ణించబడినవి. 

దేవాయతనాని కంపంతే, దైవతప్రతిమా హసన్తి, రుదన్తి, నృత్యన్ని 

స్ఫుటన్తి, ప్వీద్యన్తి, ఉన్మీలన్ని, నిమీలన్సి -- 


దేవతాస్థానములు కంపించును. దేవతాప్రతిమలు నవ్వును, రోద 
నము చేయును, నృత్యము _ చేయును, విగ్రహములు (బద్దలగును, 
వాటియందు చెమటబట్టును, కనులు తెరచుకొనుచు, మూయుచుండును. 
పై లక్షణములన్నియు, ప్రాణప్రతిష్టవలన విగ్రహములందు దేవతాసాన్నిధ్య 
సూచకములై యున్నవి. పై లక్షణములన్నియు భిన్న భిన్న సమయములందు 
గలుగుచుండును. 


కలరా, మారి మొదలగు వ్యాధులు వ్యాపించినప్పుడును, మహా 
త్ముల మరణకాలమందును, ప్రతిమలు రోదనము చేయును. (బద్దలగును. 


270 యోగసర్వస్వము 


కం సించును. ఒక్కొక్క మహాత్ము డావిర్భవించినపుడును, శుభకార్యములు 
జరుగునపుడును, దేవతా ప్రతిమలు నృత్యము చేయును, నవ్వును. 
ఇవన్నియు ప్రాణప్రతిష యొక్క మహిమా సూచకములై యున్నవి, 
దేవతకును, సాధకునకును పరస్పర సాన్నిధ్యమును గల్పించునది మంత్రమై 
యున్నది. విషయ ప్రపంచమునుండి దివ్య ప్రపంచమునకు సాధకుని 
జేర్చునది మంత్రము. దానిని జపించుచు, దేవతను ధ్యానించినచో 
శీఘ్రముగా సిద్ధించును. ఈ విషయమును “తస్య వాచకో మంత్ర తజ్జపః 
తదర్ధభావనా చ” - అను సూత్రములు దృఢపరచుచున్నవి. మంత్రమునకు 
సహజముగా దివ్యమగు శక్తిగలదు-- 

యథా గదం వీర్యతము ముపయుక్తం యదృచ్చయా, 

అజానతో౬ప్యాత్మగుణం కుర్యాన్మంత్రోఒప్యుదాహృత:. 


మిక్కిలి శక్తిగల్గిన సంజీవినీ మొదలగు ఓషధులు వాటి స్వరూపమును 
తెలియకుండ వొడినను రోగములను బోగొట్టునటుల, మంత్రము గూడ 
నదేవిధముగా తమ శక్తిని సాధకున కిచ్చును. ఓషధులకువలె మంత్రమునకు 
గూడ సహజమగు శక్తి గలదు. 


సాధకుని ప్రకృతి ననుసరించి దేవతాన్నిర్భయము జేయునపుడు, తద్వా 
చకమగు మంత్రము నిర్ణయించు సాధనములు వాయబడుచున్నవి. కొందరు 
సిద్దారి చక్రమునే ముఖ్యముగా నవలంబింతురు. సిద్దారి చక్రము ఏయే 
మంత్రముల కుపయోగించవలెను అను విషయము గమనార్ల మైయున్నది, 

అశుచిర్వా శుచిర్వాపి గచ్చంస్తిష్టన్‌ స్వపన్నపి, 

మంటతైకశరణో విద్వాన్‌, మన సైవ పదాభ్య సేత్‌. 

న దోషో మానసే జాప్యే, సర్వదేశేఒపి సర్వదా, 

స్వప్పలబ్టే ప్రియా దత్తే, మాలామంత్రే చ, త్రక్షరే, 

వైదికేషు చ పర్వేషు సిద్దాదీన్నైవ యోజయేత్‌, 

హంపస్యాష్టాక్షరస్యా పి, తథా పంచాక్షరస్య చ, 

ఏక ద్విత్రాది బీజస్య, సిద్దాదీ నైవ యోజయేత్‌. 


మంతయోగము 271 


సర్వకాలములందును, సర్వదేశములందును, సర్వావస్థలయందును, 
మంత్రమునే నమ్మి, మానసిక జపము చేయుచుండవలెను. మానసిక 
జపమునకు దేశకాలాదులు అద్దురావు. దోషములేదు. 


స్వప్న లబ్బమంత్రమునకును, స్రీలవల్ల ఉపదేశించబడిన మం(త్రమున 
కును, మాలామంత్రమందును మూడు అక్షరములు గల మంత్రమందును. 
బైదిక మంత్రములు - గాయత్రి మొదలగువాటియందును - సిద్దారి చక్ర 
ములు మొదలగువాటి నుపయోగించగూడదు. హంసమంత్రము, అష్టాక్షరి, 
పంచాక్షరి ఒకటి రెండు బీజములు గల మంత్రములు - వీటియందు 
సీద్దాదులను జూడగూడదు. జిజ్ఞాసువులు సిద్ధారిచక్రమును చూడుడు. 

[స్వష్పదత్తం దైవదత్తం స్త్రీదత్తం గురుదత్తకమ్‌, 

ల మాత్సదత్తం "సెద్దాదీని న శోధయేత్‌. 

పీఠత్రయాణీ మం;త్రాణి సంచ ప్రణనబీజకాన్‌, 

పపిండ్యాక్షరమంత్రాణి సిద్దాదీని న శోధయేత్‌. 
xx xX 
స్టీరే చ వైష్ణవం మంత్రం. శ్రైవమంత్ర చరే శుభమ్‌, 
ద్విస్వభావే తో శాక్తేయం మేషాదీనాం ప్రశస్తకమ్‌. 
సట x xX 

వృసింహార్క వరాహాణాం సిద్దాదీన్నైవ యోజయేత్‌. 

నృసింహం చ వరాహం చ వమ నక స వైష్ణవమ్‌, 

ఏకాక్షరీం త్ర్యక్షరీం చ సిద్దాదీని న శోధయేత్‌. 

గోపాలం వామనం రామం భాస్కరం చ సుదర్శనమ్‌, 

నామత్రయం కార్యవతీం సిద్దాదీని న శోధయేత్‌. 

ఆంజనేయం హయగ్రీవం దక్షిణామూర్తి మం త్రకమ్‌, 

చింతామణీం గణేశం చ సిద్దాదీని న శోధయేత్‌. 

బాలాం పంచదశీం చైవ షోడశీం శివతారకమ్‌, 

నారాయణం చ పంచైతాన్‌ సిద్దాదీని న శోధయేత్‌. 

(నృసింహమంత్రము, సూర్యమరిత్రము, వరాహమంత్రము 

— వీటికి సిద్దాదులు లేవు) 


272 యోగసర్వస్వము 
లక్షీ కం వాగీశ్వరీం దుర్గాం పార్వతీం భువనేశ్వరీమ్‌, 
శ్రీవిద్యాం సీద్ధవిద్యాం చ పిద్దాదీని న శోధయేత్‌. 
ప్రణవాద్యం చ స్వాహాంతం ప్రసాదాద్యం క్రమాగతమ్‌, 
గాయత్రీం వేదమంత్రాణీ సిద్దాదీని న శోధయేత్‌. 
సార్యం చ గారుడం వైవ భాషామంత్రం చ శౌంబరం, 
పంజరం కవచం మాలాం సిద్దాదీని న శోధయేత్‌.] 


న xX 


9. ఓ క 
ఎద్దారి చక్రపస్వరూపము 


| అరిచక్రం సుసిద్ధవక్రం | 


అర్వణార్హం తు మంత్రాణాం ప్రణవస్తు ప్రయుజ్యతే, 
తస్మాతృ)ణవయుక్సాని సిద్దాదీని న శోధయేత్‌. 
యస్య జన్మభనామరక్ష నామ్నాం చ ప్రథమాక్షరమ్‌, 
తదాది సర్వవర్ణాని లిఖేదర్వణ చక్రకే. 
కృతిభూమిగృహాదీనాం యద్దిష్టవ్యం చ తస్య తు, 
నొమాద్యాద్యక్షరం వీక్ష్య తస్య కోష్టఫలం వదేత్‌. 


అర్వణచకే వీకణీయాని:-- 


మంత్రయోగము 273 


వీక్ష్యతేఒర్వణ చక్రం తు దాంపత్యకృతి భూగ్చహాన్‌ a 
దేశగ్రామ గురూన్‌ భూపం మంత్రమౌషధి దైవతే. 
యన్నామ్నా లిఖ్యతే చక్రం తచ్చ తస్య సుప్రియే, 
మంత్రే చాద్యక్షరం వీక్ష్య తత్కోస్ట ఫలమూహ్వతే. 


(పకారాంతరార్వణ చక్రము: 


౦ధవాః 9 | ర్‌ 1 | సిద్దాః | 
సేవా | 10 | 6 | 2 | సాధ్యాః | 
పోషకా | 1 | 7 | 8 | సుసిద్దాః | 
ఘాతాకాః | 12 | 8 | 4 | అరి | 


ఊర్ద దరేభాశ్ళతుః కృత్వా తిర్యగేఖాశ్చ సంచ చ 
తత్కో స్టేషు విభాగాంక శేషాన్సమ్యగ్లిభేత్క9మాత్‌. 
త్రిభిప్పంగుణ్య నామైవ మంత్రవర్దాంచ్చ యోజయేత్‌, 
ద్యాదశేన హరేత్పమ్యక్షేషం ఫలముదాహృతమ్‌. 
నామాక్షరాణి కర్తు స్ర్రిగుణితాని యుతాని చ, 
నామాక్ష రైర్గహాదీనాం ద్యాదశేన హృతాని వై. 
త్యక్తా దశ చతుశ్చాష్టావర్వణం యస్య తస్య తు, 
తచ్చేషం నవకం శస్త్రం గృహభూమ్యాది సంగ్రహే. 


చక్రోద్దార క్రమము - శత్రుమిత్ర వివేచనము-- 

చతుర[ే లిఖేద్వర్ణం చతుష్కోళ్ట సమన్వితే, 

చతుష్కో స్టే షోడశకోష్ట ఇతి యావత్‌. — విశ్వసారము 
చతురస్రం లిఖేత్కోష్టం చతుష్కోష్ట సమన్వితమ్‌, 

పునశ్చతుష్కం తత్రాపి లిఖేద్దీమాన్‌ క్రమేణ తు. 

తతః షోడశకో్న్టేషు అకారాది వర్షాన్‌ ప్రాదక్షిణ్యేన లిఖేత్‌. 

తత్ర క్రమః. 


274 


యోగసర్వస్వము 


ఇంద్వగ్నిరుద్రవవ నేత్రయుగార్క దెక్టు 
బుత్వష్ట షోడశ చతుర్దశ భొతికేషు, 
పాతాలపంచదశ వహ్ని హిమాంశుకోష్టే, 
వర్షాం ల్లిఖేల్లిపిభవాన్‌ క్రమశస్తు ధిమాన్‌. 


నామాద్యక్షర మారభ్య యా వన్మంత్రాది మాక్షరమ్‌, 
చతుర్భిః క్‌ స్పై రేకైకమితి కోష్టచతుష్రయమ్‌. 
పునః కోష్టగ అక్‌ పసు సవ్యతో నామ ఆదితః, 
సిద్ధః సాధ్యం సుపిద్దో౭_రిః (క్రమాడ్‌ జ్ఞేః జేయా విచక్షణైః. 


వ్యాఖ్య - సవ్యతః దక్షి! రతః 

దక్షిణావర్త యోగేన కోష్టే వర్దాంల్లిఖేత్సుధీఐ 
యేవైవ లేఖనం కుర్యా త్తే నైవ గణనం స్మృతమ్‌. 
పిద్దః సిద్ధ్యతి కాలేన సాధ్యస్తు జపహోమతః, 
సుపిద్దో 'గహణాదేవ రిపుర్మూలం నికృంచతి. 


తంత్రాంత రే=- 

సిద్దార్డాః బాంధవాః ప్రోక్తా సాధ్యాస్తు సేవకాః ప్మృతాః 

సుపిద్దాః పోషకా జ్జేయాః శత్రవో ఘాతకాః స్మృతాః, 

జపేన బంధుః పిద్దః స్యాత్‌ సేవకో౭_ధికపేవయాా, 
పుష్టాతి పోషకో౭_ఫీష్టం ఘాతకో నాశయేద్దు)వమ్‌, 

పిద్దః పిదో న యథోక్షేన ద్విగుణాత్సిద్దసాధ్యకః, 

సిద్ద స పిద్దో౭_ర్హజపాత్‌, పిద్దార్తిర్ణంతి బాంధవాన్‌. 

పాధ్యపిద్దో 6 ద్విగుణతః, సాధ్యసాధ్యో నిరర్హకః, 

wens ద్విగుణజపాత్‌ - సాధ్యారి ర్ల రస్తి గోత్రజాన్‌, 

సుసి సిద్ద సిద్దో౭_ర్హ జపాత్తత్సాధ్యో ద్విగుణాధికాత్‌, 

తత్త్సిద్దో (గహాదేవ సు పిద్దారిః స్వగోత్రహా, 

అరి సిద్ధః సు సుతాన్‌ హన్యా దరిసాధ్యస్తు కన్యకాః, 

తత్సు సిద్దస్తు పత్నీఘ్న ష్షదర్తిర్లన్తి సాధకాన్‌. 

అరిమంత్రం విదిత్వా తు న పునః ప్రజపేచ్చ తత్‌, 

పంత్యజ్యతు దేవతాయాః తస్యాః అన్యం భజేన్మనుమ్‌. 


మంత్రయోగము 275 


వటపత్రే లిభిత్యారిమంత్రం ప్రోత సీ నికి పేత్‌, 
ఏవం మంత్రవిముక్తిః స్వాదిత్యాహ భగవాం ఛివః. 


ఇప్పుడు అకథహచక్రము (సిద్దారిచక్రము) వ్రాయబడుచున్నది. 


మొదట చదరముగా పదునారు గడులుగల చక్రమును గీసి, వాటిలో 
కుడివైపునుండి మొదలుపెట్టి అకారముతో హకారము వరకు వ్రాయ 
వలెను. మొదటి గడిలో అకారమును, మూడవనదానిలో ఆకారమును, 
పదునొకండవదానిలో ఇకారమును, తొమ్మిదింట ఈకారమును, రెండింట 
ఉకారమును, నాల్లింట ఊకారమును, పన్నెండింట బూకారమును, పదింట 
బుకొరమును, ఆరింట కారమును, ఎనిమిదింట "లొకారమును, పదునా 
రింట ఏకారమును, పదునాలుగింట ఐకారమును, అయిదింట ఓకారమును, 
ఏడింట ఓకారమును, పదునైదవయింట అం కారమును, పదుమూడవయింట 
అః కారమును వ్రాసి, తిరుగ కకారము మొదలుకొని హకారము వరకును 
ఒక అక్షరము కూడ మిగులకుండ సర్హవలెను. పై చక్రమును చూచినచో 
గడిలో నే యక్షరమున్నదో స్పష్టముగా తెలియును. మంత్రగ్రహీత 
యొక్క నామాద్యక్షరము మొదలుకొని మంత్రాద్యక్షరమువరకు (క్రమముగా 
సిద్ధము, సాధ్యము, సు సిద్ధము, అరి - అని లెక్కించి, తాను (గ్రహించు 
మంత్రస్వరూపమును తెలిసికొనవలెను. ఒకే గడిలోనే మంత్రాద్యక్షరము, 
నామాద్యక్షరమున్నను ఇటులనే గణనచేయ వలెను. ఇది విశ్వసార తంత్ర 
“ములో వ్రాయబడిన (క్రమమైయున్నది. పై చక్రమందు వర్ణవిన్యాసము, 
వర్గగణనము, దక్షిణావర్తముగా చేయవలెను. పైన పేర్కొనబడిన నాలుగు 
విధములగు మంత్రములవల్ల కలుగు ఫలములు (వాయబడుచున్నవి. సాధ్య 
మంత్రమును (గహించినచో, జపహోమాదుల వలన మంత్రము సిద్ధించును. 
సుసిద్ధమంత్రమును గ్రహించినచో, వెంటనే మంత్రము సిద్ధించును. అథర్వణ 
చేదమందలి మంత్రములను సిద్ధ మంత్రము లందురు. అవి అత్యుగ్రములు. 
ఉపదేశమాత్రముననే సిద్దించునని స్కాందపురాణములోని రేవాఖండమందు 
వ్యాసభగవానుడు పేర్కొనెను. అరి మంత్రమును గ్రహించినచో వంశము 
సమూలముగా నశించును. వీటిని గూర్చి తంత్రాంతరములం దిటుల 
వ్రాయబడినది. _ సిద్దమంత్రము బంధువు, సాధ్యమంత్రము సేవకుడు, 


276 లతల దలు 


సు సిద్ద మంత్రము పోషకుడు, లా. ఘాతకము వ 
పతర మంత్రము జపమువల్లను, సేవక మంత్రము మిక్కిలి సేవవల్లను 
సిద్దించును. పోషక మంత్రము పుష్టికారకము మరియు ఘాతకమం త్రము 
అభీష్టనాశకము నైయున్నవి. సిద్దగ్భహమందరి సిద్దమం త్రము జపము 
వల్ల సిద్దించును. ఇదేవిధము సిద్దసాధ్యమం|త్రము రెట్టింపుజపమువల్లను, 
సిద్ధసు సిద్ధ మంత్రము సగము జపమువల్లను సిద్ధించును. సీద్దారిమం 
త్రజపమువలన బంధునాశము గలుగును. సాధ్యగృహ స్థిత సిద్దమంత్రము 
రెట్టింపు జపముద్వారా సిద్ధించును. సాధ్యసాధ్య మంత్రజపమువలన 
ప్రయోజనముండదు. సాధ్యసు సిద్ధము అర్హ (సగము జపమువల్లను, 
సు సిద్ధ సాధ్యమంత్రము రెట్టింపుజపమువల్లను, సుసిద్ధ సు సిద్ధమంత్రము 
ఉపదేశమాత్రమునను సిద్దించును. సు సిద్దారిమంత్రము సాధకునివంశమును 
నాశము చేయును. అరిసిద్ద మంత్రము పుత్రులను, అరిసాధ్యమంత్రము 
కన్యకలను (కుమార్తెలను, అరిసు సిద్ద మంత్రము భార్యను, అరిగృహస్థిత 
అరిమంత్రము సాధకుని నాశనము జేయును. పైన పేర్కొనబడిన 
చక్రసహాయమున శుద్దమంత్రమునే గ్రహించ వలెను. అరిమంత్రమును 
(గ్రహించగూడదు. పొరబాటున (గహించినచో తెలిసికొని మర్రియాకు మీద 
వ్రాసి ప్రవాహములో వదరలిపెట్టవలసినదిగా శివానుశాసనమైయున్నది. 
మరల నెప్పుడును దానిని జపించగూడదు. 


అర్వణ చక్రము 
1 2 3 4 
ఏ-ట-ర అం-ణాష ఐ-రాల కాత-స 
ర్‌ | 6 7 8 | 
ఛాబాఉ గాధాఆ జ-ఛాటఊా ఘానాఆ 
| 9 10 u | 12 
బా-ఢ-శ ఖా-ద-ళ ఓ-డావ క-థాహ 


13 14 15 16 
-యాబబూా చ-ఫ-ఈ రు-మాబు జాపాఇ 


మం(త్రయోగము ల 


మంత్రోపదేశమును దీక్షయందురు. వైదికమార్గమందు మంత్రోపదే 
శము, నియమిత 'క్రమముతో మంత్రమును జపించుట (పురశ్చరణము) 
తర్పణము హోమములనునవి మంత్ర సిద్ధికి సాధనములై యున్నవి. 
తంత్రమార్గమందును, శాక్తేయమందును, దీక్షలు పలువిధములుగా నున్నవి. 
పాఠకులకొరకు దీక్షలు, వాటి స్వరూపము వ్రాయబడుచున్నవి. 


దీక్షాస్తరూపము 
A 
దీయతే పరమం జ్ఞానం క్రీయతే పాపపద్ధతిః, 
తేన దీ క్లేత్యుచ్యతే మంత్రే స్వాగమార్థ బలాబలాత్‌. 
— లఘుకల్పసూత్రము 
దదాతి దివ్యభావం చేత్‌, క్రిణుయాత్సాపసంతతిమ్‌, 


తేన దీక్తేతి విభఖ్యాతా మునిభిస్తంత్రపారగైః. 
— గౌతమీయతం(త్రము 


దీక్షాం వినా న మోక్షః స్యాత్‌, ప్రాణినాం శివశాసనాత్‌, 
పావన స్యాద్వినాచార్య మిత్యాచార్యపరంపరా, 
ఉపాసనాశతేనాపి యాం వినా నైవ సిద్ద్యతి, 
తాం దీక్షా మాశ్రయేద్యత్నాత్‌, శ్రీగురో ర్మంత్రపిద్ధయే. 
: ఆలా పిచ్చిలాతంత్రము 
అనీశ్వరస్య మర్త్యప్య నాస్తి త్రాతా యథా భువి, 
తథా ద్రీక్షాని హీనస్య నేహ స్వామీ పరత్ర చ. 
-- దత్తాత్రేయ యామళము 
తే నరాః పశవో లోకేకిం తేషాం జీవనే ఫలమ్‌, 
యైర్న లబ్దా హరేర్తీక్షా నార్చితో వా జనార్దనః. 
ఆ న్కాందపురాణము 
దీక్షవలన దివ్యమగు జ్ఞానము కలుగును. పాపము నశించును. దీక్ష 


లేనిదే మోక్షము లేదు. మంత్రము సిద్దించుటకు దీక్షను పొందవలయును. 
దీక్షవల్లనే మానవ జీవితము సఫలమగును. గురుముఖముననే దీక్షను పొంద 


278 యోగసర్వస్వము 


వలయునని పై ప్రమాణముల సారాంశమై యున్నది. దీక్ష ఏడు విధములుగా 
నున్నది. (1) మంత్రదీక్ష, (2) శాక్తాభిషేకము, (3) పూర్ణాభిషేకము 
(4) క్రమదీక్ష, (5) సామ్రాజ్యదీక్ష, (6) మహాసామాజ్యదీక్ష, (7) పూర్ణదీక్ష 
అనునవి. 


(1) మంతదీక్త: 


సాధకుడు తన వంశమున కనూచానముగా వచ్చు దేవతామంత్రమును 
గ్రహించి, నిత్యనైమిత్తిక కామ్యకర్మపంచాంగ పురశ్చరణలను జేయవలెను. 


(2) శాకాభిషేకము: 


ఇయ్యది బ్రహ్మాండపురాణమందును, శాక్తేయ గ్రంథములందును విపు 
లముగా చర్చించబడినది. శాక్తాభిషెకమయిన పిమ్మట తిథి, వార, పక్ష, 
మాస, బుతు, అయన, వర్ష పురశ్చరణలను చేయవలెను. ఇటు పిమ్మట 
నక్షత్ర గ్రహ కరణ యోగ సంక్రాంతి పురశ్చరణలను చేయవలెను. పిమ్మట 
పూర్ణాభిషేకాధికారము గలుగును. 
(3) వూర్ణాభి షేకము: 

ఇది జరిగిన పిమ్మట షట్కర్మలకు (శాంతి, మారణము, ఉచ్చాటనము, 
వశీకరణము స్తంభనము, విద్వేషణము) శక్తి (ప్రాప్తించును. కొని వీటిని 

9 a క్రి 9 ఇ 

చేసినచో, శక్తి నశించును. అభీష్ట సిద్ధి కలుగదు. ఇటుపిమ్మట బ్రహ్మమంత్ర 
జపము, పాదుకామంత్రజపము, రహస్య పురశ్చరణము, వీరపురశ్చరణము, 
దశార్థమం[త్రశవణము, వీరసాధనము, చితాసాధనము, శవసాధనము, మధు 
మతీ సాధనము, సుందరీ సాధనము, లతాసాధనము, శ్శ్మశానసాధనము, 
శివాబలి, చక్రానుష్టానము, సాధుసేవ - వీటిని సాధించవలెను. పూర్ణాభిషేక 
దీక్షగలవారికే "పైవాటియం దధికారము గలదు. 


(4) (కమ దీక్ష: 


దీనిని పొందిన పిమ్మట కకారకూటస్తోత్రము, మేధాసామాజ్యస్తోత్ర 
పాఠము; కాళ, తారా త్రిపురా దేవతామంత్ర పురశ్చరణము చేయవలెను. 


మంత్రయోగము 279 
(5) సామాబ్వ దీక్ష: 
9 

ఈ దీక్షపొందిన పిమ్మట ఊర్జామ్నూయమం దధికారము గల్లును. 
ఈ దీక్ష పొందినవారు పర్మాప్రాసాదమంత్రమును, అర్హనారీశ్వరమంత్రమును 
మహాషోఢా మంత్రమును జపించవలెను. 

(6) మహాసామాజ్ఞ దీక్ష 

ఈ దీక్షను పొందినవారు యోగసాధనము, నిర్గుణ (బ్రహ్మ సాధన 
ములను జేయవలెను. 
(7) వూర దీక్ష: 

ఈ దీక్ష పొందినవారికి జ్ఞానప్రాష్తి, సర్వసాధనత్యాగము, మహావాక్యా 
నుసంధానము, అద్వెత భావగ్రహణము మొదలగు సాధనలుండును. ఇదియే 
సాధనకు చరమదశయై యున్నది. ఈ దీక్ష వలన సాధకుడు జీవన్ముఖు 
డగును. అంతమందు మోక్షమును బొందును. ఇటుల దీక్ష లనంతములుగా 
నున్నవి. సాధకుడు తన యధికారమునకు తగిన దీక్షను గురుముఖమున 
పొంది జన్మరా హిత్యమును జేసికొనుటయే వీటి ముఖ్యోద్దేశమైయున్నదని 
దిగువ వ్రాయబడు ప్రమాణమువలన సిద్దమగుచున్నది. 

పంథానో బహవః ప్రోక్తా మంత్రశాస్త్ర, మనీషిభిః, 

ప్వగురో ర్మతమాశ్రిత్య శుభం కొర్యం న చాన్యథా. 

-- శైవాగమము 
మం(తనిద్రి: 
ధా 

జపమువలన మంత్రము సిద్ధించును. దిగువ చెప్ప బడినవి జపసంప 
దయ్రైయున్నది. 

మనః పంహరణం శౌచం మౌనం మంత్రార్థ చింతనమ్‌, 

అవ్యగ్రత్వ మనిర్వేదో జపసంపత్తి హేతవః. 


విషయములనుండి మనస్సును మరలించుట, పవిత్రత, మౌనము, 
మంత్రార్థ చింతనము, వ్యాకులత లేకుండుట (శాంతముగా నుండుట) 
నిరాశచెందకుండుట - ఇవి జపమునకు సహాయకారులై యున్నవి. ఇంకను 


280 యోగసర్వస్వము 


ఇటునటు తిరుగుచుండగూడదు. ప్రక్కలకు జూచుట తగదు. నవ్వుట 
తగదు. ముసుగు వేసికొనరాదు. ఇతరులతో మాట్టాడుచుండుట, నవ్వు 
చుండుట, ఒకకాలిని మరొక పాదముతో రుద్దుట మొదలగునవి పనికి 
రావు. బొడ్డు క్రిందభాగమున గోకుచుండుట స్పృశించుట మొదలగునవి 
నిషేధించబడినవి. మనస్సును జపమునందే లగ్నము చేయుటయే వీటికి 
(ప్రయోజనమై యున్నది. జపకాలమందు తప్పనిసరిగా మాట్టాడవల సివచ్చినచో 
దిగువ విధముగా ప్రవర్తించవలెను. 

యది వాగ్యమలోపస్సా జ్ఞపొదిషు కదాచన, 

వ్యాహరేద్‌ వైష్ణవం మంత్రం స్మరేద్యా విష్ణు మవ్యయమ్‌. 


జపకాలమందు మౌనమునకు భంగము గల్లినచో విష్ణుమంత్రమును 
గాని, విష్ణునామస్మరణముగాని చేయవలెను. మంత్రశాస్త్రమునందు మంత్ర 
మునకు దోషములు కొన్ని చెప్పబడినవి. అవి తొలగుటకు యోగసహాయ 
మును పొందవలయును. యోగసంబంధము లేకుండ మంత్రము సిద్ధించదని 
శారదాతిలకము, శివగీత, దేవీభాగవతము మొదలగు  [గ్రంథములందిటుల 
చెప్పబడినది. 

ఆప్‌ 
మంత్రాభ్యా సేన యోగేన బ్లేయజ్ఞానాయ కల్పతే, 
న యోగేన వినా మంత్రో న మంత్రేణ వినా హి సః 
ఖో . 9 అ ఈలి 9 
ద్వయో రభ్యాపయోగో హ్‌ బ్రహ్మసం సిద్ధికారణమ్‌. 


యోగముతో గూడిన మంత్రాభ్యాసము వలన జ్జేయ (నిర్గుణ) మగు 
పరమాత్మను దెలిసికొనగల్లును. యోగసహాయము లేకుండ మంత్రము 
సిద్ధించదు. మంత్రసహాయము లేనిదే. కేవల యోగము సిద్ధించదు. 
మంత్రమును యోగమును కలిపి యభ్యసించుటవలన (బహ్మాత్మ భావము 
సిద్ధించును. యోగాభ్యాసము వల్లనే మంత్రదోషములు తొలగును, మంత్ర 
ములు సిద్ధించును. 

ఛిన్నా రుద్దాప్తంభితాళ్చ, మీలితా మూర్చితాప్తథా, 

సుప్తా మత్తా హినవీర్యాః దగ్గాః ప్రత్యర్థి పక్షగాః, 

బాలా యౌవనమత్తాశ్చ వృదా మంత్రాశ్చ యే మతాొః 

డ్‌ 


మంత్రయోగము 281 


ఇత్యాది దోషదుష్టాంస్తాన్మంత్రానాత్మ ని యోజయేత్‌, 
శోధయే ద్రుద్దపవనో బద్ధయా యోనిముద్రయా. 

ఉలి g వారీ 
యోనిముద్రాసనే స్థిత్వా మంత్రానేవం విధాన్‌ జకేత్‌, 

a 9 ఇ a 
తస్య ఎద్ద వస్తె తే మంత్రాః నావ్యప్య తు కథంచన. 
యోనిముద్రాసనే స్థిత్వా ప్రజే ద్య పృమాహితః, 

9 జ్యో ఈ శు ర్తి 3 
యం కంచిదబ వా మంత్రం, తస్య స్సు ప్సర్వ ఎద్దయః. 
సవ్యపాదం గుదే స్థాప్య దక్షిణం చ ధ్వజోపరి, 

దా ల 
యోనిముద్రాబంధ ఏవం భవే దాసనముత్తమమ్‌. 


ఛిన్నములు, సిద్దులు తమ శక్తివలన అడ్డగించినవియు, స్తంభింపజేయ 
బడినవియు, కనులు మూ సికొన్నవి, మూర్చ పోయినవి, నిదపోవునవియు, 
మదించినవియు, వీర్యహీనములు, కాలిపోయినవి, శృత్రుపక్లమునకు చెందినవి 
బాల్యమందున్నవి, యౌవనము వలన మదించినవి, ముసలితనముతో నున్నవి, 
ఒక అక్షరము మొదలు పదునారు అక్షరములు గలవి బాలలు, అటు పీమ్మట 
ఇరువది అక్షరములు గలవి (పౌఢములు, ఇరువది అక్షరములకు "పైబడినవి 
ముసలివి య ర ల వశష స హ - అక్షరములు ఆజ్జేయములు, 
అచ్చులన్నియు సౌమ్యములు - ఇటువంటి దోషములు మంత్రములకు 
గలవు. వాటిని మంత్రశాస్త్రమందు చూడదగును. యోనిముద్రాసనము 
వేసి కుంభకము జేసి, పైన పేర్కొన్న దోషములు గల మంత్రములను 
జపించినచో, వాని కవి సిద్ధించును. ఇతరులకు సిద్రించవు. ఇంతియే 
గాదు, యోనిముద్రాసనమందుండి, ఏ మంత్రమును జపించినను, వానికి 
సర్వ సిద్దులు గలుగును. ఎడమకాలి మడమను గుదస్థానమందును, 
కుడిమడమను లింగము మీద నుంచినచో యోనిముదాసన మగును. ఇది 
సిద్దాసనభేదమే అయియున్నది. శ్వాససంచారము వల్ల కూడ మంత్రము 
సిద్ధించును. ఈ విషయము దత్తా త్రేయకృత షట్కర్మదీ పికలో నిటుల 
చెప్పబడినది. 

స్వాపకాలే వామవహః జాగరే దక్రీిణావహః, 

శాంతికర్నణీ మిశంవా జపేన్నంతం (పసిదయే. 

ee తు Rs ba చ త 

సుష్తః ప్రబుధ్యమానో౭._ పీ మంత్రః సిద్ధిం న గచ్చతి. 


282 యోగసర్వస్వము 


ఆగ్నేయాః సంప్రబుద్ద నే ప్రాణేచరతి దక్షిణే, 
వామే చరతి సౌమ్యాశ్చ ప్రబుద్దా మంత్రిణాం సదా, 
నాడీద్య్వ్యయగతే ప్రాణే సర్వే బోధం ప్రయాన్తి చ, 
ప్రయచ్చన్తి ఫలం సర్వే ప్రబుద్దా మంత్రిణాం సదా. 


వామనా సికయందు వాయుసంచార మున్నపుడు మంత్రాధిష్టాన దేవ 
తలు నిద్రింతురు. కుడిముక్కులో వాయుసంచార మున్నప్పుడు మంత్రము 
లకు, తదధిష్టాన దేవతలకును జ్ఞాగ్రదవస్థయై యున్నది. శాంతికర్మయందు 
శ్యాసనియమము లేకుండ జపించినచో కార్య సిద్దియగును. స్వాపకాలమందు 
జపించినచో మంత్రము ఫలించదు. నిద్రించు మంత్రమును మేల్కొలిపినను 
ఫలించదు. కుడిముక్కులో వాయుసంచారమున్నపుడు శక్తి మంత్రములు 
మేల్కొని ఫలించును. ఎడమముక్కులో వాయు సంచార మున్నపుడు 
సౌమ్యమంత్రములు (యర ల వశష స హ -- అక్షరములు ఆగ్నేయ 
ములు. అచ్చులన్నియు సౌమ్యములు) మేల్కొనును. రెండుముక్కులలో 
గాలి యాడుచున్నపుడు అన్నిరకములగు మంత్రములు మేల్కొనును. 
ఫలప్రదము లగును. కనుక శ్యాససంచారము ననుసరించి మంత్రసిద్ధి 
చేయవచ్చును. మంట్రసిద్ధికి మరొక సాధనము వ్రాయబడుచున్నది. 
మనో౭_న్యత్ర శివోఒన్యత్ర శక్తి రన్యత్ర మారుతః, 
న పిద్ధ్యన్ని వరారో హే కల్పకోటిశతైరపి. 
-- కులార్గవము 
మంత్రార్థం మంత్రచైతన్యం యోనిముద్రాం న వేత్తి యః, 
శతకోటి జపేనాపి తప్య మంత్రో న పిద్ధ్యతి. 
- సరస్వతీ తంత్రము 
అంధకారగృహే యద్వ న్న కించి తృృతిభాసతే, 
దీపనీరహితో మంత్ర స్తథైవ పరికీర్తితః, 


మణిపూరే సదా చింతా మంత్రాణాం ప్రాణరూపకమ్‌. 
మూలమంత్రం ప్రాణబుడ్ధ్యా సుషుమ్నూమూలదేశకే, 
మంత్రార్థం తస్య చైతన్యం జీవం ధ్యాత్వా పునః పునః, 

— గౌతమ తంత్రము 


మంత్రయోగము 283 


మంత్రమును జపించునపుడు మనస్సు, పరమశివుడు, శక్తి మరియు 
వాయువు వేరు వేరు చోట్ల నున్నచో అనగా పరస్పరము కలిసి యుండ 
నిచో కోటికల్పముల వరకును మంత్రము సిద్దించదు. మంత్రార్ధము, 
మంత్ర చైతన్యము, యోనిముద్ర -- వీటిని తెలియకుండ నూరుకోట్ల 
సంఖ్యవరకు మంత్రమును జపించినను సిద్దించదు. చీకటిగల యింటిలో 
వస్తువులు కనబడనటుల, జ్యోతి (చైతన్యము) రహితమంత్రములను 
ఎంతగా జపించినను ఫలించవు. మంత్రమును జపించునపుడు మొదట 
మణిపూరక చక్రమందు దృష్టి నిలుపవలయును. దీనివలన మంత్రమునకు 
ప్రాణము (చైతన్యము) గలుగును. బౌద్దమతమందలి సాధకులు కూడ 
“ఓం మణిపద్మే (పూరకే హుం) అని మణిపూరక చక్రమందే (నాభి) 
దృష్టి నిలిపి మం(తసాధనము 'యుదురు. సుషుమ్నా మూలదేశమందున్న 
జీవునిగా మంత్రమును భావించి, మంత్రార్థమును, మంత్ర చైతన్యమును 
స్మరించినచో మంత్రము సిద్ధించును. ఈ విషయము మిగుల స్పష్టముగా 
నిటుల గౌతమతంత్రమందు వ్రాయబడినది. 

మంత్రాక్షరాణి చిచ్చక్తా ప్రోక్తాని పరిభావయేత్‌, 

తామేవ పరమన్యోమ్ని పరమానంద బృం హితే, 

మంత్రార్థం దేవతారూపం చింతనం పరమేశ్వరి, 

వాచ్యవాచక భావేన అభేదో మంత్రదేవయోః 


అక్షర రూపమగు మంత్రము చిచ్చక్తినుండి బయలుదేరినటుల గుర్తించ 
వలెను. ఈ విషయము మంత్రస్వరూప మనుచోట వ్రాయబడును. పిమ్మట 
నా శక్తిని సహ్మస్రారమందు ధ్యానించవలెను. మంత్రము వాచకము, దేవత 
వాచ్యము -- ఈ విధముగా రెండింటికిని భేదము లేదని భావించవలెను 
మంత్రార్ధము, దేవతా రూపచింతనము - ఈ రెండును ముఖ్యముగా 
నుండవలెను. ఇటుల చింతించినచో మం(తము సిద్ధించును. మంత్ర 
స్వరూపమును దాని పుట్టుకను తిలిసికొన్నచో మంత్రమునకు చైతన్యము 
గలుగును. చైతన్యముగల మంత్రమే సిద్ధించును. మూలాధారమందలి 
నాదరూపమగు చిచ్చక్తియే మంత్రరూపమున నున్నటుల వాయుసంహిత, 
వాక్యపదీయము 'మొదలగూ |గరథములందు వర్థించ బడినది. శబ్రబ్రహ్మ 


284 యోగసర్వస్వము 


వాదము లేక నాదతత్త్యము ననుసరించి మంత్రోపాసనము లేక మంత్ర 
తత్త్వము బయలుదేరినవి. 


మంత్రతత్త్య కథనము 
ఆపీద్పిందుప్తతో నాదో నాదాచ్చక్తిపముద్భవః, 
వాదరూపామహేశాని చిద్రూపా పరమా కలా. 
న నాదేన వినా జ్ఞానం న నాదేన వినా శివః 
వాదరూపం పరంజ్యోతి: నాదరూపో పరో హరిః. 
— వాయుసంహిత 


స్వరూపజ్యోతి రేవాంతః పరా వాగనపాయినీ. 

ఆఖేదమాంతరం జ్ఞానం సూక్షా వాగాత్మనా స్థితమ్‌, 

వ్యక్తయే స్వస్యరూపస్య శబ్దత్వేన నివర్తతే. 

స్వయం ప్రకాశ్యా పశ్యంతీ సుషుమ్నా మాఢ్రితా భవేత్‌, 

సైన హృత్సంకజం ప్రాప్య మధ్యమా నాదరూపిణీ. 
ఆ వాక్యపదియము 


యో వా పరాం చ పశ్యన్తీం మధ్యమామపి వైఖరీమ్‌, 
చతుష్టయీం విజానాతి సగురుః పరికీర్తితః. 
— నవచకేశ్వరము 


శక్తిజ్ఞానం వినా దేవి ముక్తిః హాస్యాయ కల్పతే, 
ఆలా మహానిర్యాణతం(త్రము 


శబ్దమే బ్రహ్మము అయియున్నది. సృష్టియొక్క (ప్రారంభమందు 
ఒక జ్యోతి మాత్రమున్నది. అది ఆత్మకంటె భిన్నము కాదు. అది 
నాదదిందు రూపమున వ్యక్తమయినది. బిందువు పరమశివుడుగాను, 
నాదము చిచ్చక్తీగాను వ్యక్షమయ్యెను. అనగా మొదట బిందువు -- 
దాని నుండి నాదము నాదము నుండి శక్తి -- బయలుదేరినవి. 
నాదమునుండి బయలు 'దేరిన చిచ్చక్తి _నాదరూపముగానే యున్నది. 
నాదరూపమగు చిచ్చక్తి సంబంధము లేకుండ జ్ఞానముగాని, శివుడుగాని, 


మంత్రయోగము 285 


విష్ణువుగాని లేరు. _సూక్ష్మవాక్‌ రూపముననున్న (పరావాక్కు) తన 
స్వరూపమును వ్యక్తము జేసికొనుటకు శబ్దరూపమున (ప్రకటమగును. ఈ 
పరావాక్కు స్వరూపజ్యోతియే అయియున్నది. ఇది సుషుష్ను నాశ్రయించి 
యున్నంతవరకు పశ్యన్తి యనియు, హృత్సంకజమును జేరి మధ్యమ 
యనియు, నాదరూపిణియనియు; వ్యక్తమగునపుడు వైఖరియనియు శబ్ద 
రూపిణియు _నగుచున్నది. నాదరూపమగు చిచ్చక్తియందు మనస్సును 
లగ్నము చేయుటయే నాదానుసంధాన సమాధియగును. ఈ సమాధినలన 
ఆత్మానుసంధానము గల్లుననియు, అద్దానిచే ముక్తియు కరతలామలక 
మగుననియు (శ్రీ శంకరభగవత్సాదులు తమ యోగతారావళియం దిటుల 
(వాసిరి- 

నాదానుసంధాన నమో స్తుఒతుభ్యం 

త్వాం సాధనం తత్త్వపదస్య జానే. 

నాదానుసంధాన సమాధి మేకం 

మన్యామహే మాన్యతమం లయానామ్‌. 


కనుక మూలాధారమందలి నాదరూపమగు చిచ్చక్తియే వ్యక్తరూపమున 
మంత్రముగాను. అవ్యక్తరూపమున అనాహతనాదముగా నున్నట్లు గ్రహించి, 
జపము చేసినచో మంత్రమునకు చైతన్యము గల్గును మంత్రము 
సిద్ధించును. దేవతా సిద్ధియు గల్లును. జపకాలమందు మంత్రముయొక్క 
పుట్టుకను హృదయమందు బాగుగా చింతించుచున్నచో మంత్రము శీఘ్ర 
ముగా సిద్ధించును. ఈ సమయమందు నాభిస్థానమందు దృష్టిని స్థిరముగా 
నుంచుట ముఖ్యముగా గమనించదగినదియై యున్నది. 


సర్వమంత్ర సిద్ధికిని నాభిస్థానమే ముఖ్యముగా లక్ష్యముగానున్నది. 
గాయత్రీ మంత్ర సిద్దికి గాయత్రీ భంత్రములో ఆజ్ఞాచక్రము గూడ చెప్ప 
బడినది, సహాస్రారమందు గురుధ్యానము, గురుపాదుకాధ్యానము, ఇష్ట 
దెవతా ధ్యానమే, -- వీటిని చేయవలెను: నాభిస్థాన లక్ష్యము మిక్కిలి 
సులభమగు. సాధనముగా కుండలినీ పకట (వ్రాయబడినది. అచ్చట 
చూడనగును. 


286 యోగసర్వస్వము 
మంత్రమునకు ' చైతన్యము గలుగునపుడుండు లక్షణములును, మంత్ర 
సిడి లకణములును వ్రాయబడుచున్నవి. ఇవి కులార్ణవతంత్రమందును, 
థి క ౯3 
తంత్రసారమందును విపులముగా వర్గించబడినవి. 
ఆనందా[శ్రూణీ పులకో దేహావేశః సురేశ్వరి, 
ఇత్యేతత్కథితం దేవి మంత్ర చైతన్య ముత్తమమ్‌. 


మంత్రమునకు చైతన్యము గలిగినపుడు కనుల వెంబడి హర్షాశువులు 
బయలుదేరును. గగుర్పాటు కలుగును. తన్మయావస్థ గలుగును. ఇయ్యది 
మంత్రమునకు పుర్తిగా చైతన్యము _గలిగినటుల గుర్తించు లక్షణములై 
యున్నవి. 

హృదయే గ్రంథిభేదశ్చ సర్వ్యావయవవర్హనమ్‌, 

ఆనందాశ్రూణీ పులకో దేహావేశః కులేశ్వరి, 

గద్గదోక్తి శ్చ సహసా జాయతే నాత్రసంశయః, 


జపము చేయునపుడు హృదయమందు గ్రంథిభేదనము జరుగును. 
శరీర ముప్పొంగును, ఒక్కనారిగా ఆనందాశ్రువులు, పులకాంకురములు, 
ఒడలు మరచుట (తన్మయత, కంఠము బొంగురు పోవుట మొదలగునవి 
మంత్రసిద్ధి సూచకములై యున్నవి. 
జపము: 

“జపాల్చిద్దిః, జసమువలన మంత్రము సిద్ధించును. జపము వొచి 
కము, ఉపాంశువు, మానసికము - అను మూడు భేదములు గల్లియున్నది. 
ఇంకను సలువిధములగు భేదములు గలవు. జిజ్ఞాసువుల కొరకవి వ్రాయ 
బడుచున్నవి. 

మంత్రార్థజ్యో జపం జప్తా వ తథైవాధ్యయనం ద్విజః 

స్వర్గలోక మవాష్నోతి నరకం తు విపర్యయే. 


మంత్రార్ధమును చైవ మంత్రమును జపించినచో స్వర్గము లభిం 
చును. మంత్రమును 'బిగ్గరగా జపించుట వాచిక మనబడును. దగ్గరకు 


మం|తయోగము 287 


జేరి వినినను అస్పష్టముగా వినబడునది ఉపాంశువు, అర్థముతో కూడ 
మంత్రాక్షరములను మనస్సుతో పఠించినచో మానసికము నగును. 
మానసః పిద్ధికామానాం పుత్రకామ ఉపాంశుకః, 
వాచికో మారణే చైవ, ప్రశస్తో జప ఈరితః 


మంత్ర సిద్ధికి మాన సికమును, పుత్రకాములకు ఉపాంశువును, శత్రు 
సంహారమునకు వాచికమును ప్రసిద్రసాధనములై యున్నవి. మనుస్మ ఎతిలో 
జపము యజముగా వరించబడినది. దాని స్వరూప మిటుల నున్నది. 

మా దం 

విధియజ్ఞా జ్ఞపయజో విశిష్ణో దశభిర్గుణైః 

ఉపొంశుః స్యాచ్చతగుణః సాహస్రో మానసః స్మ త 

యే పాక యజ్ఞాశ్చత్యారో విధియజ్ఞ సమన్వితా: 

సర్వే తే జపయజ్ఞస్య కలాం నార్లని షోడశీమ్‌. 

a Fo.) 
ఆలా మనుస్మ లి రెండవ అధ్యాయము 85,86 


శ్రాతములగు యజ్ఞములకం ట జపయజ్ఞము పదిరెట్లు గొప్పది. దాని 
కంటే ఉపొంశువు నూరు రెట్లు గొప్పది. దానికంటే మానసిక జపము 
వెయ్యి రెట్లు గొప్పది. (శౌతస్మార్తయజ్ఞము లన్నియు గూడ జప 
యజ్ఞము యొక్క పదునారవ భాగమును గూడ పోలవు. “జహ్యేనైవ తు 
సంసిద్దేత్‌ ” జపము వల్లనే మానవుడు సిద్ధిని బొందునని వ్యాసభగవానుడు 
శాంతిపర్వములో వర్ణించెను. ప్రయోజనము, కోరికలు, దేశము, కాలము 
ననుసరించి జపము బాగుగా విస్తరించినది. 


నిత్వజపము -- మంత్రజాపకుడు ఉదయాస్తమయములందు దీక్ష గొనిన 
మంత్రమును జపించును. 


నైమిత్తిక జపము -- (గ్రహణము, ఏకాదశి, శ్రీరామనవమి, శ్రీకృష్ణ 
జయని, మహాశివరాత్రి మొదలగు పుణ్యకాలములందు చేయబడు 
జపమై యున్నది. 


కొమ్యజపము -- ఫలా పేక్షతో చేయబడు జపముగా ప్రసిద్ధము. 


288 యోగసర్వస్వము 


(పాయల్చిత్త జవము దీనివలన చేసిన పాపము నశించి, సాధకుడు 
పవిత్రుడగును. 


చలజసము లేక ప్రదక్షిణాజపము -- దేవతలకుగాని దేవాలయము లకుగాని 
ప్రదక్షిణములు చేయుచు, మంత్రమునుగాని, నామమునుగాని 
జపించుట, లేక గృహకృత్యములు నిర్వర్తించుచు వాచికముగా గాని 
మానసికముగా గాని జపించుట - దీనివలన సర్వదా దేవతాధ్యా 
నము, చింతనము జరుగుచుండును. మనస్సు ఇష్టదేవతయందు 
లగ్న మగుట కిది యుత్తమసాధనమై యున్నది. 


(భ్రీమురజపము -- తుమ్మెద వలె గునగునలాడుచు చేయు జపము. ఇట్టి 
జపముచేయువారి నొకసారి చూచినచో, నిది సులభముగా పట్టు 
బడును. ఇందులో వాచికముగా జపముండదు. పదవులు కద 
లవు. కనులు మూసియుండును. (భూమధ్యమందు గుంజారవము 
(తుమ్మెదనాదము) బయలుదేరునటుల తోచును. శ్వాస మెల్ల 
మెల్లగా తగ్గుచు, సహజ కుంభక మేర్పడుచుండును. రేచకము 
స్వల్పముగాను, పూరకము వేగముగా నుండును. పూరకము చేయు 
నపుడు ధ్వని బయలుదేరును. మధ్యలో శరీరము కంపించును. 
మూలాధారము నుండి ఆజ్ఞాచక్రమువరకు నాదము సంచరించును. 
షట్నక్రములు వికసించును. భూమధ్యమందు నాదము విశేషముగా 
ఒత్తిడి చేయుచుండును. మస్తిష్కము నిర్మలమగును. జ్ఞాపక 
శక్తీ వృద్ధిచెందును. దీనివలన జన్మాంతరీయస్మ తి గలుగును. 
మస్తిష్కము, నొసలు - వీటియం దుష్టత పెరుగును. ఇది 
నాదానుసంధానము వంటిది. ఇది ఐహిక పౌరలౌక్షిక కార్యము 
లందు సమముగా ఫలించును. దీనివలన యోగనిద్ర గలుగును. 
శరీరమంతయు తేజోమండలముగా గోచరించును. దివ్యమగు 
శక్తులు గలుగును. ఈ జపము పరమార్థసాధనమునకు మిక్కిలి 
ఉపయోగించును. ఇది స్వరపేటికయందు ఒత్తిడి చేయుటవలన 
గలుగును. 


మంత్రయోగము 289 
నిరంతరజపము -- ఇయ్యది అఖండ నామ సంకీర్తనమై యున్నది. 
అజపొజవము -- యోగులు, శాక్తేయులును దీని నభ్యసింతురు. 


శ్యానజనము -- శ్వాసను చూచుచు మంత్రమును జపించుట. దీనివలన 
'కేవలకుంభకము, మనోన్మని గలుగును. ఇది రాజయోగమునకు 
(పథమ సోపానమై యున్నది. 


జపయోగమందష్టాంగయోగ మిమిడియున్నది. 


యమము — బా హ్యేంద్రియ నిగహము - ఆసనమందు స్థిరముగా 
నుండుట — దృష్టిని స్థిరముగా నుంచుట మొదలగునవి. 


నియమము -- ఇది అంతరింద్రియముల నిగ్రహించు శమమై యున్నది. 
మనస్సు నేకాగ్రపరచుట ఉపరతి మొదలగునవి. జపయోగమునకివి 
ముఖ్యము. 


ఆననము -- స్టీరముగాను, సుఖముగాను స్థితిభేదముండుట. జపము 
నకు పద్మాసనము, సిద్దాసనము, స్వస్తికాసనము, ముక్తాసనములు 
ముఖ్యములై యున్నవి. 


(ప్రాణాయామము — మానసిక జపమునందు (ప్రాణాయామము ముఖ్య 
ముగా నుండవలెను. కొందరు రేచకపూరకములందు (అనుసరించి) 
జపము చేయుదురు. 


(ప్రత్యాహారము — విషయములనుండి మనస్సు మరలించుట. ఇది 
జపమునకు ముఖ్యసాధనము., 


ధారణ — ఒక స్థానమునందు దృష్టిని నిల్సినచో శ్వాస ఆగి పోవును. 
అపుడు కొందరు భయపడి, దేవత నెత్తిని అణచినదని భయపడి 
పిచ్చివాళ్లుగా నైపోవుదురు. ఈ విషయము గాయత్రీ తంత్ర 
మందిటుల చెప్పబడినది. 
జపకాలే మహేశాని జాయతే శ్యాసబంధనమ్‌. 


290 యోగసర్వస్వము 


జపము చేయునపుడు సహజముగా శ్యాసనిరోధము జరుగును. 
అప్పుడు భయపడగూడదు. మణిపూరక చక్రమందు దృష్టిని ఫ్టరముగా 
నుంచవలెను. ఇందువలన శీ ఘముగా మంత్రము సిద్దించును. 


ధ్యానము -- ధ్యేయమందు మనస్సునేకాగ్రపరుచుట. ఇష్టదేవతా ధ్యానము 
జపకాలమందుండినచో దేవతా సిద్ధి కలుగును. అనగా దేవతానుగ్రహ 
మునకు పొత్రుడగును. 


నమాధి -- జపయోగమందు ఇష్టదేవతా తాదాత్మ్యము చరమస్రితియై 
యున్నది. అష్టాంగయోగముతో గూడిన జపసాధన మందరికి 
సమానముగా ఫలమిచ్చును. 


పురశ్చరణ 


దేశము, కాలము, సంఖ్య మొదలగు నియమములతో మంత్రమునకు, 
మంధత్రాక్షరములకు చైతన్యము గలిగించు ప్రయత్నమునకు పురశ్చరణ లేక 
పురశ్చరూ అని పేరు. ఈ విషయము మరీచికల్పము, శివగీత మొదలగు 
(గంథములందు విపులముగా జెప్పబడినది. మంత్ర దీక్ష తీసికొన్న వెంటనే 
మొదట పురశ్చరణ చేయవలెను. పిమ్మట (ప్రతి నెలయందు నీ క్రమము 
జరుగుచుండవలెను. పురశ్చరణ సిద్ధించిన పిమ్మటనే కామ్య సిద్దికొరకు 
జపము చేయవలెను. 

కృష్ణాష్టమీ మవష్టభ్య యావత్క ఎప్పచతుర్షశీ, 

వృద్ద ఏకోత్తరయా జాప్యం సాంగం సంపుటితం తు తత్‌. 

ఏవం దేవ మయా ప్రోక్తః పౌరశ్చరణికో క్రమః. 

బ్రాహ్మం ముహూర్త మారభ్య మధ్యాహ్నం ప్రజపేన్మనుః 

అత ఊర్హ్వ్యం కృతే జాస్యే వినాశో భవతి ధ్రువమ్‌. 

పురశ్చర్యావిధా వేవం సర్వకామ్యఫలేష్య పి, 

నిత్యే నైమిత్తికే వాపి తపశ్చర్యాసు వా పునః, 

సర్వదైవ జపః కార్యో న దోషస్తత్ర కశ్చన. 


మం[తయోగము 291 


ప్రతిమాసమందు బహుళ అష్టమి మొదలుకొని చతుర్తశి వరకు 
పురశ్చరణ చేయవలెను. జపము క్రమముగా పెంచుచుండవలెను. బ్రాహ్మీ 
ముహూర్తమునుండి మధ్యాహ్నము వరకుండవలెను. అటుపిమ్మట చేయ 
రాదు. ఈ విధానము పురశ్చర్యయందును, కామ్యములకును వర్తించును. 
తపస్సు, నిత్య నైమిత్తిక జపము నెల్లప్పుడు చేయవచ్చును. మంత్రము, 
సాంగము, సంపుటితముగాను నుండవలెను. పురశ్చరణము మంత్ర సిద్ధికి 
ముఖ్యనుగు సాధనమై యున్నది. జపము విశేషనియమముతో గూడినచో 
పురశ్చరణ మగును. మూడుసార్లు వరకు పురశ్చరణము చేయవచ్చును. 
అప్పటికిని మంత్ర సిద్ది కలుగకున్నచో, నిరాశచెందకుండ సాధకుడు దిగువ 
వ్రాసిన విధముగా తిరుగ ప్రయత్నించవలెను. ఈ విషయము గౌతమ 
తంత్రమందిటుల వర్ణించబడినది. 

భ్రామణం రోధనం వశ్యం పీడనం శోషషోషణే, 

దహనాంతం క్రమాత్కుర్యాత్తతః పిద్దో భవేన్మనుః. 


(భామణము, రోధనము, వశీకరణము, పీడనము, శోషణము, షోష 
ణము, దాహనము - అను సప్తసాధనముల ననుష్తించిన మంత్రము తప్పక 
సిద్ధించును. మంత్రసాధనకాలమందు భూతశుద్ధిని మంత్రములతోను, 
యోగపద్దతులతోను చేయవలెను. భూతశుద్ధి సిద్దించుట కడుదుర్లభమగు 
విషయమైయున్నది. 
జ్యోతిర్మంత్రం మహేశాని అష్టోత్తర శతం జపేత్‌, 
ఏతద్‌ జ్ఞానప్రభావేణ భూతశుద్దిఫలం లభేత్‌. 

— భూతశుద్ధ్దితం త్రము 


త్‌ 
| 


జ్యోతిర్మంత్రమును నూటఎనిమిది సార్లు జపించినచో భూతశుద్ధి 
ఫలము లభించును. రాత్రిపూట మంత్రసాధనము చేయువారు శయ్యా 
శుద్దిని జేసి శయ్యామంత్రమును పఠించవలెను. మందత్రశాస్త్రములో శయ్య 
శవముతో సమానము. శయ్యమీద కూర్చొని మంత్రమును జపించినచో 
నీఘ్రముగా సద్దించునని చెప్పబడినది. 


292 యోగసర్వస్వము 
మంత్రస్వరూప భేద కథనము 


దేవతాభేదము, అక్షరసంఖ్య, బీజముల యాధిక్యము, లింగభేదము 
ననుసరించి మంత్రములు పలువిధములుగా నున్నవి. రామన్ఫసింహాది 
మంత్రములు; పంచాక్షరి, అష్టాక్షరి, ద్య్వాదశాక్షరిమం[త్రములు; మాలా 
మంత్రములును, ప్రీపుంనపుంసక భేదములును వీటి కుదాహరణములుగా 
నున్నవి. స్వాహాపద మంతమందు గలవి ప్రీమంత్రములు, నమః అంత 
మందు గలవి నపుంసక మంత్రములు, హుంఫట్‌ అంతమందు గలవి పురుష 
మంత్రములునై యున్నవి. అధికారిభేదము ననుసరించి వీటి నుపదేశింతురు. 
మంత్రములు సామాన్యముగా (ప్రకృతి పురుష స్వరూపములుగాను ఉభయ 
స్వరూపములుగా నున్నవి. అచ్చులు ఆదియందు గలవి సామ్య మంత్ర 
ములు, కచటతప వర్ణాక్షరములాది యందు గలవి సౌరమంత్రములు, య 
రలవశషస హ లాదియందు గలవి ఆగ్నీయమంత్రములు నైయున్నవి. 
అచ్చులు గూడ హ్రస్వదిర్ష నపుంసకములని మూడు విధములుగా నున్నవి. 
ఆ ఈ ఊ ఐ బౌ అః - ఇవి దీర్హములు. అఇఉఎఒ అం - ఇవి 
(హస్వములు. బు బూ లి ళా - ఇవి నపుంసకములు. ఒక యక్షరము 
మొదలు పదునారు అక్షరములు గలవి బాలామంత్రములు. అటు పిమ్మట 
ఇరువది యక్షరములవరకున్నవి  ప్రొఢమంత్రములు. అటుపైన నున్నవి 
వృద్ధ్దమంత్రములునై యున్నవి. 


యోనిముద్ర తెలియనివారికి మంత్రసిద్దికై దిగువ వ్రాయబడిన పది 
సంస్కారములు చెప్పబడినవి. 

మంత్రాణాం దశ సంస్కారాః కథ్యన్తే సిద్ధిదాయినః, 

జననం జీవనం పశ్చాత్సాడనం బోధనం తథా, 

తథా౬భిషేకో విమలీకర ణాప్యాయనే పునః, 

తర్పణం దీపనం గుప్తి ర్హశైతా మంత్రసంస్క్రియాః. 


జననము, జీవనము, తాడనము, బోధనము, అభిషేకము, విమలీ 
కరణము, ఆప్యాయనము, తర్పణము, దీపనము, గుప్తి - అను పదియు 
మంత్రసంస్కారములై యున్నవి. వీటివలన మంత్రదోషములు తొలగి 


మం తయోగము 293 


పోవును. మంత్రము సిద్దించును. శారదాతిలకము జూ దిన వీటి స్వరూపము 
బాగుగా తెలియును. 


మంత్రయోగమందు చెప్పబడిన సగుణోపాసనవల్ల మాయాబద్దుడగు 
జీవుడు మాయానిర్ముక్తుడగును. బాహ్యసంబంధమును వదలి దివ్యమగు 
నామరూపాత్మకమగు తత్త్వముతో సంబంధ మేర్పరచుకొనును. ఈ 
విషయము లోగడ (వ్రాయబడినది. మంత్రయోగ సాధనము పదునారు 
అంగములు గల్షియున్నది. 

భవన్తి మంత్రయోగస్య షోడశాంగాని నిశ్చితమ్‌, 

యథా సుధాంశోర్లాయన్తే కలాః షోడశ శోభనాః 

భక్తిః శుద్ధిశ్సాసనం చ పంచాంగస్యా పి శేవనమ్‌, 

ఆచార ధారణే దివ్యదేశ సేవన మిత్యపీ, 

ప్రాణక్రియా తథా ముద్రా తర్పణం హవనం బరిః, 

యాగో జపస్తథా ధ్యానం సమాధిశ్చేతి షోడశ. 


చంద్రునకు పదునారు కళలున్నటుల మంత్రయోగము కూడ పదు 
నారు కళలతో విరాజిల్లుచున్నది. సృష్టికమములో చంద్రునకును, 
మనస్సునకును జన్యజనక సంబంధమున్నది. చంద్రుడు మనస్సు సంతోష 
పరచుటకు కూడ నిదియే కారణమై యున్నది. భక్తి, శుద్ది, ఆసనము, 
పంచాంగసేవనము, ఆచారము, ధారణ, దివ్యదేశసేవనము, (పాణకియ, 
ముద్ర, తర్పణము, హోమము, బరి, యాగము, జపము, ధ్యానము, 
సమాధి - ఇవి మంత్రయోగమునకు పదునారు యంగములైయున్నవి. 
ఒక్కొక్క యంగము దిగువ విపులముగా (వాయబడుచున్నది. 


(1) భక్తి: 


వైధి, రాగాత్మికా, పరా అని భక్తి మూడు విధములుగా నున్నది. 
భక్తులు కూడ _ గుణభేదముచే అర్హుడు, జిజ్ఞాసువు, అర్జార్హి యనియు, 
నాలుగవ వాడు జ్ఞాని -- ఇతడు త్రిగుణాతీతుడునైయున్నాడు. ఈ 
విషయము భగవగ్గితలో నిటుల' చెప్పబడినది. 


294 యౌగసర్వస్వము 


చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినోఒర్జున, 
ఆరో జిజాసు రరారీ జానీ చ భరతరభి 
= జా టప జు ఇవె 


ఓ అర్జునా! నన్ను భజించు నార్హుడు జిజ్ఞాసువు, అర్జార్హి, జ్ఞాని అను 
నలుగురును పుణ్యాత్ములే -- ఇందులో ఆర్హుడు, తామసుడు, అర్జార్హి 
రాజసుడు, జిజ్ఞాసువు సాత్త్వికుడు, జ్ఞాని గుణాతీతుడునై యున్నారు. 
జ్ఞాని భక్తుడు పరాభక్తి కధికారియై యున్నాడు. గుణభేదము ననుసరించి 
ఉపాసకులు కూడ మూడు విధములుగా నున్నారు. ఇందులో (బ్రహ్మోపాస 
కుడు అందరి కంశే (శేష్టుడునై యున్నాడు. బ్రహ్మబుద్దితో సగుణోపాసన 
చేయువారును, (బ్రహ్మ బుద్ధితో నవతారోపాసన చేయువారును నీ (శ్రేణికి 
చెందియున్నారు. _సకామబుద్ధితో బుషి దేవత, పితృదేవతల నుపా 
సించువారు రెండవ (శ్రేణికి చెందినవారై యున్నారు.  క్ష్లుదదేవతల 
నుపాసించువారు తృతీయ (శ్రేణికి చెందినవారై యున్నారు. ఉపదేవతలను, 
పిశాచములను బూజించువారలు నిమ్న శ్రేణికి చెందినవారునైయున్నారు. 


(2) శుద్ది: 


ఇది శరీరము, మనస్సు, దిక్కు స్థానభేదముల ననుసరించి స్థానశుద్ది, 
దిక్ళుద్ది, వాక్సుద్ది, ఆభ్యంతరిక శుద్ధి అని వ్యవహరింపబడుచున్నది. 


దిక్కుద్ది: 
ఆసీనః ప్రాబ్ముఖో నిత్యం జపం కుర్యా ద్యథావిధి, 
రాత్రావుదజ్ముఖః కుర్యాద్దెన కార్యం సదైవ హి. 
దిక్ళుద్దా్య సాధకః సిద్ధిం సాధనే లభతేఒజసా, 
మనశ్చ వశ్యతాం యాతీత్యతః కార్యా ప్రయత్నతః. 


ప్రతినిత్యము పగలు తూర్పుదిక్కుగా తిరిగి కూర్చొనియు, రాత్రిపూట 
ఉత్తర దిక్కుగాను కూర్చొని, మంత్రమును యథావిధిగా జపించవలెను. 
దిక్ళుద్దివలలన సాధకునకు శీఘ్రముగా సిద్ది ప్రాప్తించును. మనస్సు 
స్వాధినమగును. కనుక మంత్ర సిద్ధికి దిక్కుద్ది యావశ్యకమైయున్నది. 


మం(తయోగము 295 


కాయ శుద్ధి 


మం(త్రొనుష్టానము జేయుటకు ముందుగా స్నానము చేయవలెను. 
శాస్త్రమందు స్నాన మేడు విధములుగా చెప్పబడినది. మం(తస్నానము, 
భౌమస్నానము, ఆ గ్నేయస్నానము, వాయవ్యస్నానము, దివ్యస్నానము, 
వారుణస్నానము, మానసస్నానము -- ఈ విధముగా స్నానము ఏడు విధ 
ములుగా నున్నది. 'ఆపో హి షామయో భువః - మొదలగు మంత్రములతో 
మార్దనము గల్లి చేయబడు జలస్నానము మంత్రస్నానమగును. 


తడిగుడ్డతో తుడుచుట భౌమస్నానమనబరగును. 


భస్మధారణము ఆగ్నేయస్నానమగును. గోరజము శరీరమందు పూసి 
కొనుట వాయవ్యస్నానమగును. ఎండఉండగా కురియువర్దమందు స్నానము 
చేయుట దివ్యస్నాన మనబరగును. నీటియందు మునుగుట వారుణమ 
గును. సగుణమూర్తిని ధ్యానించుట మానసికస్నాన మనబరగును. పైన 
పేర్కొనబడిన స్నానముల వలన శారీర శుద్ధియు, చిత్త ప్రసాదమును గల్లి 
సాధకుడు ఇష్టదేవతాకృపకు పాత్రుడగును. 


స్థానశుద్ధి: 
గోమయేన యదా స్నానం కాయో గంగోదకేన చ, 
పంచశాఖాయుతో దేశస్తథా సిద్దిప్రదాయకః. 
గోశాలా వై గురో ర్లేహం దేవాయతనకాననమ్‌, 
పుణ్యక్షేత్రం నదీతీరం సదా పూతం ప్రక్రీర్తితమ్‌, 


గంగాజలమువలన శరీరశుద్ధియు, గోమయమువలన స్థానశుద్దియు 
కలుగునటుల అయిదు వృక్షముల నీడవలన వాటి క్రిందనున్న (ప్రదేశము 
పరిశుద్ధమగును. రావి, మర్రి, మారేడు, ఉసిరిక, అశోకము -- ఇవి అయిదు 
వృక్షములై యున్నవి. గోశాల, గురుగృహము, దేవమందిరము, వనస్థానము, 
తీర్జాది పుణ్యక్లేత్రములు, నదీతీరములు - ఇవన్నియు నెల్లప్పుడు పవిత్రములై 
యున్నవి. న్ధానశుద్రివలన పవిత్రతయు, పుణ్యము - ఇవి వృద్ధిజెందును. 


296 యోగసర్వస్వము 
అంతఃశుది:ః 
డా 


అభయము, సత్త సంశుద్ది, జ్ఞానయోగము, నిష్ట, దొనము, దమము, 
యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, సరళత, అహింస, సత్యము, అ(కోధము, 
త్యాగము, శాంతి - మొదలగు దైవసంపత్తివలన నంతఃశుద్ది గలుగును. వీటి 
వలన నిష్టదేవతా ప్రాప్తి, సమాధియు (ప్రాప్తించును. 
(3) ఆసనము: 

మంత్రయోగమందు మంత్రసిద్దికై స్వస్తికము, పద్మాసనము, సిద్దా 
సనము, యోనిముద్ర, ముక్తాసనములు హితప్రదములని చెప్పబడినవి. 
ఆసనభేదము, ఆసనశుద్ది, ఆసనక్రియ - వీటివలన ఆసనసిద్ది గలుగును. 
సకామ-నిష్కామ-విచార-ఉపాసనా పద్దతి కామనాతారతమ్యము ననుస 
రించి, బాహ్యమగు ఆసనభేదము న్నిర్ణయించబడినది. పట్టుబట్ట, కంబళి, 
కుశాసనము, సింహచర్మము, మృగచర్మము మొదలగునవి పరిశుద్దములగు 
నాసనములై యున్నవి. ఇవన్నియు సిద్దిప్రదములై యున్నవి. కామ్యక 
ర్మలకు కంబళము (శ్రేష్టమైనది. రక్తకంబళము మిక్కిలి (శ్రేష్టమైనది. 
కృష్ణాజినమువలన జ్ఞాన సిద్దియు, వ్యాఘ్రాసనమువలన మోక్ష సిద్దియు, కుశా 
సనమువలన నాయుర్వ్ఫద్దియు, పీతాంబరమువలన వ్యాధి నాశము 
గల్గును. చేలాజిన కుశోత్తరమని (శ్రీ భగవద్గీతలో చెప్పబడిన క్రమమువలన 
యోగ సిద్దిగలుగును. వట్టి భూమివలన దుఃఖప్రాప్తియు, కొయ్య పీటవలన 
దారిద్య్ర పాప్పియు, వెదురు తడికవలన దౌర్భాగ్యము, రాతివలన వ్యాధియు 
గడ్డివలన యశోహానియు, చిగురుటాకులవలన చిత్తవైకల్యము, వస్త్రాసన 
మువలన జపధ్యానతపస్సులకు హానియు ప్రాప్తించును. ఇందువలన 
బాహ్యాసనములు నిషేధించబడినవి. గురుదీక్ష లేనివారు సింహచర్మము, 
వ్యాఘచర్మము, కృష్ణాజినము - వీటిమీద కూర్చొనరాదు. తగిన యాసనము 
మీద కూర్చొని ఆసన వినియోగమంత్రముల నుచ్చరించినచో నాసనసిద్ధి, 
శుద్ధియు ప్రాప్తించును. 


(4) పంచాంగ సేవనము: 
గీతా సహసప్రనామాని స్తవః కవచమేవ చ, 
హృదయం చేతి పంచైతే పంచాంగం ప్రోచ్యతే బుధైః 


ర 


మంత్రయోగము 297 


గీత, సహస్రనామము, స్తవము, కవచము, హృదయము - వీటిని 
మంత్రయోగ వేత్తలు పంచాంగమందురు. తమ తమ ఉపాసనాపద్దతి, 
సాంప్రదాయముల నుసరించి, పంచాంగములను సేవించినచో సాధకుడు 
కల్మషరహితుడై సిద్దిని బొందును. పంచదేవతోపాసన ననుసరించి భగ 
వద్గీత, గణేశగీత, భగవతీగీత, సూర్యగీత, శివగీత -- ఇవి సంచగీతలుగా 
పరిగణించబడినవి. ఇటులనే సహస్రనామములు గూడ భిన్న భిన్నముగా 
నున్నవి. మిగిలిన స్తవము, కవచము, హృదయము -- ఇవి కూడ సాంప్ర 
దాయమును బట్టి మారుచుండును. గీతలన్నిటియందును భగవత్తత్త $ము 
ప్రతిపాదించబడినది. 


(5) ఆచారము: 


సాధకులకొరకు మంత్ర శాస్త్రవేత్తలు దివ్యము, దక్షిణము, వామము 
లను మూడు నాచారముల నేర్పరచిరి. అధికారతారతమ్యము ననుసరించి, 
దీక్ష, మహాదీక్ష, పురశ్చరణము, మహాపురశ్చరణము, అభిషేకము, మహాభి 
ేకము, తద్భావములను నేడు దీక్షలు తంత్రశాస్త్రమందు విపులముగా 
వర్ణించబడినవి. 


(6) ధారణ: 


బాహ్యము, ఆభ్యంతరభేదముల ననుసరించి ధారణ రెండు విధ 
ములుగా నున్నది. ధారణ వలన మంత్రయోగము సిద్దించును. "పైన 
పేర్కొనబడిన రెండు ధారణలును మానసిక సంబంధము వలన సిద్ధించును. 


(7) దివ్యదేశ సేవనము: 
యథా గవాం సర్వశరీరజం పయః, 
పయోధరాన్నిస్సరతీహ కేవలమ్‌, 
తథా పరాత్మాఒఖిలగో౬ పి శాశ్వతో, 
వికాసమాప్నోతి సదివ్యదేశశైః, 


ఆవుయొక్క శరీరమంతటను పాలు వ్యాపించి యున్నను, పొదుగు 
నుండియే ప్రవహించునటుల, సర్వవ్యాపకుడగు పరమాత్మ దివ్యదేశములందు 


298 యోగసర్వస్వము 


వ్యక్తమగును. _ దివ్యదేశములు శాస్త్రమందు _పదునారుగా చెప్పబడినవి. 
వహ్ని, జలము, లింగము, స్టండిలము, కుడ్యము, వస్త్రము, మండలము, 
విశిఖ, నిత్యయంత్రము, భావయంత్రము, పీరము, విగ్రహము, విభూతి, 
నాభి, హృదయము, మూర్హ్నము - వీటియందు సాధకు డుపాసన 
చేయవలెను. ఇవన్నియును యోగసిద్ది గలిగించును. 


(8) (పాణక్రీయ; 


మనస్సు, ప్రాణము, వాయువు - ఈ మూడును పరస్పరము 
సంబంధముగల్లి యున్నవి. వాయువు బాహ్యము, ప్రాణము సూక్ష్మమును 
ఆంతరికమునై యున్నవి. ప్రాణాయామముతో న్యాసక్రియకు ఘనిష్టమగు 
సంబంధము గలదు. మంత్రయోగమందు సహిత కుంభకము ముఖ్యస్థాన 
మలంకరించుచున్నది. ప్రాణాయామ భేదములన్నియు హరయోగమందు 
పూర్తిగా వ్రాయబడును. సాధారణమగు నుపాసనయందు కరన్యాసము, 
అంగన్యాసము - ఇవి రెండు నుపయోగించును. దీక్ష (గ్రహించిన 
విపులమగు నుపాసన యందు బుష్యాదిన్యాసము మాతృకాన్యాసము 
తప్పక అనుసరించదగినవి. 


(9) ముద: 
మోదనా త్సర్వదేవానాం ద్రావణా తృొాపసంతతేః, 
తస్మాన్ముద్రేతి విఖ్యాతా మునిభి స్తంత్రవేదిభిః, 


ముద్రలవల్ల దేవతలు సంతో షించెదరు. సాధకుని పాపము లన్నియు 
నశించును. పూజ, జపము, ధ్యానము, ఆవాహనము మొదలగు వాటి 
యందు ముద్రల నుపయోగింతురు. ఆవాహనాది కార్యములందు 
సామాన్యముగా తొమ్మిది ముద్రల నుపయోగింతురు. దేవతావిశేషము 
ననుసరించి ముద్రలు మారుచుండును. 


తంత్రాభిధానము, ముద్రానిఘంటువు, మొదలగువాటియందు ముద్ర 
లన్నియును వర్ణించబడినవి, జ్ఞానముద్ర, భక్తిముద్ర, తపోముద్ర, కర్మ 
ముద్ర, దానముద్ర - వీటివలన బుషులు ప్రసన్నులగుదురు. వరముద్ర, 


మం[త్రయోగము 299 


అభయముద్ర మొదలగు వాటివలన బుషులు, దేవతలు, _ పితృదేవతలు, 
లోకత్రయ వాసులు సంతో షింతురు. 


(10) తర్పణము: 
తర్పణా దేవతా పీతి స్త ్యరితం జాయతే యతః, 
అతస్తత్తర్సణం ప్రోక్తం తర్పణత్వేన యోగిభిః. 


తర్పణము వలన దేవతలు శీఘ్రముగా తృప్పులగుదురు గాన దీనికి 
తర్పణమను "పేరుగల్లినది. తర్పణము సకామము, మరియు నిష్కామ 
మని రెండు విధములుగా నున్నది. తర్పణము మంత్రయోగమునకు 
(పధానాంగమై యున్నది. ఇష్టమగు తర్పణానంతరము బు షితర్సణము, 
అన్యదేవతా తర్పణము మరియు పితృతర్పణమును జేయుదురు. ఇష్ట 
దేవతలకు నిత్యము తర్పణము చేయుదురు. తేనెతో తర్పణము జేసినచో 
కోరికలన్నియు నెరవేరును. మహాపాతకములు సైతము నశించును. నేతితో 
తర్పణము జేసిన దీర్ణాయువు గల్గును. ఆరోగ్యప్రాప్తికి పాలతో తర్పణము 
చేయవలెను. కొబ్బరినీళ్లను నీటితో గల్సి తర్పణము జేసిన నభీష్టము 
అన్నియును సిద్ధించును. ఈ విధముగా పలువిధములగు తర్పణములు 
మంత్రశాస్త్రమందు జెప్పబడినవి. 


(11) హోమము: 


కొందరు నిత్యము ఇష్టదేవతను సంతోషపరచుటకు హోమము చేయు 
దురు. అన్నిసాంప్రదాయముల వారును నిత్యము హోమము చేయుట 
విధియైయున్నది. 


(12) బలి: 


ఉపాసనావిధానములో విఘ్నములు నశించనిదే సాఫల్యము చేకూరదు. 
విఘ్నశాంతికై _బలిదానము ముఖ్యమైనది. బలివిధానములో నాత్మబలి 
సర్యోత్కృష్టమైనది. దీనివల్ల నహంకారము నశించి సాధకుడు కృతకృత్యు 
డగును. కామక్రోధాదుల బలి రెండవ స్థాన మాక్రమించును. ఇవన్నియు 
నంతర్యాగమునకు సంబంధించిన బై యున్నవి. గుణతయము ననుసరించి 


300 యోగసర్వస్వము 


బలిభేద మేర్పడినది. వైశ్వదేవవిధియందు బలివేయుట ప్రసిద్దమే గదా! 
జంతుబలి కొన్ని సాంప్రదాయములందు ప్రసిద్దమై యున్నది. కొందరు 
భూతతృష్తి, మనుష్యతృ షి, దేవతాత్సష్తి, పితృతృప్తి కొరకు బలిదానము 
చేయుదురు. 


(13) యాగము: 


ఇది అంతర్యాగము, మరియు బహిర్యాగమను రెండు భేదములు 
గల్లియున్నది. అంతర్యాగము సర్యోత్కృష్టమైనది. మానసిక యాగము, 
మానసిక జపము, మానసిక, కర్మ (ధ్యానము) - వీటికి కాలశుద్ధి, 
దేశశుద్ధి, శరీరశుద్ది, అవసరములుగావు. ఇవి _అన్నికాలము లందును, 
అన్ని సమయములందును సమానముగా జరుగుచుండును. పదునారు 
దివ్యదేశము (స్థానము) లలో నేదో యొక దేశము ననుసరించి యాగమును 
సాధించవలెను. స్టూలదేశము కంటు సూక్ష్మదేశము కోటిరెట్లు ఫలప్రదమై 
యున్నది. యాగము సిద్ధించిన పీమ్మట జపధ్యానములు ఒక్కసారిగా 
సిద్ధించును. ధ్యానమువలన సమాధి సిద్ధించును. సమాధి సిద్దివలన ఇష్ట 
దేవతా సాక్షాత్కారము మరియు దివ్యదేశములందు ఇష్టదేవతావిర్భానము 
గలుగును. 


(14) జపము: 
మననా త్త్రాయతే యస్మాత్తస్మాన్మంత్రః ప్రకీర్తితః 
జపాత్సిద్దిః జపాత్సిద్దిః జపాళ్సిద్ధి ర్న సంశయః, 


మననమువలన రక్షించునది మంత్రమైయున్నది. జపము చేయగా 
చేయగా మంత్రము తప్పక _ సిద్ధించును. ప్రాపంచిక విషయములనుండి 
మనస్సును వేరుపరచి, మంత్రార్ధము ననుసంధానము చేయుచు, వేగము 
గాక నెమ్మదియుగాక మధ్యమకాలములో మంత్రమును జపించవలయును, 
జపము వాచికము, ఉపాంశువు, మానసికము - అని మూడు విధములుగా . 
నున్నది. జపభేదములు చూడుడు. మిక్కిలి మెల్లగా జపించినచో, రోగము 
(వ్యాధి) (ప్రాప్తించును. మిక్కిలి వేగముగా జపించినచో ధనక్షయము 
గల్గును. ముత్యాలహారపు స్థాయిలో జపము చేయవలెను. జపము చేయు 


మం|తయోగము 301 


నపుడు సాధకుడు మనస్సు, శివుడు, శక్తి, ప్రాణము - వీటి నేకాగ్రము 
లేక సంయమము చేయలేకపోయినచో కోట్ల సంఖ్యలో జపము జరిగినను 
అది వ్యర్థమేయగును.  ఏకాంతస్థలమునందు జపించుట సిద్దిదాయకమై 
యున్నది. జపకాలమం దితరులు వచ్చుటగాని మాట్లాడుటగాని విఘ్న హేతు 
వగును. మోక్షకాములు గంగాతటము, పంచవటి, అరణ్యము, శృశానము, 
తీర్థములు - వీటియందు తమ తమ సాంప్రదాయానుసారముగా జపము 
చేయవచ్చును. విశేషముగా సిద్ధిని పొందదలచినవారు భూగృహము నేర్సరచి 
దానియందు జపించవచ్చును. 


బీజములు: 


ఉపాసనా భేదముననుసరించి, బీజములు పలు విధములుగా నున్నవి. 
బీజనిఘంటువు చూచిన నీ విషయము సృషముగా గోచరించును. దేవతా 
భేదమును బట్టియు బీజములు భిన్నముగా నుండును. కృష్ణబీజము, శివబీ 
జము, రామబీజము, గణపతిబీజములు మొదలగునవి ఎనిమిది విధములగు 
మూలబీజములకం కు నివి భిన్నమ్రైయున్నవి. మూలబీజముతో డబీజమును 
గలిపినను, ఇతర బీజములను కల్సినను మంత్రమందు విచిత్రమగు శక్తి 
యేర్పడును. పిమ్మట మంత్రము శాఖాపల్లవములతో గూడినచో రూపాంత 
రమును బొందును. ఒక్కొక్క మంత్రమందు సామాన్యముగా బీజము, 
శాఖ, పల్లవము - అను మూడు విషయము లుండును. శాంతిపుష్పము, 
ఇష్టసాక్షాత్కారము ఫలము శాఖా పల్లవములు కేవలము భావమయము 
లునై యున్నవి. శక్తి బీజమందు నిహితమై యున్నది. దృష్టాంతముగా 
నీ విషయము  స్పష్టముచేయబడుచున్నది. “ఓం క్రీం కృష్ణాయనమః' 
అను నీ మంత్రమందు ఓంకారము సేతువు, క్రీం బీజము, కృష్ణాయ 
అను శబ్దము శాఖ, నమః పదము పల్లము అయియున్నవి. చిత్తవృత్తి 
శాంతిపుష్పము, శ్రీకృష్ణరూపమగు నిష్ట దేవతొ సిద్ధి ఫలస్వరూపమై యున్నది. 
ఇదియే మంత్రవిజ్ఞానరహస్యము. కొన్ని మంత్రములు బీజర హితములుగాను, 
సేతురహితములునై శాఖా పల్లవములతో మాత్రము కూడి యుండును. 
అది భావమంతమైయున్నది. సాధకుని స్వభావము, 'ప్రర్షనము, ఉపొసనాధికా 


302 యోగసర్వస్వము 


రము, చిత్తసంవేగము వీటిని పరీక్షించి మంత్రోపదేశము చేసినచో సాధకునకు 
తప్పక ఫలసిద్ది కలుగును. ఉపనిషత్తులు మందత్రశాస్త్రము - వీటిని పూర్తిగా 
తెలిసినవారే మంత్రోపదేశము చేయసమర్జులు. ప్రణవము (ప్రధానబీజము. 
ఉపాసనాబీజము, శాఖాపల్లవ సంయుక్త బీజము బీజరహితమై శాఖా 
పల్లవసంయుక్తము అను భేదములు మంత్రమందు గలవు. సాధకుని 
స్వభావాదులును పూర్తిగా పరీక్షచేసి మంత్రోపదేశము చేసినచో మంత్రము 
తప్పక ఫలదాయకమగును. 


(15) ధ్యానము: 

అధ్యాత్మ భావమునుండియే మంత్రమార్గమందు ధ్యాన మేర్పడినది. 
సాధకుడు తన ఇష్టదేవతా రూపమును మనస్సుతో తెలిసికొనుటనే ధ్యాన 
మందురు. ధ్యానమును బట్టియే మానవునకు బంధమోక్షములు కలుగును. 
విషయములను ధ్యానించిన బంధమును, ఆత్మను ధ్యానించిన మోక్షమును 
కలుగును. ధ్యానము పరిపక్య్వమగుచో సమాధి సిద్ధించును. నదులలోని నీరు 
సముద్రమందు జేరి ఏకమగునటుల ధ్యానముచేయువాని మనస్సు కూడ 
ధ్యానబలము నల్ల పరమాత్మయందు లీనమగును. 


(16) నమాధి: 


లయయోగ సమాధిని మహాలయసమాధి యనియు, హఠయోగ 
సమాధిని మహాబోధసమాధియని యందురు. అదేవిధముగా మంత్రయోగ 
సమాధిని మహాభావసమాధి యందురు. త్రిపుటి యున్నంతవరకు సాధకుడు 
ధ్యానమున కధికారిగానే యుండును. త్రిపుటి లయించగానే మహాభావ ముద 
యించును. మంత్రము సిద్ధించిన కొలది త్రిపుటి నశించి, యోగికి సమాధి 
(ప్రాప్తించును. సాధన ప్రారంభములో సాధకుని మనస్సు, మంత్రము, దేవత 
- ఈ మూడును భిన్నముగానే యుండును. క్రమముగా సాధకుని మనస్సు 
మంత్రమందును, మంత్రము దేవతయందు లీనమై, (త్రిపుటి నశించును. 
ఈ స్థితిలో సాధకునకు ఆనందాశ్రువులు, రోమాంచములు మొదలగు 
లక్షణము లుత్సన్నమగును. సమాధి వలన సాధకుడు కృతకృత్యుడగును. 
మహాభావప్రాప్తియే మంత్రయోగమునకు చరమలక్ష్యమై యున్నది. 


మం[తయోగము 303 

(17 ( మం్యతము: కొళ్ళీ ర్వశైవమతము (పత్యభిజ్ఞ): 

కానీ రీశెవమతమందు మంత్ర నిర్వచనము జ్ఞానము నాధారము 
చేసికొని బయలుదేరినది. వర్హసంపుటి రూపమగు మంత్రస్వరూపమును 
నిరసించి, చిత్తమునే మంత్రమని (ప్రతిపాదన జేసియున్నారు. ఆ 
విషయము శివసూత్రములు, వార్తికము, వాటి న్యాఖ్యానమగు విమర్శని 
యందిటుల వర్ణించబడినది. 

పృథజ్మం|త్రః పృథబ్మంత్రీ స సిద్ద సతి కదాచన, 

జ్ఞానమూల మిదం సర్వ మన్యథా నైవ సిద్ద్యతి. 


(ప్రపంచమంతయును జ్ఞానమే యాధారముగా గలది. మంత్రము, 
మంత్రజాపకుడును భిన్నముగా లేరు. ఈ విషయమును 'చిత్తం మంత్రః, 
చిత్తమంత్ర యోగాళి అనుసూత్రములు ధృవపరచుచున్నవి. పండిత 
పాఠకులకు వార్తికము, వ్యాఖ్యానములు వ్రాయబడుచున్నవి. 


బారి కము: 

చేత్యతేఒనేనపరమం స్యాత్వతత్త ం విమృశ్యతే, 

ఇతి చిత్తం స్టురత్తొత్మ ప్రాసాదాది విమర్శనం. 

తదేవ మంత్ర్యతే గుప్త మభేదేన విమృశ్యతే, 

స్వస్వరూపమనేనేతి మంత్రస్తే నాస్యదేశి శైః, 

పూర్ణాహంతాను సంధాత్మ సూ గ్రన్మనన ధర్మతా, 

సంసార క్షయకృత్తాాణ ధర్మతా చ నిరుచ్యతే, 

తన్మంత్ర దేవతా మర్మ ప్రాప్త తత్యామరస్యకం, 

ఆరాధకస్య చిత్తం చ మంత్ర ప్తద్దర్మ యోగతః. 
అథ తద్విమర్చినీ: 

చిత్తమితి చేత్యతే విమృశ్యతేఒనేన పరమం తత్త్వమితి, చిత్తం, 
పూర్ణస్ఫురత్తాసతత్త్వప్రాసాద ప్రణవాది విమర్శరూప సంవేదనం, తదేవ 
మంత్ర్యతే అంతరభేదేన విమృశ్యతే, పరమేశ్వరరూపం, అనేన ఇతి కృత్వా 
మంత్రః. మను అవబోధనే, తృ పాలనే, ఇత్యేతాభ్యాం నిరుక్తతయా, 


304 యోగసర్వస్వము 


నిర్వచనీయత్వేన, నిర్గీతతయా ఉచ్యతే. అత ఏవ చ సరస్ఫురత్తాత్మక 
మననధర్మాత్మతా, భేదమయ సంసార ప్రశమనాత్మక త్రాణధర్మతా చ 
అస్య నిరుచ్యతే, అథ చ మంత్రదేవతా విమర్శ పరల్వేన, ప్రొప్తతత్సామరస్య 
ఆరాధకచిత్తమేవ మంత్రః న తు విచ్మిత్రవర్గసంఘట్టనా మాత్రం -- 


పరతత్త్వ్యమును విమర్శించునది లేక తెలిసికొనునది కాన చిత్తమను 
పేరు గల్గినది. ఆత్మతత్త్వము _ పరిపూర్ణమైనదియు, స్వయం ప్రకాశ 
మానము, శుద్దము, చింతనాత్మకము జ్ఞానస్వరూపమునై యున్నది. ఆ 
జ్ఞానస్వరూపము తనకం'కు భిన్నము గాదని నిశ్చయించుకొనుటయే మంత్ర 
మనబరగును. మను అను ధాతువునకు తెలిసికొనుట యని అర్థము. 
“తృ' అనుదానికి రక్తించుకొనుటయని అర్థము. తెలి సికొనినదానిని మన 
నాత్మకమగు ననుసంధానము చేయుటయే మంత్రశబ్దార్థమై యున్నది. ఆత్మ 
జగత్తున కతీతమైనదనియు, భిన్నముగా తోచు సంసారము నుపశమింపజే సి, 
రక్షించునదియు నని మం(త్రశబ్ద తాత్సర్యమై యున్నది. ఆత్మానుసంధాన 
రూపమగు నీ సామరస్యమును విమర్శించునది గాన సాధకుని చిత్తమే 
మంత్రముగాని ఇందుకు భిన్నముగా వర్గాత్మకమగు మంత్రము లేనే లేదు. 
ఇటుల నీ మతమందు నాత్మానుసంధానమునే ప్రత్యక్షముగాను, పరోక్షము 
గాను మంత్రమనియు, చిత్తమనియు శబ్దములతో నిరూపించినారు. ఈ 
విమర్శ జ్ఞానాత్మ కముగాన నిందు మంత్రము గాని మంత్రసాధనము అనునవి 
గాని జపించుదాని కంటె వేరుగా సిద్దించవని వారి సిద్దాంతమై యున్నది. 
ఇయ్యది (ప్రత్యభిజ్ఞామతము  కాశ్మీరీశెవమతమందరలి మంత్రనిర్వచనమై 
యున్నది. 


ఉపొసనాతత్త గము 


ఉపాసన యెందుకు చేయవలెను? దొనివలన ప్రయోజన మేమి? 
ఉపాసన చేయకున్న హాని గలదా? అను ప్రశ్న పరంపరలకు సమాధానము 
ఛాందోగ్యములో నీ విధముగా చర్చించబడినది. 

యదా వై కరోతి సుఖమేవ లబ్బ్వా కరోతి, 

నాఒసుఖం అబ్బా కరోతి సుఖమేవ లబ్బా కరోతి, 


మం[తయోగము 305 


మానవుడు సుఖాభిలాష్కి శాంతికాముకుడు నై యున్నాడు. సుఖాభి లాష 
తోనే ప్రతిపనియందు ప్రవృత్తుడగును. వాస్తవమున కీసుఖము బ్రహ్మానందమే 
అయియున్నది. సమస్త జీవులందును ఆనందమయమగు నాత్మసత్తాయే 
వ్యాపించియున్నది. అంతర్నిహితమగు నానందసత్త జీవులను (ప్రతిపనికిని 
(ధ్రేరేపణ చేయుచున్నది. (ప్రతి మానవుడు ఆనందమును పొందుటకు 
విషయముల వెంట పరుగిడుచున్నాడు. విషయములవల్ల సుఖము లభిం 
చునని _భావించుచున్నాడు. అజ్ఞానమే దీనికి కారణమని తత్త్వవేత్తలు, 
వేదాంతశాస్త్రము నుడువుచున్నారు. విషయ సుఖమునే నిత్యానందమని 
(భ్రమపడుచున్నాడు. అజ్ఞానము వలన భేదము గోచరించుటలేదు. కస్తూ 
రీమృగము తన నాభియందున్న కస్తూరి గంధమును గుర్తించలేక, ప్రతి 
చెట్టును వాసన చూచుచుండును. బాహ్యవస్తువులవలన కస్తూరి వాసన 
వచ్చుచున్నదని భావించును. అదేవిధముగా జీవుడు కూడ నజ్ఞానమువల్ల 
తనలో నున్న సుఖరూపమగు నాత్మను మరచి బాహ్యములగు విషయ 
ములందు సుఖాన్వేషణ చేయుచున్నాడు. (బహ్మానందమందు సుఖమేగాని 
దుఃఖము లేదు. వెషయిక సుఖములందు మాయాసంబంధ ముండుటవల్ల 
అనగా వైషయిక సుఖము త్రిగుణాత్మక మగుటచే దుఃఖమే బహుళముగా 
నుండును. ఈ విషయము విష్ణుపురాణమందును, శ్రీమద్భగవర్గీతయందును 
విపులముగా చర్చించబడినది. 

యావన్తః కురుతే జంతుః సంబంధాన్‌ మనసః (పియాన్‌, : 

తావన్నో౬_స్య నిఖన్యన్తే హృదయే శోకశంకవః, 

యే హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవ తే, 

ఆద్యన్త వంతః కౌంతేయ! న తేషు రమతే బుధః. 

జీవుడు తన మనస్సుకు (పియమగు భావముల నెన్నిటిని కల్పించు 


కొనునో, అవన్నియు క్రమముగా హృదయమునందు మేకులువలె [గుచ్చు 
కొనుచుండును, 


విషయేంద్రియ సంబంధము వలన సాధించబడు భోగములన్నియు 
దుఃఖముతో కూడుకొని యున్నవియే గాన జ్ఞాని వాటియందా సక్తుడు 


306 యోగసర్వస్వము 


కాడు. విషయములవల్ల సుఖము లభించునని జ్ఞాని భావించడు. వాస్తవమున 
కాత్మసుఖమే విషయములందు భాసించునను సంగతి అద్వెతబ్రహ్మ సిద్ధిలో 
నీ విధముగా వర్గించబడినది. 
విషయసుఖమపి స్వరూససుఖా న్నాతిరిచ్యతే, విషయప్రాప్తా 
సత్యామంతర్ముఖే మనసి, స్వరూపసుఖ స్యెవ ప్రతిబింబనాత్‌, 
స్వాభిముఖే దర్పణే ముఖప్రతిబింబవత్‌ స 


వెషయిక సుఖము గూడ స్వరూప సుఖము కంట భిన్నమైనది 
గాదు. తాను కోరుచున్నభోగములు లభించినపుడు భోగి యొక్క మనస్సు 
ఆత్మా భిముఖమగును. అప్పుడు ఆత్మసుఖమే విషయములందు గోచరిం 
చగా, అజ్ఞానమువలన జీవుడు విషయములవలన సుఖము లభించినదని 
భావించును. అద్దమందు తన ముఖ ప్రతిబింబమును జూచి ముఖమే. 
భాసించుచున్నదని లోకము తలచుచున్నది. వెలుతురువలన సమస్త వస్తు 
వులు ప్రకాశించుచుండును. కాని లోకము వస్తువులే స్వతంత్రముగా 
ప్రకాశించుచున్నవని తలంచుచుండును. విచారించినవానికి ఆత్మసుఖమే 
విషయములందు (భోగములందు) భాసించును. ఇది శ 
స్వరూపసుఖముగాదు. మనస్సు ఏకాగ్రమైనగాని గోచరించదు. ఆభాస 
సుఖమును వదలి, నిత్యానందమును బొందదలచిన (ప్రతిజీవియు తన 
మనస్సు నాత్మయం దేక్నాగము చేసినచో బ్రహ్మానందము (ప్రాప్తించును. 
విషయానందము నాధారముగా చేసుకొని బ్రహ్మానందమును పొందవచ్చును. 
నీడను జూచి వస్తువును గుర్తించునటుల, (ప్రతిబింబమును జూచి బింబ 
మును సరిదిద్దునటుల, బ్రహ్మానందమును పొందుటకు మనస్సు నేక్నాగము 
చేయుటయే సాధనమైయున్నది. ఇట్టి సాధనయందు విషయానందము 
ద్వారభూతమై యున్నది. ఆత్మానంద భవనమందు ప్రవేశించుటకు 
వాకిలివంటిదని పంచదశిలో విద్యాచరణు లిటుల వ్రాసిరి. 

అథాత్ర విషయానందో బ్రహ్మానందాంశభాక్‌, 

నిరూప్యతే ద్వారభూత స్తదంశత్వం శుతిర్హగౌ. 

ఏషోఒస్య పరమానందో యో౭_ఖండైకరసాత్మ కః, 

అన్యాని భూతాన్యేతస్య మాత్రామే వోపభుంజతే. 


మంత్రయోగము 307 


విషయానందము ఆత్మానందమందు నలుసువంటిది. (బహ్మానంద 
మును పొందుటకు విషయానందము సాధనము వంటిది. ఆనందము 
రసమువంటిది. అనుభవైక వేద్యము అయియున్నది. ప్రతిప్రాణియు రస 
స్వరూపమగు నీ యానందమును కొలదిగా మాత్రమే యనుభవింతురు. 
మనస్సు నేకాగ్రము జేయుటకు నామరూపముల నాశయించవలెను. బాహ్య 
ములగు నామరూపములను వదలి దివ్యమగు నామరూపముల (దేవుని) 
నొశ్రయించుటకు మంత్రయోగము మొదటి మెట్టు అయియున్నది. క్షణిక 
ములు నశించునట్టి విషయములను వదలి శాశ్వతమగు, దివ్యమగు నామ 
రూపముల నాశ్రయించుట మంత్రయోగమునకు ముఖభ్యోద్దేశమై యున్నది. 
సుఖపాప్పికై మానవుడు విషయముల నుపాసించుచున్నాడు. అనగా ఉపా 
సన మానవునకు సహజమైయున్నది. బ్రహ్మానంద ప్రాప్తికై నీ యుపాసన 
జేసినచో శాశ్వతమగు సుఖముగల్లును. ఆత్మానుసంధానమువల్లనే జీవ 
నకు శాశ్వతమగు నానందము గల్లును గాని విషయ సేవనమువలన సు 
మావంతయును గలుగదు. [క్రింద వ్రాయబడు మంత్ర మీ విషయమున 
ధువపరచుచున్నది. 


“స యథా శకునిః సూత్రేణ ప్రబద్దో దిశం దిశం పతిత్వా అన్యత్రా- 
యతన మలబ్బ్వా, బంధన మేనోపాశయతే, ఏవమేవ ఖలు సౌమ్య, తన్మనో 
దిశం దిశం పతిత్వా అన్యత్రాయతనమలబ్ద్వా, ప్రాణమేవోపాశయతే, 
ప్రాణబంధనం హి సౌమ్య మన ఇతి” 


త్రాడుకు కట్టబడి కిరాతుని చేతులోనున్న పక్షి ఎగిరిపోవుటకు 
ప్రయత్నించి, విఫలమై తిరిగి బంధనస్థానమునే ఎట్లు చేరునో, అటులనే 
సుఖ ప్రాప్తికై మానవుని మనస్సు కూడ పలువిధములుగా నూహించి, 
కల్పించుకొని, ప్రయత్నించి, అలసిపోయి, సొమ్మ సిల్లి చివరకు ప్రాణమునే 
యాశయించును. (ప్రాణము నాశయించుటవల్లనే మనస్సునకు సుఖము 
(ఆనందము) గల్గును. ప్రాణశబ్దము లౌకికవ్యవహారములో శరీరయాత్రను 
నడపు వాయువని ప్రసిద్ధి. జ్ఞానమార్గమునందు (పాణశబ్దమునకు (బహ్మప 
రముగా నర్థము వ్రాయబడినది. మనః శబ్దము షోడశకళలుగల జీవునియందు 


308 యోగసర్వస్వము 


వర్తించునని ప్రకరణమును బట్టి నిర్ణయించబడినది. కనుక జీవుడు ఆత్మ 
నాశయించినగాని శాశ్వతానందమును బడయజాలడని స్పష్టమగుచున్నది. 
(పతివ్యక్తియు సుఖము లభించుటలేదనియు, తాను బాధపడుచున్నాననియే 
గోల పెట్టు చున్నాడు. దైవోపాసన లేకుండుటయే ఇట్టి బాధలు గలుగుటకు 
హేతువుగా నున్నది. తత్త్వవేత్తలు విషయభోగముల వల్ల సుఖము గల్లునా 
యని బాగుగా విచారించి తమ యభిప్రాయమును, నిశ్చయము నిటుల 
వెల్లడించినారు. 

న జాతు కామః కామానా ముపభోగేన శామ్యతి, 

హవిషా కృష్ణవర్తేవ భూయ ఏవాభివృర్హ్యతే. 

భోగా న భుక్తాః, వయమేవ భుకొ - ఇతి - 


లోకములో ననుభవించబడు పదార్థము తరిగిపోవుచుండును. అటు 
లనే అనుభవించబడు భోగములు మిగిలియే యున్నవి. భోగియొక్క 
శరీరబలము శక్తి, వయస్సు మొదలగునవి తరిగిపోవుచున్నవి. ఇయ్యది లోక 
విరుద్దము అనుభవవిరుద్దముగా నున్నది. భోగవాసన యగ్నిహోత్రమువలె 
నిరంతరము వృద్ధిచెందుచునే యున్నది. కనుక భోగముల కంతులేదు. 
భోగములవలన సుఖములేదు. భోగములవలన గలుగు సుఖము సుఖాభా 
సమే గాని శాశ్వతమగు సుఖము మాత్రముగాదని తలంచుచున్నారు. 
శాశ్వతొనందము కొరకు ప్రయత్నించును. శాశ్వతానందమును బొందును. 
అశాశ్వతమగు సాధనములవలన శాశ్వతమగు సుఖము గలుగదు. “కామస్య 
రూపం వయో వపుశ్చ” కామపురుషార్హము ననుభవించుటకు దృఢమైన 
ఆరోగ్యముగల శరీరము, యౌవనము, రూపము - ఇవి అ పేక్షితములై 
యున్నవి. ఇవి మూడును స్టీరమైనవి కావుగాన క్షణికములగు విషయ 
ములవలన సుఖమును బొందుటకు బదులు, శాశ్వతానందదాయకముగు 
ఆత్మోపాసన చేయుటయే మానవుని వివేకమునకు సార్హకతయై యున్నది. 
ఈ భావము గల్గినపుడే యుపాసన ప్రారంభమగును. జీవుడు సర్వదా 
సోఒహం అను మంత్రమును శ్వాసరూపమున జపించుచునే యున్నాడు. 
శ్వాస బయటకు వెళ్లునపుడు “హం” అనియు లోపలికి పీల్చునపుడు “సళ 
అనియు ధ్వని గలుగుచుండును. దీనిని అజప యందురు. రోజుకు 


మంత్రయోగము 309 


21600 సంఖ్యతో నీ జపము జరుగును. అజపను తెలిసికొన్నచో ముక్తి 
గలుగునని యోగులు చెప్పెదరు. కనుక మానవుడు సహజముగానే 
మంత్రజపము ఉపాసనయు చేయుచునే యున్నాడు. శాశ్వతానందమును, 
సుఖమును పొందగోరునట్టి ప్రతి మానవుడు మంత్రజపమును, ఉపాసనను 
తప్పక యాచరించవలెను. ఉపాసనకు భక్తి ప్రాణము వంటిది. యోగ 
ముపాసనకు శరీరము వంటిదియునై యున్నది. యోగము, భక్తి - 
ఇవి లేకున్నచో నుపాసనసిద్దించదు. సత్యము, నిత్యమునగు సుఖము 
ఉపాసనవల్లగాని కలుగదు. విషయ సుఖము శాశ్వతమైనచో, దానియందు 
దుఃఖము, అనిత్యత, పరిణామము - ఎందుకుండవలెనని అన్వేషణము 
చెసినవో, శాశ్వతమగు సుఖమేదియో గోచరించును. ఇందుల కుపాసన 
ప్రథమసోపానమై యున్నది. ఈ యన్వేషణము వలన చిత్తము శాంతిని 
బొందును. చిత్తమునకు నిర్మలత్వము గల్గును. ఈ నిర్మలతను భగవద్గిత 
ప్రసాద మనుచున్నది. “ప్రసాదే సర్వదుఃఖానాంహాని రస్యోపజాయతే'. 
చిత్తప్రసాదము (నిర్మలత్వము) గల్లినచో, దుఃఖములన్నియు తమంతట 
తామే నశించునని శ్ర్రీమద్భగవద్గీతలో చెప్పబడినది. ఇట్టి నిర్మలత్వము 
(ప్రసాదము ఉపాసనవల్ల గల్లును. కనుక సుఖశాంతులను గోరునట్టి 
మానవులకు ఉపాసన చేయుట పరమ ధర్మము, విధియు నైయున్నది, 
మంత్రోపాసనవలన (గహపీడలు, దుఃఖములు, భూతబాధలు, విషము, 
దుఃఖము తొలగుచుండుట సర్వజనుల కనుభవములో నున్న విషయము 
గదా! నిరంతర నామసంకీర్తనము వలన మానవుడు బాధలన్నియు తొలగి 
మోక్షమును పొందుదు రనుటకు భక్తుల చరిత్రములే తార్కాణములై 
యున్నవి, మంత్రసిద్ధి వలన సమస్త శక్తులును గలుగుననుటలో సందేహము 
లేదు. మంత్ర సిద్దివల్ల నే ననేకమహిమలను గూడ ప్రదర్శించుచున్న మహాను 
భావు లిప్పటికిని గలరు. మంత్రజప మనునది మానవునకు సహజమగు 
సంపదయై యున్నది. ఇంత వరకు వైదిక తాంత్రిక మంత్రములు ఇతర 
పద్దతులతోను, యోగముతోను సిద్ధిజేయు మార్గములు (వ్రాయబడినవి. 
నాస్తవమునకు యోగులు అజపా గాయత్రి మంత్రసాధననే మంత్రముగా 
భావించిరి. వారి మంత్రసాధనము దిగువ వ్రాయబడిన విధముగా నున్నది. 


310 యోగసర్వస్వము 


మంత్ర హఠ లయ రాజయోగములను నాలుగును వాయుసాధనకు నాలుగు 
మెట్లుగా నేర్పడియున్నవి. అందు మంత్రయోగమును ఆరంభమనియు, 
హఠయోగమును ఘటమనియు, లయయోగమును పరిచయమనియు, రాజ 
యోగమును నిష్పత్తి అనియు నందురు. ఈ విషయము శారదాతిలకము 
ఉపనిషత్తులయందు నీ విధముగా వర్ణించ బడియున్నది. 

హకారేణ బ హిర్యాతి సకారణ విశేత్పునః, 

హంస హం సుతి మంత్రోయం సర్వెర్డీవై శృ జప్వతే. 

గురువాక్యా త్సుషుమ్నాయాం విపరీతో భవేజ్జ్వపః, 

సోఒహం సోఒహమితి యః స్యాన్మంత్రయోగః స ఉచ్యతే. 


+ x ఈ 


6. హఠయోగము - ఆసనములు 


హఠయోగములో రెండవ అంగము ఆసనమై యున్నది. ఆసనములను 
గూర్చి యోగశాస్త్రమం దిటుల చెప్పబడినది. 

అభ్యాసాద్యస్య దేహోఒయం యోగౌపయికతాం వ్రజేత్‌, 

మనశ్చ స్టీరతా మేతి, ప్రోచ్యతే తదిహాసనమ్‌. 

ఆసనాని సమస్తాని యావన్నో జీవజంతవః, 

చతురశీతి లక్షాణీ శివేన కథితాని తు, 

తేషాం మధ్యే విశిష్టాని షోడశోనం శతం కృతమ్‌, 

ఆసనాని త్రయస్త్రింశన్మర్త్యలో కే శుభాని వై. 


ఆసనము లభ్యసించుటవలన శరీరము యోగసాధన కుపకరించును. 
మనస్సు స్టరత్వమును బొందును. ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క ఆసనము 
చొప్పున 84 లక్షల ఆసనములు గలవు. అందులో మానవుల కొరకు 
శివుడు 84 ఆసనముల నేర్పాటుచేసెను. మరికొందరు యోగులు 38 
ఆసనములను నిర్ణయించిరి. ఇటుల (క్రమముగా యోగసిద్దికిగాను తగ్గించుచు 
రెండు ఆసనముల వరకు వచ్చిరి. అవి సీద్దాసనము, పద్మాసనమై యున్నవి, 
ఎనుబదినాలుగు లక్షల జీవరాసులలో సంచరించిన పిమ్మట జీవునకు 
మానవజన్మ (యోని) లభించును. ఆయా జన్మలలోని వాసనలతోనే 
జీవుడు మనుష్యశరీరమును ధరించును. ఆ వాసనలు తొలగుటకు, ఆ 
యా ఆసనముల నభ్య సించవలెను. జన్మలను బట్టి వొసనలు అనంత 
ముగా నున్నవి. వాసనల ననుసరించి ఆసనములుగూడ పలువిధములుగా 
నున్నవి. సమస్తవాసనలు విపరీతకరణి జాముసేపు అభ్యసించినచో తొలగి 
పోవును, ఒక్కొక్క వాసన నశించుటకు ఒక్కొక్క ఆసన మేర్పడినదని 
యోగశాస్త్రమందు. చెప్పబడినది. స్ర్రీగర్భాశయమును పరీక్షించినచో నీ 
ఐషయము ధృవపడును. ఇందువలన జన్మాంతరములు, జన్మవాసనలును 
యధథార్థములని స్పష్టముగా గోచరించును. 

ఆసనం విజితం యేన జితం తేన జగత్తయమ్‌. 


312 యోగసర్వస్వము 


ఆసన జయముగల్షిన యోగికి జగత్త)యము వశమందుండునని 
దర్శనోపనిషత్తునందు చెప్పబడినది. ఆసనములు అష్ట్రాంగమందు మూడవ 
స్థానమును, హఠయోగమందు (నాథసాంపదాయమందు) రెండవ స్థానము 
నాక్రమించు చున్నవి. వీటికి భారతీయుల విజ్ఞాన సాధనమందు ముఖ్య 
స్థానము లభించియున్నది. ఇయ్యది బాహ్యము, శారీరమను రెండు 
భేదములు గల్లియున్నది. దర్భాసనము, కృష్ణాజినము, వ్యాఘ్రచర్మము, 
కంబళి మొదలగునవి బాహ్యములై యున్నవి. శారీరము సాధ్యము, 
సిద్ధము అని రెండు విధములుగా నున్నది. పద్మాసనము, సిద్దాస 
నము, స్వస్తికము మొదలగునవి సిద్దాసనములై యున్నవి. సర్యాంగము, 
శీర్తము, మయూరము మొదలగునవి సాధ్యాసనములై యున్నవి. పాతంజల 
యోగసూత్రములయందు ఆసన గుణమిటుల చెప్పబడినది. 


స్టీరసుఖమాసనమ్‌ - ఈ సూత్రమునకు పలువురు పలువిధములుగా 
-వ్యాఖ్యానించియున్నారు. ఆసనాభ్యాసమువలన మనస్సునకు, శరీరమునకును, 
స్థిరత్వము, సుఖము గల్లునని శంకరభగవత్సాదులు వ్యాఖ్యానించిరి. 


స్టిరమైనదియు సుఖకరమైనది ఆసనము, అయ్యది బాహ్యము, శారీ 
రము (సిద్దము) - అని రెండు విధములుగా నున్నదని నారాయణతీర్జులు 
వ్యాఖ్య జేసిరి. పద్మస్వస్తికాది ఆసనములు స్టిరముగాను, సుఖదాయకముగా 
నున్నచో, యోగసాధకములగునని భోజమహారాజును; స్టిరమగునదియు, 
సుఖదాయకమగుదానినే (సుఖాసనమునే) యభ్యసించవల సినదిగా నాగోజీ 
భట్టును; ఆసనము శరీరమునకును, మనస్సునకును, స్థిరత్వమిచ్చును, 
చాలసేపు సుఖముగా నుండుటయు ఆసనమని (బహ్మానందులును వ్యాఖ్యా 
నించిరి. హఠయోగులు, పాతంజలులు, జ్ఞానసాధకులును ధ్యానమునకు 
పద్మస్వస్తికాది ఆసనముల నంగీకరించిరి. స్థిరశబ్దమునకు కొందరు వాతపిత్త 
శేష్మము - అనుధాతుత్రయ ప్రకోపము లేకుండుట యని వ్యాఖ్యానించిరి. 
అనగా నాసనముల నభ్యసించినచో, ధాతుప్రకోప ముండదని భావము 
- “తతో ద్వంద్వానభి ఘాతఃి అను రెండవసూత్రమునకు సదాశివేంద్ర 
స్వాముల వ్యాఖ్య యిటులనున్నది. “సిద్దై. చాసనే గీతోష్ట సుఖదుఃఖ 


హఠయోగము - ఆసనములు 313 


మానావమానాది ద్వంద్వర్యథా పూర్వం నాభిహన్యత ఇత్యర్థః, - ఆసనము 
సిద్దించినచో శీతోష్టములు, సుఖదుఃఖములు, మానావమానములు మొద 
త్ర మానసిక వికారములకు సాధకుడు లోనుగాడు. హఠయోగప్రదీ పిక 
యందు స్యాత్మారామ యోగులు ఆసన ప్రయోజనము నిటుల వర్ణించిరి. 
'కుర్యాత్తదాసనం పు మారోగ్యం చాంగలాఘవలి - ఆసనాభ్యాసమువలన 
స్టీరత్వము గల్లును. “అలసట తొలగి శరీరము తేలికగా నుండును. ఆరోగ్యము 
లభించును. ఆసనములు వ్యక్తిని బలవంతునిగాను, ఆరోగ్యవంతునిగాను 
చేయును. చాలా రోగములను పారద్రోలునని శివానందసరస్వతి తన 
(గంథములందు స్పష్టపరచెను. మంత తంత్ర (గంథములందు నొసనములకు 
ప్రాముఖ్యమును గలుగజేసి, ఆసన శబ్దమందలి ప్రత్యక్షరమునకు విశేషముగా 
నర్థము వ్రాయబడినది. 

ఆత్మ సిద్ధి ప్రదానాచ్చ, సర్వరోగ నివారణాత్‌, 

నవసిద్ది ప్రదానాచ్చ, ఆసనం కథితం ప్రియే. 


ఆసనము వలన జ్ఞానసిద్ధి గల్గును. సర్వరోగములను పారద్రోలును, 
నవసిద్దులను గూడ నిచ్చునని పార్వతికి పరమేశ్వరు డుపదేశించినటుల 
కులార్భవతం త్రమందలి పదునేడవ పుటయందు వ్రాయబడినది. ఒక్కొక్క 
దేవతకు ఒక్కొక్క ఆసనమందు ,ప్రీతిగలదు. దాని నభ్యసించినచో దానిని 
వేసి జపాదులు చేసినచో దేవతలు ప్రసన్ను లగుదురని మంత్రశాస్త్రమం 
దిటుల వ్రాయబడినది. 

పద్మ స్వ స్తీ కవీరాది ష్యాసనే షూపవిశ్య చ, 

జపార్చనాదికం కుర్యా దన్యథా నిష్ఫలం భవేత్‌. 


పద్మాసనము, వీరాసనము మొదలగు నాసనములను వేసి, జపము 
పూజలు మొదలగునవి చేసినచో నవి సీఘ్రముగా సిద్ధించును. ఆసనబంధము 
లేకుండగా పూజాదు లొనర్చినచో నిష్టలము లగును, వ్యర్థములగును. 


ఒక్క ఆసనము పలువిధమగు భేదములు గల్లియున్నది. ఆ భేదము 
లన్నింటి నభ్యసించినచో, యోగసిద్దులు గల్లి సాధకుడు జీవన్ముక్తుడగునని 
రుదయామళమను (గంథమందిటుల (వ్రాయబడినది 


314 యోగసర్వస్వము 


ఆసనం విధినా జ్ఞానం కోటి కోటిక్రియాన్వితమ్‌, 
శతలక్షసహస్రాణి హ్యాసనాని మహీతలే, 

స్వర్గే పాతాళమధ్యే చ సంయుక్తాని మహర్షిభిః, 

భేదాభేదక్రమేణైవ కుర్యాన్నిత్యం సదాసనమ్‌, 

తత్సికారం వివిధం యత్‌ కృత్వా సోఒ మరో భవేత్‌, 

అమరః సిద్ధ ఇత్యేవ మష్టెశ్య్వర్య సమిన్వితః, 

ఏతేషాం సాధనాదేవ చిరజీవీ భవేన్నరః, 

సంవత్సరం సాధనాద్వె జీవన్ముక్తో భవేద్ద ్రవమ్‌. 

అనలసత్త్య ముపస్ట బలక్షయో౭.నిలనిరోధ పటుత్వ మనూర్మితా, 
పవన మంథరతాప్యుపజాయతే స్టీరమతే రిహ పీఠజయాత్కిల. 


స్వర్గమర్త్యపాతాళ లోకములయందు కోట్లకొలది ఆసనములు ప్రసి 
ద్దములై యున్నవి. వాటియందవాంతర భేదములు గలవు. వాటినన్నిటిని 
సాధించినచో సిద్దుడగును. అణిమాది సిద్దులు గలుగును. ఆసనాభ్యాసనము 
వలన చిరకాలము జీవించును. సంవత్సరము వరకు సాధించినచో 
ద్వంద్యాతీతుడగును. బడలికయుండదు. కామేచ్చ తగ్గును. వాయు 
జయము సిద్ధించును. మానసిక వికారములు తొలగును. శ్వాసప్రమాణము 
తగ్గును. క్రమముగా కేవలకుంభకము సిద్ధించును. 


శారీరశా స్త్ర వేత్తలునగు నాధునికపండితులు ఆసనములను, (Cultural 
poses), సాధ్యములు (meditative poses) ధ్యానాంగములు - అని 
రెండు విధములుగా విభజించిరి. మొదటి రకపు ఆసనములందు వెన్నె 
ముకను వివిధ గతులతో వంచుటకు ప్రయత్నము జరుగును. ఇవి శరీర 
మందలి అంగారక్షార వాయువును నశింపజేయును. మాంసకండరములకు 
చైతన్యము గలుగును. మనస్సున కేకాగ్రత గల్గును. వెన్నెముక చివరభాగము 
- త్రోటిక, కొకిక్సు మొదలగు స్థానములందును, అచ్చటి నాడీమండలమున 
కును రక్తము పూర్తిగా ప్రవహించుటవలన కుండలినీ ప్రబోధము కలుగును. 
ఇందువలన నుత్తరాంగములు (ప్రత్యాహారము మొదలు సమాధివరకు) 
వెంటనే సిద్ధించును. ఇది యాధునిక శారీర శాస్త్రవేత్తల సిద్దాంతమై 


హఠయోగము - ఆసనములు 315 


యున్నది. ఆసనము లన్నియును రోగములను పోగొట్టును. పద్మాసనము, 
సిదాసనము -- ఇవి రెండును యోగ సిద్ధి కుపయోగించును. యోగసాధన 
mp 
కధికారులను న్నిర్ణయించుచు హఠయోగప్రది పికలో నిటుల (వాయబడినది-- 
యువా వృద్దో౭_తివృద్దో వా, వ్యాధితో దుర్చలోఒపి వా, 
ఢ ధి 
అభ్యాసా త్చిద్దిమాప్నోతి, సర్వయోగేష్వతంద్రితః, 


యువకులు (40 సం.ల వారు), వృద్దులు (60 సం.ల వారు, 
అతివృద్దులు (80 సం.ల వారు, రోగులు, బలహీనులు - వీరు యోగా 
భ్యాసమున కర్షులై యున్నారు. వీరందరు పట్టుదలతో సాధనము జేసినచో 
సమాధివరకు చేరగలరు. లోనావ్హాలోని కైవల్యధామమున కధిపతియగు 
కువలయానందస్యామి ఎక్స్‌రే మొదలగు నణువీక్షణ యంత్రసహాయమున 
నొసనములను పరిశీలించి, వాటి గుణములను యోగమీమాంసయను పత్రిక 
యందు ప్రకటించి యోగమ హిమను వెల్లడించుచున్నారు. అమెరికాలో ప్రస 
ద్రవ్యాయామవేత్తయగు బెర్నార్మేకృడను, ఫిజికల్‌ కల్చ్బరను మాసపత్రికలో 
ఆసనములలోని గుణములను వాయుచు, ఆరోగ్యమును పొందుటకంకే 
నుత్తమ సాధనములు లేవని కొనియాడుచు, వాటి చిత్రములను ప్రకటించు 
చున్నారు. ఇదేవిధముగా స్విడ్డర్దాండులోని యోగసంస్థ కూడ బాగా 
(ప్రచారములో నున్నది. ఇటుల ఖండాంతరములందు గూడ యోగము 
ప్రచారములో నున్నది. అణిమాద్యపై ష్టసిద్దులను బొంది యోగీశ్వరులై సుమారు 
నూరు సంవత్సరములకు పూర్వము 'దక్షిణదేశమున ప్రసిద్ధిచెందిన సదా 
శివేంద్ర సరస్వతిస్వామి తమ ఇివయోగప్రదీ పికయను యోగగ్రంథవముందు 
ఆసనముల స్వరూపమును, ప్రయోజనము, నటుల వర్ణించిరి. 

యోగాత్సంజాయతే జ్ఞానం జ్ఞానాద్యోగః ప్రవర్తతే, 

ద్వయో స్సం సిద్దయే భూమౌ శరీరం రక్షయే ద్చుధః. 

శరీరం కఫనాశేన సుస్థిరం యాతి నిశ్చితమ్‌, 

తత్కథం హఠయో'గేన వినశ్యతి శరీరిణామ్‌. 

గృహిణా మంబుజం సిద్దం గృహ స్టాత్మక వర్త ర్మనామ్‌, 

సుఖాసనం చ సల్వేషామిత్యే తత్తింవిధం పరమ్‌, 


316 యోగసర్వస్వము 


యోగమువలన జ్ఞానము గల్గును. జ్ఞానమువలన యోగము వృద్ధి 
జెందును. యోగజ్ఞానములను రెండింటిని సాధించుటకు సాధకుడు మొట్ట 
మొదట తన శరీరమును రక్షించుకొనవలెను. కఫనాశము వలన కాయ సిద్ధి 
గల్గును. హఠయోగాభ్యాసమువలన కఫము నశించును. పద్మాసనము 
గృహస్టులకును, సిద్దాసనము యతులకును, మిగిలినవారికి సుఖాసనమును 
యోగసాధన కుపయుక్తములగు నాసనములై యున్నవి. అష్టాంగయోగ 
సూత్రములందును వాటి భాష్యమందును వ్యాసభగవానులు సీద్దాసనమును 
చెప్పలేదు. పతంజలిమహర్షి సుఖాసనమునే జెప్పెనని కొందరు వ్యాఖ్యాతలు 
స్టీరసుఖమాసన మను చోట తమయభిప్రాయమును వెల్లడించిరి. ఆసన 
ములు రోగములను బోగొట్టును. రోగములను కలుగనివ్వవు. యోగ సిద్ధిని 
- సమాధి నిచ్చును. కనుక యాసనములను ఆరోగ్యసాధకములనియు, 
రోగనాశకములనియు - సమాధి సాధకములు యోగాంగములనియును 
రెండువిధములుగా విభజించవచ్చును. ఈ విషయమును చరణుదాసు అను 
యోగ సిద్దుడు హిందీభాషలో నిటుల వ్రాసెను. 

“TG అగా ఇచా కాగే! గేల ఖం ఫా ఇచే 

waa 2 ఇగ wh కా | 


ఆసనము లన్నియు .రోగముల నశింపజేయును. పద్మాసనము, సిద్దా 
సనము అను నీ రెండును యోగసాధకములుగా నున్నవి. ఈ రెండింటిని 
సాధించి నూరు ధ్యానసమాధులను సులభముగా సాధించగల్లుదురు. ఆసన 
ములను కొన్ని వర్గములుగా విభజించి సాధించు పద్ధతి పూర్వమునుండి 
(ప్రచారములో నున్నది. ఒక ఆసనమును ప్రధానముగా జేసి, దానికి 
వెనుకను, ముందును ఉండు స్థితులను (ఆసనములు) ఆ వర్గమునకు 
చెందిన వాటినిగా నిర్ణయించిరి. ఒక్కొక్క వర్గమును సాధించి, మరొక 
వర్గమును |ప్రారంభించినచో, సాధకుని శరీరము (క్రమముగా యోగసాధన 
కనుకూల మగుచుండును. సాధకుని శరీరము దాని కొలతలు, హెచ్చు 
తగ్గులను గమనించి, అనుభవముగల గురువు వర్గములను నిర్ణయించుట 
“మంచిది. లేనిచో ప్రమాదములు సంభవించవచ్చును. సాధకుడు స్వయముగా 
నిరయించుకొని యభ్యసించుట ప్రమాదముతోగూడిన పనిరమై యున్నది. 


హఠయోగము - ఆసనములు 317 


గురువు సాధకుని శరీర పరిస్థితి ననుసరించి తుమ్మెద పుష్పముల 
మకరందము (గహించునటుల, అన్ని వర్గములన్నింటి నుండి ఒక్కొక్క 
ఆసనము తీసికొని ఒక క్రమము నేర్పరచుచున్నారు.. మరికొందరు 
శరీరమునకు మృదుత్వము కలుగునంత వరకు నొకే వర్షపుటాసనములను 
చిరకాల మభ్యాసము చేయింతురు. శరీరమునకు మృదుత్వము గల్లినగాని, 
ఆసనములు సులభసాధ్యములు గాజూలవు కాన నిట్టి సహజ స్థితి కలుగుటకు 
గాను, అనుభవములుగల యోగగురువులు ప్రాణాయామ భేదములను గూడ 
గలిపి, ఆసనముల నభ్యసింపజేయుదురు. ఆసనములక్రును ప్రాణాయామ 
మునకును విడదీయరాని సంబంధమున్నదని వారి యనుభవమైయున్నది. 
మొదట పద్మాసన వర్గము వ్రాయబడుచున్నది. 


1. యోగాసనము, 2. యోగకుక్కుటము, 3. _వీరాసనము 
(పర్యకబంధము), 4. అర్థపద్మాసనము, ర. _బద్దపద్మాసనము, 6. 
మత్స్యేంద్రపద్మాసనము, 7. పద్మాసన భేదములు, 8. లోలాసనము, 9. 
కుక్కుటాసనము (గర్భాసనము,, 10. వల్లర్యాసనము, 11. కోకిలాసనము, 
12. పర్వతాసనము, 13. కర్ముక్షాసనము, 14. కార్ముకాసనము, 15. 
మత్స్యాసనము (భేదములు), 16. తోలాంగులాసనము, 17. యోగముద్ర, 
18. ఉత్దితపద్మాసనము, 19. బకాసనము, 20. పద్మతాడము. 


భిన్న భిన్న దేశములందు ((పాంతములందు) వారి వారి సాధన 
పరంపరల ననుసరించి ఒకే ఆసనము పలువిధములుగా బోధించబడుచున్నది. 
నామసామ్యమేగాని రూపసామ్యముండదు. జిజ్ఞాసువులగు పాఠకుల కొర 
కాపద్దతులుగూడ (వాయబదడుచున్నవి. 


యోగాసనము 
ఉత్తానౌ చరణౌ కృత్వా సంస్టాప్య జానుకోపరి, 
ఆసనోపరి సంస్థాప్య ఉత్తానం కరయుగ్న కమ్‌. 
పూరకై రాయు మాకృష్య నాసాగ్ర మవలోకయేత్‌, 
యోగాసనం భవేదేత ద్యోగినాం యోగసాధకమ్‌. 


318 యోగసర్వస్వము 


ఈ వర్గులో ప్రద్మాసనప్తు ప్రారంభస్టితినుండి చరమ వికాసము వరకు 
ఏర్పడిన స్టితులుండును. ఈ యోగాసనము ప్రారంభదశలోనిది. ఒక 
పాదమును రెండవపాదము యొక్క మోకాలుమీద నుంచవలెను. పిమ్మట 
రెండవ పాదమును మొదటిపాదముయొక్క మోకాలుమీద నుంచవలెను. 
అరచేతులను తిరుగవేసి భూమిమీద నుంచవలెను. చేతులు శరీరము 
నానుకొని యుండవలెను. పూరకముద్యారా గాలిని పీల్చి, కుంభకము 
జేయుచు, నాసాగ్రము జూచుచుండవలెను. కొందరు ఇచ్చట ధ్యానము 
నాచరించవలెనని శాసించినారు. యధాశక్తిగా కుంభకమును సాధించ 
వలెను. ఒక్కొక్క పాదమునకు ఒకటినుండి అయిదు కుంభకములవరకు 
చేయవచ్చును. పాదమునుమార్సి, సమానమగు సంఖ్యతో కుంభకములను 
చేయవలెను. పై మూలమందు పూర కైర్వాయుమాకృష్య యని' యుండుట 
వలన, పాణాయామముతో కూడిన ఆసనములు యోగాసనములగునని స్పష్ట 
మగుచున్నది. సాధనసమయమందు తొడలు, మోకాళ్ళు వీటియందు నొప్పి 
కలుగును. మోకాళ్లమీద నూనె మర్దనము జేసినచో నీ , యాసనము 
సులభముగా నుండును. దీనివలన శరీరముందుగూడ మంచి ఫలితములు 
గలుగును. 


కుక్కుటము 


పై స్టితి యందలిచేతులను, సహజస్టితికి తెచ్చి, అనగా దేహమును 
నేలమీద గట్టిగా నొక్కిపట్టి, శరీరమును క్రమముగా పైకెత్తుచుండవలెను, 
ఇటుల రెండు పాదముల మధ్య రెండు అరచేతులను నేలమీద మోపి 
శరీరమును పైకెత్తి నిలుపవలెను. పిమ్మట ఒక చేతిని బంధముమధ్యలోను, 
వేరొక చేతిని, తొడకు బయట నుంచవలెను. ఇటుల రెండువైపులయందును 
చేయదగును. 


ఫలము: 


ఇందువలన శరీరము తేలికయగును. భుజములకు బలము గల్గును. 
సమానవాయువు సమస్టితిలోనుండును. (ప్రేగులయందలి (కూరవాయువు 
లధోముఖముగా వెడలిపోవును. 


హరయోగము - ఆసనములు 319 
వీరాసనము 


మోకాళ్లమీద నుండిన పాదములను క్రమముగా తొడలమధ్య వర 
కును జరుపవలెను. అనగా కుడిపాదము ఎడమతొడ మధ్యభాగమందును, 
ఎడమపాదమును కుడితొడమధ్యభాగమందు నుంచవలెను. కొందరు ఒక 
పాదమును ఎడమతొడ మధ్యనుంచి, ఎడమ పాదమును కుడితొడ క్రింద 
నుంచుట వీరాసనమనిరి. మరికొందరు కుడిపాదమును ఎడమతొడమీదగాని, 
ఎడమపాదమును కుడితొడమీద గాని ఉంచి రెండవపాదమును (కాలును) 
(వేలాడవేయుట, వీరాసనముగా వర్షించిరి. ఇది సింహాసనము మొదలగు 
నున్నత స్థానములందు కూర్చుండి యుండునపుడు సంభవించును. ఇయ్యది 
శ్రీరామచంద్రుని పట్టాభిషేక సమయమందలి స్థితియైయున్నది. దీనివలన 
శరీరమందలి నాడులు సాగును. మనస్సున కేకాగ్రత లభించును. ఇయ్యది 
రుద్రగీతయందు అర్హాసన మనియు, కుమారసంభవమను కావ్యమందు కాళి 
దాస మహాకవిచే పర్యంక బంధమనియు వర్ణించబడినది. పైన పేర్కొనబడిన 
ప్రమాణముల వలన శివ కేశవులిద్దరికిని వీరాసనము మిక్కిలి | పియమైనదిగా 
స్పష్టమగుచున్నది. 


అర పద్మాసనము 
య 


కుడిపాదమును ఎడమతొాడ మూలమందును, ఎడమపొదమును కుడి 
తొడయొక్క మూలమందును సమరేఖలో నుండునటుల (మూత్రపు 
తిత్తిమీద రెండుపాదముల మడమలుండునటుల) నిలుపవలెను. వీపు, 
నడుము, మెడ, తల, వెన్నెముక ఇవి సమరేఖలో నుండవలెను. పిమ్మట 
సాధకుడు తన దృష్టిని, భూమధ్యమందుగాని, నాసికాగ్రమందుగాని లేక 
ఎదుటనున్న లక్ష్యమందుగాని యుంచవలెను. రెండుచేతుల యరచేతులను 
రెండు మోకాళ్ల మీద పెట్టవలెను. 


ఈ స్థితి పద్మాసనమని యోగశాస్త్రమందు వర్గించబడినది. కొందరు 
దీనిని అర్ధ పద్మాసన మనినారు. కొందరు చేతులను మడమలమీద 
గాని, రొమ్ముమీదగాని యుంచెదరు. కొందరు రెండుచేతులను జోడించి 


320 యోగసర్వస్వము 


నమస్కారము చేయుదురు. లావైన తొడలుగల వారికి పద్మాసనము 
సరిగా కుదురదు. కాన వారు ప్రారంభములో మరొకవిధమగు నర్హ 
పద్మాసనమును వేయుట మంచిది. ఒకపాదమును (కుడిపాదమును) 
ఎడముతొడమూల ముందుంచి, ఎడముపాదమును అండములకును, గుద 
స్థానమునకు మధ్య నిలుపనలెను. _రెండవవైపున కూడ నిదేవిధముగా 
నభ్య సించవలెను. కొంతకాల మిటుల నభ్య సించుచున్నచో, పద్మాసనము 
సులభసాధ్యమగును. 
ఫలము: 

పద్మాసనము భస్త్రిక ప్రాణాయామమున కుపయుక్తమైనది. దీనిమీద 
ఉడ్డీయానబంధ మభ్య సించుచున్నచో, జఠరాగ్ని వృద్దిచెందును. ఉదరమందలి 
ఆమవాతము క్రూరవాయువులును తొలగిపోవును. గడ్డమును కంఠకూ 
పమందు నిలుపునట్ట జాలంధరబంధమువే సి, వెన్నెముకను వంగకుండ 


సమరేఖలో నుంచినచో మస్తిష్కమందలి మజ్జాప్రవాహము శుద్ధమగును. 
దీనివలన జ్ఞానశక్తి వృద్దిచెందును. 
ఖా య 


బద్దపద్మాసనము 
డి 


పద్మాసనము మీదనుండి, వీపువైపునుండి, కుడిచేతితో, కుడిపాదము 
యొక్క బొటన వేలిని, ఎడమచేతితో ఎడమకాలిబొటన వేలిని, (క్రమముగా 
పాదమును పూర్తిగాను, పట్టుకొన్నచో, బద్దపద్మాసన మగును. దీనిని శుభా 
సనమనియు, కవములాసనమనియు నందురు. కొందరు బద్దపద్మా సనము 
పద్మాసనమనియు, బంధము లేని స్థితిని అర్హపద్మాసనమనియు వర్ణించినారు. 
దీనివలన డెబ్బది రెండువేల నాడులు శుద్ధమగును. శరీరమందలి ఈ అంగరక్షార 
వాయువు నశించును. వీర్యవాహికలు “ఫరిశుద్దమగును. పేగులయందలి 
క్రూరవాయువులు తొలగిపోవును. అపానము స్వాధీనమగును. ఈ 
ఆసనమును నిరంతర మభ్య సించుచుండినచో, నసాధ్యములగు వ్యాధులు 
సైతము క్రమముగా. తగ్గుననుటలో సందేహ మావంతయును లేదు. కడుపు 
ఉబ్బరించ్చుట, మందాగ్జి, వాతకూడిక, పరిణామశూల, అజీర్తి, మలబద్ద 
కము, పైత్యవృద్ధి? పులిత్రేనుపులు, పురాతనమగు కీళ్లవాతము మొదలగు 


హఠయోగము - ఆసనములు సై] 


వ్యాధులు దీనివలన తప్పక తొలగును. వెన్నెముకకు మృదుత్వము ప్రాప్తిం 
చుటవలన గూను తగ్గును. నడుము, పిరుదులు, కాళ్లు--వీటియందలి 
సూక్ష్మనాడులు శుద్దమగును. వాటియందు రక్తము బాగుగా సంచరించును. 
కాలేయము (యకృత్తు) ప్లీహము - ఇవి వృద్ధి చెందకుండ ఉండును. 
నాభిస్థానమందలి సూర్యచక్రము వికసించుటవలన గొప్ప శక్తిగలుగును. 
పదినిముషములవరకు దీని నభ్యసించుటవలన వీర్యదోషములు తొలగును. 
బ్రహ్మచర్యము దీనివలన బాగుగా రక్షించబడును. ఇది ధ్యానమునకు 
తగినది కాదు అని కొందరు భావించుచున్నారు. దిని నభ్యసించుటవలన 
శరీరమందలి రోగములన్నియు తగ్గును. " నాడీమండలము నిర్మలమగును 
గాన ప్రాణాయామ మభ్యసించుట కిది యుత్తమమని కొందరి భావన 
అయియున్నది. 


మతే ్రందపద్మాసనము 


ఎడమతొడ నడుమ కుడిపాదమును, కుడితొడ నడువు ఎడమ పొద 
మును ప్రయత్నముచే నునిచి, తొడల మధ్యయందు చేతుల నుంచియు, 
నాసాగ్రమందు దృష్టిని నిశ్చలముగా నిల్సి, ముందరి పండ్లయొక్క రెండు 
వైపులనుండు కొనలయందు (దంతమూలమున) నాలుకచే హత్తించి, 
రొమ్మునందు గడ్డముంచి, మెల్ల మెల్లగా వాయువును లేపుట మత్వ్యేంద్ర 
పద్మాసనమగును. ఇది సకల వ్యాధులను పోగొట్టును. సామాన్యుల కిది 
సిద్ధించదు. బుద్దిసూక్ష్మత గలవారు దీనిని సులభముగా సాధింతురు. 
దీనిని యోగులందరు నంగీకరించి యున్నారు. దంతమూలమున నాలు 
కను హత్తించుట జిహ్యాబంధమనియును, వాయువును లేపుట మూలబంధ 
మనియును, జిహ్యాబంధమువల్లనే మూలబంధము చేయబడుచున్నదనియు 
“'హఠయోగులు చెప్పుచున్నారు. 


పద్మాసన భేదములు 


బద్ధ్రపద్మాసనమందుండి, ఉఊమ్మునందు గడ్డమును దృఢముగా నిల్సి, 
(జాలంధరబంధముచే సి) ఇష్టదేవతను చిత్తమునందు ధ్యానించుచు, మాటి 
మాటికి అపానవాయువును మీదకు లేపి, మూలబంధము చేసి, సుషుమ్నా 


322 యోగసర్వస్వము 


మార్గముగుండ ప్రాణమును మీదికి గొనిపోయి, పూరకముచే ల్లోనికి 
కొనిన ప్రాణమును (క్రిందికి పోవునటుల ((పాణాపానైక్యము) చేయుటవలన 
సాధకుడు కుండలినీశక్తి ప్రభావముచేత (సామర్ధ్యము చేత) దివ్యమగు 
జ్ఞానమును బొందును. 


ఈ ఆసనమువలన శ్వాసగతి వముందవముగుటవలన కుంభక సిద్ధి గలు 
గును. శరీరమందు రక్తము చక్కగా ్రసరించుటవలన పూర్వవ్యాధులు 
నివృత్తియగును. ఆరోగ్యము కలుగును. 


(1) బంధరహితముగు పద్మాసనమందుండి, వాయువును పూరించి, 
పొట్టనక్కళించుచున్నచో (ఉడ్డీయానముగాని అగ్నిసారముగాన్సి వ్యాధు 
లన్నియు తొలగును. 


(2) విపరీతకరణీయందుగాని, సర్యాంగమందుగాని, శీరాసనమందు 

ఇల్లి పో 9 ఇ అలీ 
గాని పద్మాసనము వేసినచో, దాని నూర్హ్య పద్మాసన మందురు. కొందరు 
శీరాసనమందు పద్మాసనము వేసీ, బంధమును (క్రిందకు దింపుచు, ఒక్కొక్క 

యి 
మోకాలిని, రెండు మోకాళ్లను భూమిమీద నానింతురు. దీనివలన శరీరము 
నకు బలము గలును, ఊర ఎపద్మాసనమందు కాళను మార్పుచుండవలెను. 
0 డ్‌ ౧ a 

ప్రాచీనకాలమందు మహర్షు లీ ఆసన మందుండి తపస్సు చేసీనటుల 
రామాయణము, భారతము మొదలగు (గంథములందు వ్రాయబడినది. ఈ 
ఆసనాభ్యాసమువలన శరీరము స్వాధీన మందుండును. దీనివలన జ్ఞాపకశక్తి 
వృద్ధియగును. స్వస్నదోషములు తొలగును. లౌకిక కార్యములు నిర్వహించు 
శక్తి గలుగును. సంపూర్ణమగు నారోగ్యము (స్వాస్థ్యము), దీర్హాయువు 
గల్లును. మానసిక చాంచల్యము దౌర్బల్యము పూర్తిగా తొలగి, నిండు 
హృదయముతో నుండును. 


(3) బంధములేని పద్మాసనము వేసి అరచేతులను మోకాళ్లమీద 
గట్టిగా నుంచుము. నాభి మొదలు రొమ్ము, మెడవరకును ఒకప్రక్కకు 
పూర్తిగా త్రిప్తుము. ఇదే విధముగా రెండవప్రక్కన గూడ చేయుము. 
దీనివలన మత్స్యేంద్రాసనము మారీచాసనము మొదలగునవి స్యాధీనమగును. 


హఠయోగము - ఆసనములు 323 


దీనివలన పొట్ట, వీపు -- ఇవి రెండును సాగును. మెడను, తలను 
గూడ పూర్తిగా త్రిప్పుటకు ప్రయత్నించుము. ఇందువలన శిరోరోగములు 
తొలగును. (భమణము (ప్రధానముగా గలదనుటచే దీనికి భామకాసనమను 
సేరుగల్లినది. ఉదరదోషములు తొలగుట కిది సహకరించును. ఈ 
ఆసనము సులభముగా నున్నను గొప్పు మహత్తు గల్లియున్నది. ఈ 
ఆసనమందు గూడ జాలంధర బంధము వేసినచో కంఠదోషములు తొల 
గును. నికంఠమణియను (గంధి (థైరాయిడు) కారోగ్యము (ప్రాప్తించును. 
ప్రీపురుషులిద్దరును సమానముగా దీనిఫలమును పొందగలుగుదురు. నాభి, 
స్వాధిష్థానము, పొత్తికడుపు, మూలాధారము -- వీటియందలి సూక్ష్మ 
నాడులకు మృదుత్వము ప్రాప్తించును. 


పద్మాసనమందుండి, చేతుల నేలనూని యుండుట లోలాసనమగును. 
ఇదే లౌల్యాసనము. కొందరు చేతులను నేలనూని శరీరమును బెత్తెడెత్తు 
వరకు నెత్తుట లోలాసన మనిరి. ఈ లోలాసనము వలన వాయువుయొక్క 
చాంచల్యము తగ్గును. దీనిని పలువురు పలువిధములుగా (వాసియున్నారు. 
మయూరాసనము చేయునప్పుడు పద్మాసనము వేసినచో లోలాసన మగును. 
దీని నభ్యసించుటవలన, మయూరాసనగుణము లన్నియును లభించును. 
మరికొందరు ఉత్కటాసనమందుండి, చేతులను నేలమీదమోపి, శరీరమును 
పెకిఎత్తుట లోలాసన మనిరి. దీనిని తోలాసనమని కూడ నందురు. 


ఉత్తితపద్మాసనము 
ఠా 


లోలాసనమునందువలె నుండి పద్మాసనబంధమును మోచేతుల వరకు 
నెత్తినచో, ఉళితపద్మాసనమగును. కొందరు దీనిని డోలాసనమనియు 
లేక లోలాసనమని కూడ నందురు. దీనివలన చేతులకు బలము గల్గును. 
శరీరమందలి దోషములను పోగొట్టి బలమును వృద్ధిజేయును. 


324 యోగసర్వన్వము 
బకాసనము 


"పె ఆసనమందలి శరీరమును చంకల వరకు నెత్తియుంచినచో బకాస 
నమందురు. కొందరు ఉత్కటాసన మందుండి, శరీరమును పైవిధముగా 
నెత్తియుంచినచో బకాసన మగుననిరి. దీనివలన చేతులకు బలము గలుగును. 


శరీరము తేలికయగును. జలాఘాతము సహించగల్లును. 
కుక్కుటాసనము 


పద్మాసనమందు తొడల సందులనుండి చేతులను పూర్తిగా దూర్చి 
అరచేతులను నేలమీద నుంచి శరీరమును మోచేతుల వరకు నెత్తియుంచుట 
కుక్కుటాసన మగును. దీనివలన పద్మాసనము, ఉత్టిత పద్మాసనముయొక్క 
గుణము లన్నియు లభించును. జఠరాగ్ని (ప్రదీప్తమగును. సోమరితనము 
తొలగి శరీరమునకు స్ఫూర్తిగల్లును. నాడిశుద్ధికి దీనివల్ల సహాయము గల్లును. 
రొమ్ము విశాలమగును. చేతులు పొడవుగా పెరుగును. చేతులు, మెడ, 
వక్షస్థలము -- వీటికండరములు దృఢమగును. 
వ 


శరీరభారమంతయు అరచేతులమీద నుండుటచే, వాటికి శక్తి గలు 
గును. మూలశంక, భగందరము, ఫిస్టులా మొదలగు వ్యాధులు గుదస్థాన 
సంకోచము వలన తొలగిపోవును. ఆమాశయమునకు స్వాస్థ్యము గల్లును. 
గుండెకును వెన్నెముకకును గొప్పశక్తి గలుగును. శ్వాసకోశములు నిర్మల 
మగును. 


గర్భాసనమ్ము - ఉత్తానకూర్మాసనము 


కుక్కుటాసనస్టుడై యుండి, అట్లే రెండు చేతులతో కంఠమును 
పట్టుకొని భుజముతో కంఠమును హత్తించి, కూర్మమువలె వెలికిల బడి 
యుండుట ఉత్తానకూర్మాసన మనబడును. ఉత్తానకూర్మాసనస్టుడై యుండి 
కంఠమునందు రెండుచేతుల నుంచికొని నిక్కియుండుట గర్భాసనమగును. 
కొందరు చెవులను పట్టుకొనుమని శాసించినారు. పై రెండు ఆసనముల 
వలన (పేగుల దొషములు తొలగిపోవును. ఉదరము శుద్దమగును. మల 


హఠయోగము - ఆసనములు 325 


బద్దకము తొలగును. జఠరాగ్ని వృద్ది చెందును. పాదములకును, చేతులకును 
బలముగల్లును. 


వల్లర్యాసనము 
స) 


సమముగా పద్మాసనస్థుడై యుండి, పాదములను తొడలమీద జేర్చి 
వాటిమీద మోచేతులను నుంచి, రెండుచేతులను (గుచ్చి, శిరముమీద 
నుంచి, గడ్డమును జొమ్మునందుంచి, వాయువును నిరోధించి, ఏకాగ్ర 
చిత్తుడై యుండుట వల్లర్యాసనము. ఎప్పుడు శరీరమునందు రక్తము 
వృద్ధియై మిగుల తాపమును, వాయువు అధోముఖమును అగునో, అప్పుడు 
తెలిసికొని మెల్లగా ని వల్లర్యాసనమును విడువవలయును. ఇది మిగుల 
ఉగ్రమైన జ్వరము నశింపజేయును. భుజించిన యన్నమును జ్లీర్ణింపజే సి 
జఠరాగ్నిని వృద్ధిచేయును. 


కోకిలాసనము 


పద్మాసనమందుగాని, సిద్దాసనమందుగాని, సమానమందు గాని 
కూర్చొన వలయును. అరచేతులను రెండు చంకలయందు నొక్కి 
పట్టవలయును. ఇప్పుడు మోచేతులు రెండును సమరేఖలో నుండును. 
మెల్ల మెల్లగా వాటిని వంచుచు, ఎదురుగానున్న నేలమీద నానించవలెను. 
శరీరముయొక్క మొత్తము బరువు పిరుదులమీదను, మోచేతుల మీదనే 
యుండును. ఈ ఆసనమును కంబళిమీద చేయవలెను. లేనిచో మోచేతులకు 
నొప్పి గలుగును. 


పర్వతాసనము 


పద్మా సనమందుండి, చేతుల నూర్వభాగంబునకు చాచి, చేతులను 
జోడించుకొని, కదలక, మెదలక పర్వతమువలె నుండుట పర్వతాసన 
మనబడును. కొందరు దీనిని స్వస్తికాసనమందు గూడ జేయుదురు. 
పద్మాసనమువేసి, మోకాళ్లమీద నిలబడి, దీనిని చేయవలసినదిగా యోగ 
(గంథములందు వ్రాయబడినది. మోకాళ్లకు నొప్పి కలుగకుండుటక్రై, 


326 యోగసర్వస్వము 


కంబళిని మడతబెట్టి, దానిమీద చేయుటుచితమై యున్నది. కొందరు 
దీనిని వీరాసనము మీదగూడ జేయుదురు. దినివలన ఉదానవాయువు 
స్వాధీన మగును. దీని నభ్యసించునపుడు పొట్టయందలి, రొమ్మునందలి 
స్నాయువులు సాగుచుండును. రెండుమూడు నిముషములవరకు దీని 
నభ్యసించవచ్చును. ఇట్టి సమయమందు మనస్సుతో స్నాయువులు 
సాగుచున్నటుల భావించినచో మిక్కిలి లాభము గల్లును. 


కర్ముక్తాసనము 


పద్మాసనమందుండి, కుడిచేతితో కుడికాలి బొటన వేలిని, ఎడమ 
చేతితో ఎడమకాలి బొటనవేలిని గట్టిగా పట్టుకొని, యథాశక్తి వాయు 
ధారణము చేయుచున్నచో కర్ముక్షాసనమగును. చేతులు ముందుభాగమందు 
ఒకదాని మీద చేరొకచెయ్యి యుండవలెను. బద్దపద్మాసనమందు చేతులు 
వీపుమీద నిదే స్తితిలో నుండును. 


| 
కార్ముకాసనము 
స్వస్తికాసనమందుండి 'పైవిధముగా జేసినచో కార్ముకాసనమగును. ఈ 


'రెండింటివలన వక్షఃస్తలమునకు మిక్కిలి బలము గల్లును. కార్ము కాసనము 
వలన ఉస్తము నివృత్తియగును. అపానవాయువు ఊర్త సగతి జెందును. 


ఇది రెండు విధములుగా నున్నది. మొదటి పద్దతి సర్వాంగాసనమునకు 
పిమ్మటను, రెండవది నీటిమీద తేలుటకును (ప్లావని) చేయుదురు. 


మొదటీ వదతి: 
చా 


పద్మాసనము వేసి, మోజేతుల సహాయముతో మెల్ల మెల్లగా వెనుకకు 
పరుండవలెను. తలను బాగుగా వెనుకకు వంచుచు, నేలమీద గట్టిగా 
మోపవలెను. రెండుచేతులతో రెండుకాళ్ల బొటన వేళ్లను పట్టుకొని, మోచే 
తులను భూమిమీద నిలిపియుంచవలెను. ఇది రెండవ పద్రతికం కు మిక్కిలి 


హరయోగము - ఆసనములు 321 


లాభదాయకమైనది. లావుపాటి తొడలు, పిక్కలు గలవారికిది (పారంభ 
సమయమందు సులభముగా కుదురదుగాన పద్మాసనమును (క్రమముగా 
సాధించవలెను. ఇటుల రెండు వైపులను దీని నభ్యసించవలెను. ఎక్కువ 
ఫలమును గోరువారు దీనిని పది లేక పదునైదు నిముషముల వరకు 
చేయుట మంచిది. దీనివలన మలబద్దకము తొలగును. అపానవాయువు 
నిమ్నగతిని బొందును. కొంచెముగా మంచినీటిని త్రాగి దీనిని జేసినచో 
మలబద్దకము పూర్తిగా తొలగును. ఇందువలన (పేగులకు సహజ స్థితి యేర్ప 
డును. సర్వాంగాసనమునకు పిమ్మటనే దీని నభ్యసించవలెను. చాలా సేపు 
సర్వాంగము నభ్య సించుటవలన గట్టపడిన మెడ, తదితరావయవములు 
స్వసమగును. పూర్వ స్తితిని పొందును. దీనివలన మెడకును, భుజములకు 
మర్దనము చేసినటుల నుండును. దీని నభ్యసించుటవల్లనే సర్వాంగాసనము 
వల్ల గల్గిన ఫలము స్టిరముగా నుండును. దీని నభ్యసించునపుడు 
శ్యాసనాళికలు పూర్తిగా వికసించుటవలన, శ్వాస గంభీరముగా రాజొచ్చును. 
దీనివలన శ్వాసకోశములు పూర్తిగా గాలిని పీల్చగలును. ఇందువలన 
రొమ్ము విశాల మగును. గ్రేుగులలో ఒకేచోట చిరకాలము నిలువయున్న 
మలము, స్థానచ్యుతమై బయటకు వెడలును. ఉబ్బసము, క్షయ, చిరకాలము 
నుండి యున్న దగ్గు మొదలగు వ్యాధులు మత్స్యాసనమందలి దీర్హము, 
గంభీరమునగు శ్వాసను పీల్చుచుండుటవలన పూర్తిగా తొలగిపోవును. తలను 
బాగుగా వెనుకకు వంచుచున్నచో, వెన్నెముకకు మృదుత్వము గల్గును. 
వాత ప్రకోపము తగ్గును. 


రెండన వదతి. 
డా 


పూర్వమువలె పద్మాసనము వేసి, బంధమును దృఢముగా నుంచి, 
వెల్లికిల పరుండవలెను. చేతులను తలమీద _ తీసికొనివచ్చి, ఎడమ 
చేతితో కుడిభుజదండమును, కుడిచేతితో నెడమభుజదండమును పట్టుకొని 
యుండుట నీటిమీద తేలుట కుపయోగించు మత్స్యాసనమై యున్నది. 
ఇందులో నడుము భూమిమీద తగులగూడదు. కనుక పొట్టను కొంచెము 
పెకి ఎత్తి యుంచవలెను. కంఠమూలముందు గడ్డమును గట్టిగా నొక్కి 
యుంచినచో, రక్తము శుద్రమగును. పొట్టను గాలి పీల్చి, ఉబ్బించుచున్నచో 


328 యోగసర్వస్వము 
వాతవికారములు ఉదర వ్యాధులు తొలగును. అపాన మధోముఖముగా 
(పవహించును. 


విపరీత మయూరము 


విపరీతదండాసనములోని చేతులను మడిచి, మోచేతులను నేలకానించి, 
అరచేతులతో పిరుదులను పట్టుకొని, నడుమును పైకి ఎత్తవలయును. అరి 
కాళు నేలకానించి, మెడను వెనుకకు వ్రేలాడవేయవలెను. 
లా 


సేతుబంధాసనము 


పాదములను చాచి భూమిమీద వెల్లికిలపరుండి, చేతుల సహాయముతో 
తలను వెనుకకు విరిచి నడుమును పైకెత్తి కాళ్లను బాగుగా చాపి, 
ఉమ్ము మీద చేతులను బంధించి పెట్టవలయును. ఆసనము స్వాధీనమగు 
వరకును పాదములను గోడకానించి గట్టిగా బిగించి యున్నచో, స్థిరముగా 
నుండగలుగును. ఈ స్థితి ఏటవాలుగా నున్న పెద్ద వంతెనవలె నుండుటచే, 
దీనికి సేతుబంధాసనమను పేరుగల్లినది. దీనివలన మెడకు, పాదములకు, 
నడుమునకు, మంచి బలము గల్లును, మలబద్దకము తొలగి జఠరాగ్ని 
ప్రజ్వలించును. శరీరము బాగుగా వృద్దిచెందును. 


నిపరీత దండాసనము 


సర్యాంగాసనమునకు మత్స్యాసనము వలె, సేతుబంధాసనమునకు 
పిమ్మట విపరీత దండాసనము విపరీతమయూరమును జేసినచో విశ్రాంతి 
లభించును. భూమి మీద వెల్లికీలబరుండి అరచేతులను భూమి మీదనుంచి, 
శరీరమును మధ్యలో నిలుపవలెను. కాలిమడమలు, అరచేతులను మినహా 
యించి, మిగిలిన శరీర మంతయు నేటవాలుగా నుండవలెను. గడ్డమును 
ముందునకు బాగుగా వంచవలెను. కాలి బొటన వేళ్లను చూచుచుండవలెను. 
ఈ స్టితి విపరీత దండాసనమగును. దీనిని కొందరు పూర్వతానాసనమని 
కూడ అందురు. 


హఠయోగము - ఆసనములు ౩29 


తోలాంగులాసనము 


"పైవిధముగా పద్మాసనము వేసి, పిరుదుల క్రింద అరచేతులనుగాని, 
పిడికిళ్ళనుగాని (ముష్టి) ఉంచి, త్రాసువలె సమానరేఖలో శరీరమును 
ఉంచినచో నీ యాసన మేర్పడును. గడ్డమును కంఠమూలమందుంచుట 
మంచిది. శ్వాసను మెల్లగా వదలుచుండవలెను. దీనివల్ల వెన్నెముకకు 
కోమలత్వము గల్గును, దీని నభ్యసించుటవలన రాచకురుపు లేచుట 
కవకాశము గలుగదు. వీపు నందు, నడుమునందుగాని నొప్పిగానున్నచో 
అయిదు నిముషములవరకు దీని నభ్య సించినచో నొప్పి వెంటనే తొలగును. 


ఎక్కువ ఫలము గోరువారు అయిదు నిమిషములు మొదలు ముప్పది 
నిమిషములవరకు దీని నభ్యసించవలెను. లావుపాటి కంబళిమీద చేసినచో 
మోచేతులకు నొప్పిగలుగకుండ నుండును. 


యోగముద్ర 


పద్మాసనము వేసి, అరచేతులతో మడమలను బట్టుకొని, మెల్ల 
మెల్లగా శ్వాసను వదలుచు, ముందుకు వంగి, లలాటమును భూమిమీద 
నుంచవలెను. తిరుగ గాలిని పీల్చుట మొదలు పెట్టగానే పూర్వ స్థితికి 
రావలెను. స్థూలకాయులు చేతులను బంధించి వీపుమీద పెట్టుటవలన 
ఆసనము సులభమగును. దీనివలన పొట్టయందలి వ్యాధులు తొలగును. 
మడమలను పట్టుకొనియున్న స్టితిలో మోచేతులు ప్రక్కలకు (డొక్కలకు 
అంటుకొని, ఊర్హ్వముఖముగా నుండవలెను. పొట్టను పూర్తిగా నక్కళించ 
వలెను. ఉడ్డీయానమును జేసినచో విశేషముగా ఫలించును. దీనివలన 
మలబద్దకము తొలగి, జఠరాగ్ని ప్రదీప్తమగును. మజ్ఞానాడులు సాగును. 
పొట్ట కరగిపోవుచుండుటవలన శరీరము పెరుగుట కవకాశము గలుగును. 
గర్భగతమగు విషవాయువులు బయటకు వడలును. (క్రమముగా మెడను 
జాచుచు, నోటిని (ముఖము) భూమిమీద ఉంచుటకు ప్రయత్నించు చున్నచో 
వెన్నెముక బాగుగా సాగును. 


330 యోగసర్వస్వము 
పద్మతాడము 


కొందరు పద్మాసనమందు (శ్రమగల్గినపుడు తాడాసనమును జేసి 
శ్రమను బాపుకొందురు. చేతులను బిగించిగాని, లేక వదులుగాగాని యుంచి 
(క్రమముగా పైకి, (క్రిందకు, మధ్యయందు, అడ్డముగాను (తిపుచుందురు. 
ఇది (డిల్లువంటిది. ఒకే సమయములో పద్మాసనము, తాడాసనము -- 
ఈ రెండింటి ఫలములు ప్రాప్తించును. (పొద్దున నిద్రనుండి లేవగానే 
ప్రక్కమీదనే కొందరు తాడాసనమును జేయుదురు. శరీరమందు, గల్గిన 
మత్తు, శ్రమ - ఇవి తొలగిపోవును. ఊర్హ్చ్వ్యకాయమునకు శక్తి, చైతన్యము 
గల్లును. 


అ సిదాసనవరము 
ధా గో 


ఈ వర్గమందు సిద్దాసనము, స్వస్తికాసనము, సుఖాసనము -- ఇవి 
ప్రధానమై యుండును. పిమ్మట నీ యాసనముల (క్రమవికాసము, చరమ 
సితియు వరించబడును. 
ఢా ద్‌ 

సీద్దాసనము (భేదములు) 
స్వస్తికాసనము 
ముక్తాసనము 
సమాసనము 


నీద్దాననము: సిద్దుల యాసనమగుటచే దీనికి సిద్దాసనమను పేరు 
గల్లినది. లావైన తొడలు గలవారు కూడ దీని నభ్య సించగల్లుదురు. కొంత 
మందికి పద్మాసనము కంట సిద్దాసనము మిక్కిలి యుపయోగకరమైనది. 
యువకులు బహ్మచర్యమును కాపాడుకొనుటకై దీని నభ్యసించవలెను. 
స్రీలు దీని నభ్యసించగూడదు. 


నీద్దాననము, పద్మాసనము: (1) ఇవి రెండును గృహస్థులకు తగినవి, 
అయినను పద్మము గృహస్తులకును, సిద్దము తక్కిన యాశమస్తులకును 
డా ధి థి 
తగినది. ఈ యాసనాభ్యాసము వలన కామువాసన తగ్గును. అఖండబ్రహ్మ 
9 అగ హస అఆ అ 
చర్యము ఎద్దించును. ఇందువల్ల గృహస్తులు స్వల్పముగాను, బ్రహ్మచర్యముతో 


హఠయోగము - ఆసనములు 331 


నుండువారు అధికముగాను దీని నభ్యసించవలెను. ఎడమకాలిమడమ గుద 
స్థానమందును కుడికాలి మడమను లింగము మీదను ఉంచవలెను. గడ్డమును 
కంఠకూపమందుంచి దృష్టిని (భూమధ్యమందు నిలుపవలయును. కొందరి 
మతమందు రెండు మడమలను లింగమునకు “పైభాగమందే యుంచ 
వలెను. ఎడమకాలి మడమను లింగస్టానమందుంచి, కుడికాలి మడమను 
దానిపైనుంచి నాసాగ్రమును వీక్షించుచుండుట సిద్దాసనము. లింగము 
క్రింద మడమనుంచుట యోగులకును లింగము మీద గృహస్థులకును 
ముఖ్యమైనది. దీనినే మతొంతర సిద్దాసనమందురు. మంత్రశాస్త్రమందు 
మొదటి పద్దతిని యోనిముద్ర యందురు. యోనిముద్రాసనమందు దోష 
భూయిష్తములగు మంత్రములుగా గూడ శీఘ్రముగా సిద్ధించును. ఇది 
మంత్ర సిద్ది కుపయోగించునట్ట ఆసనము అయియున్నది. ఆసనము లన్నింటి 
యందును సిద్ధికి సిద్దాసనమే యుత్తమమైనది. దీని నభ్యసించుటవలన 
డెబ్బది రెండువేల నాడులయందలి మలము తొలగిపోవును. సిద్దాసనము 
వలన మనోన్మని స్వయముగా లభించును. బంధత్రయము (మూల, 
ఉడ్యాణ, జాలంధరము) సిద్ధించును. సిద్దాసనముతో సమానమగునది 
లేదని యోగశాస్త్రమందు వర్గించబడినది. సాధనాక్రమము దిగువ వ్రాయ 
బడుచున్నది. "పైవిధముగా కూర్చుండి రెండు అరచేతులతో మడమలను 
నొక్కిపట్టవలయును. దృష్టిని (భూమధ్యమందుగాని, నానాగ్రమందుగాని 
యుంచవలయును. భ్రూమధ్యమందు దృష్టి నిల్సినచో, మనసున కేకాగ్రత 
లభించును. తేజోదర్శనము కలుగును. నాసాగమందు దృష్టినిల్సినను, 
ఇదేవిధమగు ఫలము గల్గును. భూూమధ్యమందుగాని నాసాగ్రమందుగాని 
దృష్టి నిలుపలేనివారు బాహ్య లక్ష్యమందు (బిందువు) దృష్టి నిలుపవచ్చును. 
ఇందువలన ఫలము కొలది యాలస్యముగా లభించును. 


(2) మొదట నీయాసనముమీద చాలాసేపు కూర్చొనుటకు ప్రయ 
త్నించవలెను. ఎక్కువకుపు కూర్చొన్నచో మనసున కేకాగత ప్రాప్తించు 
చుండును. గంటసేపు సిద్దాసనము మీద కూర్చొనగర్గినచో మానసిక 
వ్యాపారములన్నియు స్థంభించి ఆనందము గలుగుచుండును. సిద్దాస 
నము నేకాంతమందుగాని, అంధకారవముందుగాని యభ్యసించినచో వెంటనే 


332 యోగసర్వస్వము 


ఫలించును. ఇట్లి సమయమందు కన్నులముందు కనబడు తేజస్సునందు 
ళం 
మనస్సును లగ్నము చేయవలెను. 


(3) గుదము, లింగము - వీటికి చుట్టునున్న నాడులను 'పైకిలాగు 
చున్నచో వీర్యము స్థిరపడును. మనస్సుతోనే గుదమును పైకి లాగవలెను. 
లింగస్తానమును, మూలస్థానమును పెకి లాగుచుండవలెను. ఈ సాధనము 
శ్వాసను కొంతసేపు నిల్సిగాని నిలుపకుండగాగాని మెల్లమెల్లగా శ్వాసను 
వదలుచుగాని చేయవచ్చును. ఈ |క్రియవలన వీర్యము స్వాధినమగును. 
ఒకనెలయగుసరికి వీర్యము స్థీరపడినటుల గోచరించును. సిద్దాసనము 
నందుగాక విడిగా కూడ నాకర్షణక్రీయ నొచరించినను లాభించును. 


(4) వెన్నెముకను సమరేఖలో నిల్పి, జాలంధరబంధ మభ్య సించినచో 
మస్తిష్కమునకు శక్తిగలుగును. ఇది సంవత్సరమునకు పిమ్మట గలుగును. 


(5) సిద్దాసనమందు నాభితోగూడ పొట్టను గుదమును లింగమును 
గూడ పైకి లాగవలయును. ఇది బాగుగా సిద్దించినచో పొట్ట డొక్కలలోనికి 
వెళ్లిపోవును. ఉదరస్థానము భాళీయగును. శ్వాసగతి నిల్సి యెంత సేపు 
ఉండగలరో అంతవరకే యుండుట మంచిది. ఈ సాధనము వలన ఆకలి 
వృద్దియగును. _ అజీర్ణవ్యాధి తొలగిపోవును. ఉదరవ్యాధులు పూర్తిగా 
నశించును. 


(6) ప్రాణాయామ సమయమందు దిగువ వ్రాయబడు విషయములు 
గమనార్గ్లములు. 


పూరకమందు మూలస్థానమందరి నాడులను పైకి లాగవలయును. 
కుంభకవుందు జూలంధరబంధము నుంచవలెను. బంధము గట్టగా నుండ 
వలెను. రేచకమందు నాభితో గూడ పొట్టను లోపలకు లాగ వలయును. 
బాహ్యకుంభకము చేయుచున్నను నాభితో గూడ పొట్టను లోపలికే లాగవ 
లయును, ఈ క్రమమంతయు దుస్వాధ్యమగుచో, మెల్ల మెల్లగా కొద్ది 
కొద్దిగా నభ్యసించవచ్చును. అభ్యాససమయమందు, ఆకలి త్మీవముగా 
నుండునుగాన ఆవుపాలను (త్రాగవలెను. స్త్రీలు దీనినభ్యసించ గూడదు. 


హఠయోగము - ఆసనములు 333 


కొని బ్రహ్మచర్యముతో జీవితము గడుపు స్త్రీలు మాత్రము దీనిని తప్పక 
అభ్య సించవలెను. పురుషులుగూడ తగు ప్రమాణముతో నాచరించవచ్చును. 
ఈ ఆసనముమీద సిద్ధిని పొందుటకు - యోగ సిద్దులు పొందు 
టకు పదిరెండు సంవత్సరములు పట్టును. ప్రసిద్దమగు సిద్దాసనమునకు 
యోన్యాసనము, స్థిరాసనము అను "పేర్లు గలవు. 
స్వ స్తికాసనము 

ఇది రండు విధములుగా చేయబడుచున్నది. మోకొళ్లకును, తొడలకు 
నడుమగాని, పిక్కలకును తొడలకును నడుమగాని, రెండుపాదములను 
జొనిపి, శరీరమును చక్కగా నిక్కించుట స్వస్తికాసనమని చెప్పబడును. 
ఇది సుసాధ్యమైనదియును, ఆరోగ్యప్రదమునై యున్నది. దీనివలన జపసిద్ది 
కలుగును. ఈ ఆసనము ప్రత్యాహారమున కావశ్యకమని యోగవేత్త లనెదరు. 
ఇది మిక్కిలి సుఖప్రదమైనది. వ్యవహారములో దీనిని బాసికపట్టు అని 
పిలతురు. 


ముక్తాసనము 


ఇది రెండు విధములుగానున్నది. దినిని గుల్ఫాసనమని కూడ నందురు. 
స్త్రీలు భోజనము చేయునపుడు, సామాన్యముగా కూర్చుండునపుడు దీని 
మీదనే కూర్చుందురు. _ కుడికాలియొక్కయు, ఎడమకాలియొక్కయు 
మడమలరెంటిని క్రిందుమీదుగా జేర్చి యోనిస్థానమందుంచుట ముక్తా 
సనము. ఎడమకాలి మడమచే లింగస్థానమును “హత్తించి కుడికాలి మడ 
మను ఎడమకాలి మడమ (క్రింద పదవుల ముకాసనము. కొందరు 
రెండు మడమలను పరస్పరము దగ్గరగా పెట్టేయుంచుదురు. సూతసం హిత 
యందు పైనపే పర్కొనబడిన లక్షణములకు భిన్నముగా, ఎడమకాలి మడమచే 
మూలాధారమును గకి ప్పి, కుడిపాదము నెడమతొడ పైనుంచుట ముక్తాసనమని 
వ్రాయబడినది. వాస్తవమునకు లింగస్థానమందు క్రిందు మీదుగా చేర్చబడిన 
మడమల నుంచియుండుట గుప్తాసనమగును. దీనివలన అపానవాయువు 
ఊర్హ్వగతి చెందును. జఠరాగ్నివృద్ధి యగును. జపమున కనుకూలమైనది. 
యోగసాధకులకు స్వరనాధకులకు మిక్కిలి యుపకరించును. 


334 యోగసర్వస్వము 
సమాసనము 


ఒకపాదమును తొడయందుంచి, వేరొక పాదమును గుహ్యమను 
లింగద్యారమందు చేర్చుట సమాసన మనబడును. 


ఈ సమాసనము వలన సమానవాయువు బలము కలదిగానగును. 
దీనికి సమానాసనమను సేరుగూడ గలదు. కొందరు దీనికి వేరొక విధముగా 
లక్షణ మిటుల వ్రాసిరి. ఎడమకాలి మడమను కుడితొడమీదను, కుడికాలి 
నుడమను, ఎడమ తొడమీదను పెట్టి ప్రక్కలకు వరగకుండ స్టీరముగా 
కూర్చొనియుండుట సమాసన మగును. 


సుఖాసనము 


ఏ ప్రకారముగా నుండిన యెడల సుఖము స్టరత్వమును గలుగునో, 
అటులుండుట సుఖాసన మగును. దీనిని అశక్తు డాచరింపవలయునని 
దర్శనోపనిషత్తు నందును, సూతసంహితయందును చెప్పబడియున్నది. 

వజ్రాసనవర్గము 
౧ 
వజాసనము, సుష్తవృజాసనము, ధీరాసనము, భద్రాసనము, గోరక్షా 
సనము, జాన్వాసనము, ప్రౌఢాసనము, వృషభాసనము, గోముఖాసనము, 
మర్కటాసనము, అంగుష్టాసనము, మందూకము, కూర్మాసనము, అర్హ 
శవాసనము, పొదాదిరాసనము, భైరవాసనము, కామదహనాసనము, ఉత్క 
టాసనము, ఆనందమందిరాసనము, పప్రార్థనాసనము - ఈ _ వర్గమందు 
గుదస్థానమందు, ఒక మడమనుగాని, రెంటినిగాని యుంచుట ప్రధానముగా 
నున్నది. వజ్రాసనము కుండలిని మేల్కొలుపుటకును, భస్త్రిక ప్రాణాయామ 
మునకును (ప్రధానమగు సాధనముగా నున్నది. దీనివలన గొప్పస్వాస్థ్యము 
కలుగును. 


సింహాసనము 
వజ్రాసన వర్గమునకు మొదట సింహాసనమును చేయవలెను. ఇది 
శౌర్యమును వృద్దిచేయును. ఆహారమును వెంటనే జీర్ణము చేయును. 


హఠయోగము - ఆసనములు 335 


దీనివలన బంధత్రయము సిద్ధించును గాన  ఆసనములన్నింటియందు 
నుత్తమమైనదిగా తలంచబడినది. ఇయ్యది సమస్తరోగములను బోగొట్టును. 
దీనిమీద భస్త్రికగాని కపాలభాతినిగాని అయిదు ఆవృత్తులవరకు, ఆవృత్తి కిరు 
వదిసార్లు చొప్పున శ్వాసోచ్చా్యసము లుండునటుల చేయవచ్చును. ఆవృత్తి 
కాగానే సింహాసనము చేయవలెను. దీనిలో నుడ్యాణబంధ ముండుట 
యావశ్యకమైనది. ఇది గమనించదగిన  విషయమైయున్నది. 


విధానయు: 


అండముల (కిందినరములయందు తొడలయొక్క వెనుకభాగములకు 
సోకునట్లుగా, కుడిప్రక్క యెడమ మడమను, ఎడమపక్క. కుడిమడమమ 
నుంచి, కుడియెడను చేతుల (వేళ్లను మోకాళ్లమీదుగా సవ్యంబుగా, 
వెడల్పుగా నుంచి, నిక్కి కూర్చుండి, నోరు దెజచికొని, నాలుకను జాచి, 
ఏకాగచిత్తుడై నాసికాగ్రమును జూచుట (శ్రేష్టమగు సింహాసనమగును. 


వజాసనము 


రెండు పాదముల (వేళ్లను నేలమీద నిల్చి మడమల మీద పిరుదుల 
నునిచి, వెన్నెముకను వంచకుండ సమరేఖలో స్టీరముగా కూర్చొనవలెను. 
ఇది ప్రారంభస్థితియై యున్నది. క్రమముగా రెండు పాదములను వ్రేళ్లు 
మొదలుకొని, చీలమండల (గుత్తులు) వరకును భూమిమీద పూర్తిగా నిల్పి 
పిరుదుల మీద కూర్చుండుట రెండవ మెట్టు అయియున్నది. మడమల 
మొదలు, కాలివేళ్ల పర్యంతము పాదములను బాగుగా వెడల్పుగా జేసి, 
పిరుదులను నేలమీద నుంచుట మూడవ మెట్టు అయియున్నది. ఇది 
ఈ యాసనమునకు చరమ స్థితిగా నున్నది. మోకాళ్లు కలిసి దగ్గరగా 
నుండవలెను. అభ్యాసము కొలది దీనిమీద సుఖముగా కూర్చుండవచ్చును. 
యోగులు తరుచు నీ యాసనమందే కూర్చొనియుందురు. దీనివలన 
మోకాళ్లు, వెన్నెముక = వీటికి దృఢతగల్నును. భోజనము ' చేయగానే 
దీనిమీద అరగంటకూర్చున్న చో, విరుద్దాహారముకూడ వెంటనే జ్లీర్ణమగును. 
మందాన్ని గలవారికి దీనివలన విశేషమగు ఫలము చేకూరును. నరముల 


336 యోగసర్వస్వము 


దోషములు పూర్తిగా తొలగును. వాతకూడిక, కడుపు ఉబ్బరించుట మొద 
లగునవి నశించును. కాళ్లు తొడలు - వీటియందలి స్నాయువులకును, 
మాంసకండరములకును, శక్తి కలుగును. ఆమాశయము బాగుగా పని 
చేయును. నాడుల కుత్పత్తిస్థానమగు నాభిస్థానము శుద్ధమగును. వెన్నెముక 
సొగుచుండును. 


సుప్తవజ్రాసనము 


పైన పేర్కొనబడిన మూడవ స్థితి స్వాధినమైన పిమ్మట మెల్ల 
మెల్లగా అరచేతులను, పిమ్మట మోచేతులను భూమిమీద నుంచుచు, 
వీపును పూర్తిగా నేలమీద నుంచి పరుండవలెను. ఈ స్థితి. అర్ధ 
శవాసన మనబడును. అర్హశవాసనము వలన మలాశయమందలి దోషము 
లతిశీఘ్రముగా _ నివృత్తియగును. మలబద్దకము తొలగిపోవును. మూత్ర 
వ్యాధులకిది వజ్రాయుధము వంటిది. ఈ సమయమందు చేతులను 
ప్రక్కల నుంచవచ్చును. లేక చేతులను బంధించి తల క్రిందబెట్టి గడ్డమును 
కంఠకూపమందుంచుట మిగుల లాభదాయకమైనది. గాలి వదలునపుడు 
రెండు మోకాళ్లను కలుపుచు, మరల పీల్చునపుడు మోకాళ్లను, పూర్తిగా 
విడదీయుచున్నచో, వెన్నెముకమీద నున్న మజ్జాతంతువులకు చైతన్యము 
గల్లును. ఈ యాసనము వలన విశ్రాంతి లభించును. వెన్నెముక వెనుకకు 
వంగుటచే గూను తొలగును. సుప్తవజ్రాసనము సిద్దించినచో, చక్రాసనము 
ననాయాసముతో సాధించగల్లును. ఉదర వృద్ది ఆగిపోవును. 


వజ్రాసనమందు మడమల మీదనున్న పిరుదులను కొంచెము ప్రక్కకు 
తొలగించి కూర్చున్నచో ధీరాసనమగును. ఇటుల రెండవ ప్రక్కన గూడ 
చేయవచ్చును. ఈయాసనమును యోగులు స్వరము (శ్వాస) ను మార్చుట 
కుపయోగింతురు. మలాశయమందలి అపొనవాయువు తొలగిపోవును. 


హఠయోగము - ఆసనములు 337 
భద్రాసనము 


వజాసనమందలి పాదములను ఒకదానికెదురుగా రెండు పాదములను 
దగ్గరగా జేర్చి, చేతులతో గట్టిగా పట్టుకొని మడమలమీద పిరుదులనుంచి, 
దృఢముగా కూర్చున్నచో భ(ద్రాసనమగును. చేతులు నడుము మీదుగా 
వెనుకకు రావలయును. పిమ్మట పూరక కుంభకము జేసి, గడ్డమును 
కంఠకూపమందుంచి, నాస్మాగమును జూచుచుండవలెను. కొందరు దీనినే 
గోరక్షాసనమని వ్రాసినారు. కాని ఈ రెండు ఆసనములకు కొంత సామ్య 
మున్నను, పరస్పర విలక్షణములుగానే యున్నవి. దీనివలన వ్యాధులన్నియు 
తొలగిపోవును. కుండలినీశక్తి మేల్కొనును. నాడీమండలములు కోమలము 
లగును. సమానవాయువు సహజస్థితిలో నుండును. దీనినభ్య సించువారికి 
స్వప్నదోషములుండవు. 


న 


/ గోరకాసనము 
ఈ 
"పైవిధముగానే యుండి, వెనుకభాగమునుండి, పాదములకు (క్రిందుగా 

నుంచి, గట్టిగా పట్టుకొన్నచో గోరక్షాసనమగును. కొందరు రెండు మడమల 
మీద కూర్చొని, పాదములను ముందు వైపునకు త్రిప్పి, చేతులతో గట్టీగా 
పట్టుకొని, దృఢముగా కూర్చొని, నాసాగ్రము నీక్రించుట గోరకాసనముగా 

ఠం ల ను ర్‌ 
వర్షించినారు. ఈస్థితిని కొందరు బద్దకోణాసనమనిరి. భద్రాసనము 
నకున్న ఫలితములు దీనికి కూడ వర్తించును. ఇయ్యది యోగులకు 
సిద్దిదాయకమైయున్నది. 

(రోసి యో 


జాన్యాసనము 


దీనిని రెండుప్రక్కలను రెండు పాదములతో చేయవచ్చును. వజా 
సనమందలి ఒకపాదమును విడదీసి మొదటి కాలియొక్క మోకాలిమీద 
రెండవ మోకాలిని, ఒకదానిమీద రెండవదానిని నిల్పి, పాదమును పిరుదు 
నకు దగ్గరగా నొక్కియుంచుట జాన్యాసనమగును. జానువనగా మోకాలు. 
రెండు మోకాళ్లను ఒకదానిమీద రెండవదానిని నుంచి, కూర్చుండుట వలన 


338 యోగసర్వస్వము 

దీని కీపేరు గల్సినది. _ దీనివలన తొడల యందలి మాంసకండరములకు 
ta 

మృదుత్వము ప్రాప్తించును. అంబుజముద్రలో చేతులుండవలెను. 


ప్రాఢాసనము 


ఒకకొలి మడముమీదనే వజ్రాసనము వేసీ, రెండవ పాదమును 
మొదటి పాదముయొక్క మోకాలి మీదనిల్సి, దృఢముగా కూర్చుండుట 
(పొఢాసనమగును. దీనివలన మోకాళ్లయందలి నొప్పులు తొలగును. 


వృషభాసనము 


జాన్వాసనము వేసి, రెండుచేతుల (వేళ్లను ఒకదొనియందు రెండవ 
దానిని (గ్రుచ్చి, పైననుండిన మోకాలిని గట్టిగా పట్టుకొని య 
నాసాగ్రము నీక్షించుచున్నచో వృషభాసనమగును. దీనివల మనస్సునకు 
గాంభీర్యము, స్థిరత్వము మొదలగునవి ప్రాప్తించును. వీర్యస్తంభనము 
సిదించును. షా 
(wu) 
గోముఖాసనము 


వృషభాసనము వేసి ఒక ముంజేతిని (ఎడమముంజేతిని) వీపుమీదకు 
రెండు గూళ్లమధ్యకు చేర్చవలెను. పిమ్మట రెండవచేతిని కుడిచెవికి ప్రక్కగా 
మోచేయి పైకి నుండునటుల మడచి ముంజేతితో ఎడమ ముంజేతి 
(వేళ్లను క్రమముగా మణికట్టును పట్టుకొని, పై బంధముతో వీపుమీద 
రుద్దుకొనవలెను. ఇటుల రెండు వైపులను గూడ చేయవచ్చును. మోర"పైకి 
ఎత్తియున్న గోవును బోలియుండుటచే దీనికి గోముఖాసనమను పేరు 
గల్లినది. భుజబంధము (గూడు) తొలగిపోయినవారు తగు జాగ్రత్తతో 
నభ్యసించవలెను. దీనివలన అపానవాయువు పైకిని ప్రాణవాయువు 
అధోముఖముగాను (పవహించును, సంచరించును. చిత్తమునకు శాంతి, 
విశ్రాంతిగల్లును. మూలబంధము సిద్ధించును. ధౌతి, నౌలి క్రియలు 
సిద్ధించును. భగందరము, మూలశంక SSRs పూర్తిగా నశించును. 
ర కొళ్లు నడుము, తొడలు - వీటియందలి స్నాయువులకును, 
కండరములకు మృదుత్వము లభించును. వీపు సాగును. అజీర్తి, మందాగ్ని 


హఠయోగము - ఆసనములు 339 


గలవారు పొట్ట నక్కళించుచున్నచో, సంపూర్ణమగు ఫలమును బొందగలరు. 

([బహ్మచర్యరక్షణము కల్గును. అపాన దోషములు తొలగును. మానసిక 
9 

చాంచల్యము తొలగి ప్రరత్వము గల్గును. 


మర్కటాసనము 


వజాసనమందలి (శమ తగ్గుటకు గాను మధ్యలో మర్కటాసనమును 
చేయుదురు. ఇది రెండు విధములుగా నున్నది. గొంతుక కూర్చొని (ఉత్క 
టాసనము) చేతులతో పాదములను చక్కగా అదిమి పాదమధ్యమున 
శిరస్సును విల్లువలె వంచియుంచి, అంగుష్టములను దృఢముగా పట్ట 
యుండుట మొదటిరకపు మర్కటాసనమగును. పైవిధముగానే యుండి, 
పాదములను పూర్తిగా వెడల్పుగా జేసి (పంగటించి) శిరస్సును భూమిమీద 
నానించవలెను. రండు పద్దతులయందును శ్వాసను పూర్తిగా వదలి, 
కుంభకమునందుండవలెను. దీనివలన శరీరమందలి స్నాయువు లన్నియును 
పూర్తిగా సాగును. నాడుల కాటపట్టు అగు నాభిస్థానము శుద్దమగును. 
నాభిగత నాడికి స్వాస్థ్యము గలుగును. అపానము ఊర్హ వృగతిని బొందును. 
వెన్నెముక పూర్తిగా వంగుట కవకాశము గల్లును. ఇది వజాసనమునకు 
వ్యతిరేకమగు స్టీతియైయున్నది. 


అంగుషాసనము 


ఇది బ్రహ్మచర్యమును పూర్తిగా రక్షించును. వజ్రాసనము వస మెల్ల 
మెల్లగా మోకాళ్లను పైకి ఎత్తుచు, సమరేఖలో నిలువబెట్టవలెను. చేతులతో 
నడుము పట్టుకొనవలెను. కొందరు నమస్కారము చేయుదురు. ఇది 
ద్విపాదాంగుష్టాసనమై యున్నది. ఒక మడమ మీద గుదస్థానమునుంచి, 
రెండవపాదమును మొదటికాలి మోకాలిమీద నుంచి చేతులతో నడుము 
పట్టుకొనియుండుట ఏకపాదాంగుష్టాసనమగును. ప్రారంభదశలో గోడకు 
దగ్గరగా నున్నచో శరీరము పడకుండ నుండును. పిమ్మట స్వతంత్రముగా 
మధ్యలో నుండి చేయవచ్చును. దీనివల్ల వీర్యదోషములు తొలగిపోవును. ఈ 


340 యోగసర్వస్వము 


యాసనము నభ్యసించునపుడు శరీరము స్టిరముగా _నిలబడుటకు గాను, 
మోకాలిమీద “పెట్టిన పాదమును క్రమముగా క్రిందికి దింపి, కాలి వేళ్లను 
నేలమీద ఉంచుట సులభోపాయముగా నున్నది. 


మందూకాసనము 


మడమలను రెంటిని నొకదానితో రెండవదాని నెదురుగా నుండునటుల 
చేర్చి, దానిమీద గుదస్థానమునుంచి, మోకాళ్లను వెడల్పుగా జేసి, రెండు 
చేతులను జాచి, వాటిపై దండము వలె నుంచుట మండూకాసనమగును. 
శరీరము తేలికయగును. 


కూర్మాసనము 


ఆధారమునకు (గుదమునకు) రెండు (పక్కలయందును, రెండు 
కాళ మడమలను వ్యుత్కమముగా - ఒకదానిమీద వేరొకటి వేసి 
రెండు మోకాళ్లను భూమిమీద నుంచి, నిక్కి చక్కగా గూర్చుండుట 
కూర్మాసనమని యోగవేత్తలు నుడువుచున్నారు. ఈ యాసనము వలన 
ఎనుబది వాతదోషములు నివృత్తియగును. వీర్యవృద్ధి కలుగును. శుక్లము 
బహిర్ముఖము కానేరదు. శరీరము బలము కలదగును. మానసిక 
చాంచల్యము తగ్గను. 


ఈ కూర్మాసనము పలువిధములుగా యోగశాస్త్రమందు వర్ణించ 
బడినది. పళ్చిమతానాసన ప్రకరణములో ఒక విధమగు కూర్మాసనము 
(వాయబడును. ఇంక నిచట రెండు విధములగు కూర్మాసనములు 
వ్రాయబడుచున్నవి. “పైన వ్రాసిన విధముగానే కూర్చుండి, ముంజేతి 
పైభాగములను చంకలయందుంచి, నాసాగ్రము నీక్షించుట కూర్మాసనమ 
గును. కుడి ముంజేయి కుడి చంకయందును, ఎడము ముంజేయి ఎడమ 
చంకలోనే యుండవలెను. "పైవిధముగానే యుండి, మెల్లగా ముందుకు 
నంగి, జొమ్మును భూమిమీద ఉంచి ముందుకు చూచుచుండవలయును. 


హరఠయోగము = ఆసనములు 341 


పాదాదిరాసనము 


పైన వర్ణించబడిన వజాసనమును కొందరు పొదాదిరాసనమందురు. 
ఈ యాసనమందు చేతులను మోకాళ్లమీదగాని, నమస్కారముగాగాని 
యుంచవచ్చును. 


ఆనందమందిరాసనము - ఉషాసనము 


వజాసనమందు కూర్చొని మడమలను చేతులతో పట్టుకొనవలెను. 
నాసాగ్రమునందు దృష్టిని నిలుపవలెను. 


వజాసనము మీద కూర్చొని, ఆనందమందిరాసనమందలి చేతులను 
అనగా మడమలమీదనున్న చేతులను, క్రమముగా క్రిందకు దింపి భూమి 
మీద నుంచవలెను. మడమల మీద నుండిన పిరుదులను పూర్తిగా పైకిఎత్తి, 
విల్లువలె శిరస్సును వెనుకకు వంచవలెను. ఇందులో నరచేతులను భూమిమీద 
పూర్తిగా నిల్సినచో నడమునొప్పి తొలగును. ఇది ఒకవిధమైన ఊష్ట్రాసనము 
దీనివలన ఉదరవ్యాధులు తొలగును. కొందరు శశాంకాసన మందురు. దీనిని 
కూర్చుండి చేయబడు చక్రాసనమనిగాని, ధనురాసనమనిగాని యనవచ్చును. 
చక్రాసనధనురాసన గుణములు దీనివల్ల కూడ లభించును. 


ప్రార్థాసనము 


వజాసనమందు కూర్చొని, పిరుదులను పూర్తిగా పైకి ఎత్తవలయును. 
వక్షస్థలమందు చేతులను జోడించి నమస్కారము చేయుచుండవలెను. 
ఇది (ప్రార్థన కుపయోగించును. 


భెరవాసనము 


కాలిమడమల రెంటిని నొకటితో నొకటి హత్తించి నిక్కి కూర్చుండి, 
చేతుల రెంటిని మోకాళ్లకు ప్రక్కన దండమువలె చాచి స్థిరముగా నుండుట 
భైరవాసనమగును. లేదా వజ్రాసనమందు వేళ్లమీద పాదమును నిల్పి 


342 యోగసర్వస్వము 


యుంచి మోకాళ్లను సమరేఖలో నిల్సి, చేతి వేళ్లను నేలనాన్సి యుండుట 
ని 
భెరవాసనమగును. దీనివలన కటిదోషములు తొలగును. 


కాముదహనాసనము 


ఇది ద్విపాదాంగుష్టాసనము వంటిది. చేతులను ముందుకు జాచి, 
యోగదండము మీదగాని, బల్లమీదగాని పెట్టవచ్చును. 


ఉత్కటాసనము 


రెండు పాదముల మీద కూర్చొని గొంతును చాచియుంచుట యుత్క 
టాసనమగును. ఇది కూడ _అంగుష్టాసనము వంటిదే అయియున్నది. 
ఇది పవనధౌతి, వస్త్రధౌతి, జలవస్తి మొదలగు క్రియల కుపకరించును. 
జన సామాన్యమగు భాషలో దీనిని గొంతుక కూర్చొనుట అని యందురు. 
ఉత్కటాసనము నభ్యసించు క్రమము వ్రాయబడుచున్నది. కుర్చీమీద 
కూర్చొని యుండునటుల, కుర్చీ లేకుండకనే కూర్చొని యుండుటను 
ఉత్కటాసనమందురు. మొదట నిలువబడి శరీరమును మెల్ల మెల్లగా 
క్రిందకు దింపుచు, పిరుదులను మోకాళ్లను సమరేఖలో నుంచినచో నీ 
యాసనమేర్పడును. చేతులతో నడుము పట్టుకొనుట మంచిది. కొందరు 
ననుస్కారము చేయుదురు. పిమ్మట మోకాళ్లను కాలివేళ్లను సమరేఖలో 
నుంచవలెను. క్రమముగా మడమలను పైకి ఎత్తి కాలివేళ్లమీదనే శరీరభార 
మంతయు నిల్పుటవలన గొప్పలాభము గల్గును. పాదాంగుష్ట్ణముల మీద 
నిలువగల్గిన పిమ్మట, రెండు మడమలను కలిపియే యుంచి, మోకాళ్లను 
పూర్తిగా వెడల్పుగా చేయవలెను. అనగా పంగటించవలెను. ఇతర వస్తువుల 
సహాయము లేకుండ పాదాంగుష్పముల మీదనే నిలువబడి యుండుట 
వలన పాదములకు శక్తిగల్లును. వాతదోషముచే పాదములు చచ్చుపడిన 
వారికి దీనివలన మంచిప్రయోజనము గల్గును. గరుడసంకటములు, 
ఉత్కటాసనము - వీటిని మార్చుచు చేయుచున్నచో బోదకాలు పూర్తిగా 
తగ్గిపోవును. 


హఠయోగము - ఆసనములు 343 


ఈ యాసనమును సాధించుటకు బలము అవసరముగాదు. కాని 
సమరేఖలో మాత్రము శరీరమును నిల్పుట అ పేక్షితమయి యున్నది. 
స్టూల శరీరుల కిది సులభముగా స్వాధీనము కాకయుండినను, అసాధ్యము 
మాత్రము గాదు. సన్నని శరీరము గలవారు దీనిని సులభముగా సాధించ 
గలుగుదురు. దీనివలన నడుమునొప్పి తొలగును. నడుమునకును, కాలి 
బొటన వేళ్లకును శక్తిగల్లును. 


మకరాసనవర్గము 


ఈ వర్గమునందు బోరగిల పరుండి చేయబడునట్టి నాసనము 
లుండును. వెన్నెముకకును, మజ్జాతంతువులకును ఈ వర్గమువలన మృదు 
తము, శక్తియును గల్లును. మకరాసనము, అధ్యాసనము, ఉష్ట్రాసనము, 
ధనురాసనము, శలభాసనము, చక్రికాసనము, గండభేరుండము, వృశ్చికాస 
నము - భుజంగాసనము, చతురంగాసనము, సర్ఫాసనము, (నాగాసనము) 
శ్వానాసనము, హనుమదాసనము, వీరభద్రాసనము, పార్శ ప్రవలితాసనము. 


నుకరాసనము 


నేలమీద బోరగిల పరుండి పాదములను పంగటించియుంచి, కుడి 
చేతితో నెడమచంకను, ఎడమచేతితో కుడిచంకను పట్టుకొని, గాలిని 
పూర్తిగా వదలి, మరల పీల్చునంతవరకు పరుండవలెను. చేతులు తల 
మీదుగా రావలయును. దీనివలన జఠరాగ్ని వృద్దిచెందును. ఆయాసముగా 
ఉన్నప్పు డీయాసనమును చేసినచో, వెంటనే విశ్రాంతి గల్గును. నిద్రనుండి 
లేవగానే ప్రక్క మీదనే దీని నభ్యసించుటవలన నిద్రవలన గల్గిన బడలిక, 
మత్తు తొలగును. శక్తి వృద్దిచెందును. 


అధ్యాసనము 


మకరాసనములో తలకు చుట్టిన చేతులను రెండు ప్రక్కలను పొడ 
వుగా జాచి, చెక్కిలిని రెండు ప్రక్కలను ఆనించుచుండవలెను. ఇది 


346 యోగసర్వస్వము 
చక్రికాసనము 


శలభాసనము వేసి మోకాళ్లను వంచి, పాదములను మెల్ల మెల్లగా 
ముందుకు తీసికొని వచ్చి తలమీదగాని, చెవులకు ప్రక్కగా గూళ్లమీదగాని 
నుంచవలను. 


గండభేరుండాసనము 


శలభాసనమందలి చేతులను (పక్కలకు పొడవుగా జూచి, పెవిధముగానే 
పాదములను ముందుకు తీసికొని వచ్చి శిరస్సుమీద నుంచవలెను. 


వృశ్చికాసనము 


దీనిని వృక్షాసనమందుగాని, శీర్దాసనమందుగాని వేయవచ్చును. మోచే 
తులు మొదలుకొని, అరచేతులవరకు నేలమీద గట్టిగా నిల్పి, పైవిధముగానే 
పాదములనుగాని పాదాగములనుగాని తలమీద నుంచవలెను. ఈ మూడు 
ఆసనములందు శ్వాసను పూర్తిగా వదలియుండవలెను. నడ్డిపూసలు కోమ ' 
లముగాను పొడవుగాను నున్నవారికే, పైన వ్రాయబడిన మూడు స్థితులు 
స్వాధీనమగును. ఈ యాసనత్రయము సిద్దించినవారికి వాతవ్యాధులు 
గలుగవు. కాయసిద్దిగల్లును. శరీరము దృఢముగాను, తేలికగాను నుండును. 
నరముల బలహీనతగాని హృదయ దౌర్బ్చల్యముగాని దరికి రాజాలదు. 
శరీరము స్వాధీనమందుండును. 


భుజంగాసనము 


భూమిమీద బోరగిలపరుండి నడుమునకు (పక్కల నరచేతుల నానించి 
నాభివరకు రొమ్మును పైకి ఎత్తవలెను. గాలిని పీల్చుచు సైకి ఎత్తి 
పూర్తిగా లేచిన తరువాత కుంభకము చేసి, క్రిందకు దిగునపుడు గాలిని 
మెల్లగా వదలవలయును, 


మొదటి విధముగానే యుండి, పాదములను మోకాళ్లవరకు జానెడు 
ఎత్తు వరకు _ నెత్తవలెను. మందాగ్ని తొలగిపోవును. కాళ్లకు బలము 


హఠయోగము - ఆసనములు 347 


గలుగును. వీర్యనష్టము, స్త్రీల _గర్భకోశవ్యాధులు పూర్తిగా తొలగి 
పోవును. వాత (ప్రకోపము తొలగి నడుము, వెన్నెముక బాగుగా వంగును. 
దీనినభ్య సించుచున్నచో క్రమముగా జఠరాగ్ని వృద్ధిచెందును. కుండలినీశక్తి 
మేల్కొనును. యోగసాధనమార్గము సులభమగును. పొట్టమీద ఒత్తిడి 
కలుగుటచే (పేగులో నిలువయున్న మలము బహిర్గతమగును. ఈ యాస 
నము నభ్యసించుటవలన స్త్రీల జననేంద్రియము, గర్భాశయములకు శక్తి 
సామర్ద్యములు గలుగును. బుతుధర్మము సరిగా ప్రవర్తించును. స్త్రీలకు 
ప్రసూతి బాధయుండును. కొందరు స్వస్నదోషములు, వీర్యదోషములు 
తొలగుటకు దిగువ (వ్రాసిన విధముగా భుజంగాసనము నభ్యసింపజేయు 
చున్నారు. ఇది వీర్యదోషములను బోగొట్టుట కుత్తమమైన యాసనముగా 
పరిగణించబడినది. 


(1) అరచేతులను రెండుభుజముల ప్రక్కన నుంచి, బొడ్డువరకు 
రొమ్మును పైకి ఎత్తవలయును. మడమలు కలిసియుండవలెను. తలను 
సైకి_ఎత్తినపుడు చేతులమీద శరీరభారము పడకుండ నుండనటుల శరీర 
మును నిలుపవలెను. ఇప్పుడు గాలిని లోపల బిగించి యుంచవలెను. ఇది 
మొదటి మెట్టు అయియున్నది. 


(2) మొదటి విధముగానే బొడ్డువరకు శరీరమును పెకి ఎత్తి, 
రెండుచేతులను జోడించి పిరుదులమీద నుంచి, పూర్వమువలె కుంభకము 
చేయవలెను. ఈ రెండవ మెట్టులో చేతులను బంధించి పిరుదులమీద 
నుంచుట అధికముగానున్నది. 


(3) మొదటి విధముగానే యుండి మోకాళ్లను కూడ కొంచెము 
పైకి ఎత్తవలయును. మిగతా (క్రమమంతయు మొదటి విధముగానే 
యుండవలయును. 


(4) మూడవవిధముగానే యుండి చేతులను పిరుదుల మీద బంధించి 
యుంచవలెను. 


348 యోగసర్వస్వము 


(5) ముందుభాగమున బొడ్డువరకును, వెనుకభాగమందు మోకాళ్లను 
ఎత్తియుంచి రెండుచేతులను చెవులకు (ప్రక్కగా ముందుకు జాచి, వెనుకకు, 
ముందుకును ఊగుచుండవలెను. దీనిని నౌకాసనమని కూడ అందురు. 
పైన వ్రాయబడిన అయిదువిధములగు భుజంగాసనము నభ్య సించినచో 
స్వప్పస్థలనము, వీర్యము పడుట మొదలగు వీర్యదోషములు వెంటనే 
తొలగును. 


చతురంగాసనము 


నేలమీద బోరగిల పరుండి అరచేతులను భుజములకు ప్రక్కన 
నుంచవలెను. రండు మడమనులను కలిపియుంచవలెను. ఇప్పుడు 
శరీరమును సమరేఖలో పైకి ఎత్తి నిలుపవలెను. అనగా అరచేతులు, కాలి 
బొటన (వేళ్లమీదనే శరీర భారమంతయు నుండవలెను. మిగిలిన భాగము 
నేలను తాకగూడదు. ఇటుల శరీరమును నిల్చి, ముందుకు వెనుకకును 
సాగుచుండవలెను. దీనివలన శరీరము బాగుగా సాగును. 


సర్ఫాసనము 


దీనిని నాగాసనమని కూడ అందురు. చతురంగాసనము వేసి, 
రొమ్మును పూర్తిగా వెనుకకు విరిచి ముందుకు చూచుచుండవలెను. 
దీనివలన వెన్నెముక దృఢమగును. పాదములకు గమనశక్తి గలుగును. 
దీనియందు మడమలు పూర్తిగా ముందుకు సాగుచుండవలెను. 


శ్యానాసనము 


సర్సాసనము వేసి, గడ్డమును కంఠకూపమందు గట్టిగా నొక్కియుంచ 
వలెను. అనగా జాలంధర బంధము వేయవలెను. ఈ స్టీతి శరీరమును 
సాగతీసికొనుచున్న కుక్కవలె నుండుటవలన దీని కీసేరుగల్లినది.. దీనివలన 
నరములు బాగుగా సాగును. నరముల బలహీనత యుండదు. శరీరశమ 
తొలగును. 


హరఠయోగము - ఆసనములు 349 


హనువుదాసనము 


చతురంగాసనము వేసి, కుడిపాదమును ముందుకు తీసికొనివచ్చి 
కుడిచేయి నిల్సినచోట మోకాలు వంగకుండ నిలబెట్టి, రెండు చేతులను 
వకఃసలము మీద బంధించి, తలను పూర్తిగా వెనుకకు వంచవలెను. 
గాలి పీల్చి కుంభకము చేయుటమంచిది. కొందరు గాలిని వదలి కుంభకము 
చేయుచున్నారు. చాచిన కాలు కొంచెముగా మోకాలు దగ్గర వంగియుండ 
వచ్చును. దీనివలన శరీరమునకు గొప్ప శక్తిగలుగును. వెన్నెముక 
దృఢమగును. కంఠవమందరి నాడులకు శక్తి గలుగును. వక్షస్థలము 
విశాలమగును. 


వీరభద్రాసనము 


హనుమదాసనమందలి, చేతులను వంచకుండ, చెవులకు మీదుగా 
"పైకి జాచి, రెండింటిని జోడించవలయును. ఆకాశమును జూచు 
చుండవలయును. మిగతా క్రమము గుణములు హనుమదాసనమును 
బోలియుండును. ఈ యాసనమువలన గూళ్లనొప్పులు తొలగును. కీళ్ళకు 
శక్తిగలుగును. పై రెండు ఆసనములను రెండువైపుల పాదములు మూర్చి 
చేయవలెను. 


పార్శ ్యవలితాసనము 


(1) చతురంగాసనము వేసి, ఒక చేతిని వంచి, దాని మీదకు ఒరిగి, 
కుడిపాదమును, ఎడముపిరుదు దగ్గర నిలువబెట్టి కుడిచేతితో ఎడమకాలి 
బొటనవేలిని బట్టుకొని ముఖమును ఎడమ మోకాలి మీద పెట్టవలెను. 


(2) పైవిధముగానే వేసి, పిరుదు దగ్గర నిలువబెట్టిన పాదమును, 
ముందుకు తీసికొనివచ్చి తొడదగ్గర నిలువబెట్టి పైవిధముగానే మిగిలిన 
దంతయును చేయవలెను. 


(3) చతురంగాసనము వేసి కుడిచేతిమీదకు ఒరిగి కుడికాలిని ఎడమ 
కాలు [క్రిందుగా వంచకుండ ముందుకు జాచి, ఎడమచేతితో కుడి పాదమును 


350 యోగసర్వస్వము 


గటిగా పట్టుకొని కుడిమోకాలి మీద ముఖము నుంచవలెను. "పైనవాయ 
బన న ముఖమును మోకాలి మీద బెట్టునపుడు గాలిని 
పూర్తిగా 'వదలవలయును. రెండు వైపుల నీ యాసనమును జేయవలెను, 
వ్యాయామ శాస్త్రమందు నీ యాసనమును చిన్న దండెము అని అందురు. 
దీని నాచరించుటవలన శ్రమతొలగును. వెన్నెముక బాగుగా ముందుకు 
వంగును. పొట్టయందలి క్రొవ్వు కరిగిపోవును. శరీరము తేలికయగును. 


పన్ఫిముతాన వర్గము 


ఈ  వర్గమునందు వెన్నెముక ముందుకు వంగునట్ట ఆసనము 
లుండును. చక్రాసనము, ఆక్షర్ణధనురాసనము, అర్భకాసనము, జూనుశిరాస 
నము, జ్యే స్పికాసనము, మేరుదండాసనములు, పశ్చిమతానము, ఉగాసనము, 
కూర్మాసనము, దశకంధరాసనము, శివతాపము. 


చక్రాసనము 


వర్గస్వభావమునకు వ్యతిరేక స్తితి గల యాసనమును వర్గమునకు 
మొదట గాని, చివరగాని చేయవలెను. ఈ చక్రాసనము గూడ పళ్చి 
మతానమునకు విపరీతమైనదే అయియున్నది. నేలమీద _ వెల్లికిలపరుండి, 
అరచేతులను, పాదములను, భూమిమీద గట్టిగా నొక్కి పట్టి కటిస్తానమును 
పూర్తిగా పైకి ఎత్తియుంచవలెను. పాదములు, అరచేతులును దగ్గరకు 
చేర్చుటకు ప్రయత్నించు చుండవలెను. ఈ యాసనమందు శరీరము 
చక్రాకారమును బొందుటచే దీనికి చక్రాసనమను పేరుగల్షినది. కొందరు 
నిలబడి, వెనుకకు వంగి చక్రాసనము వేయుదురు. దీనిని మొగ్గ 
వేయుట యని వ్యావహారిక భాషయందు అందురు. చక్రాసనమందుండి 
వెనుకకుగాని, ముందునకుగాని చేతులను, పాదములను జరుపుచు నడ 
చినచో కర్కాటకము (ఎండ్రకాయ) ను బోలియుండుటచే కర్కాటకగతి 
యందురు. చక్రాసనమువలన పొట్టకును, కటిప్రదేశమునకును గొప్ప 
లాభము చేకూరును. నిత్యజీవిత 'క్రమమందు వెన్నెముక ముందునకు 
వంగుచుండును. చక్రాసనము వలన ముందునకు వంగిపోవుట తగ్గిపోవును. 


హఠయోగము - ఆసనములు 351 


వెన్నెముక దృఢపడును. గోడమీద చేతులు సెట్టి మెల్ల మెల్లగా (క్రిందకు 
దిగుచు నీ యాసనమును సాధించ వచ్చును. అరచేతులతో కాలిగుత్తులను 
ఇల్ల Coa 9 టో 

పట్టుకొ నుట చక్రాసనమునకు ఎద్దావస్ట అయియున్నది. 


ఆకర్ణధనురాసనము 


'రెండుపాదములను జాచి కుడిచేతితో కుడికాలి బొటనవేలిని, ఎడమ 
చేతితో యెడమకాలి బొటనవేలిని పట్టుకొని ఒక _ కాలిని జాచియే 
యుంచి, రెండవకాలిని మోకాలుదగ్గర మడచి మడమ చేతికి తగులు 
నటుల వెనుకకు లాగిపట్టనలయును. ఇదేవిధముగా రెండవవైపున గూడ 
చేయవలెను. అటుపిమ్మట వెనుకటివిధముగానే యుండి, కుడిచేతితో 
యెడమకాలి బొటనవేలిని, ఎడమచేతితో కుడికాలి బొటనవేలిని పట్టుకొని 
ఒకసారి యెడమపాదమును కుడి చెవివద్దకును, వెంటనే, కుడిపొదమును 
ఎడమచెవివద్దకు లాగియుంచవలెను. సవ్యాపసవ్యభేదములను బట్టి దీనిని 
నాలుగు విధములుగా జేయవచ్చునని స్పష్టమగుచున్నది. బాణము నెక్కు 
సెట్టియున్న ధనుస్సువలె నుండుట వలన దీనికి ఆక్షర్ణధనురాసనమను 
పేరు గల్లినది. పాదమును చెవిదగ్గరకు లాగి యున్నప్పుడు -- శ్వాసను 
వదలి చాచియున్న పాదమును చూచుచుండవలిను. ఇందువలన మనస్సున 
కేక్నాగత కల్లును. దృష్టి స్థీరపడును. దీనివలన బాహువులు, పాదములు, 
మోకాళ్లు తొడలు మొదలగు నవయవములకు మంచి శక్తి గలుగును. 
ఉదరవృద్ధి నిల్సిపోవును. పొట్టయందలి క్రొవ్వు కరగిపోవును. మలబద్దకము 
తొలగును. 


అర్భకాసనము 


పసిపిలలను స్త్రీలు లాలించునటి సితివలెనుండుటచే దీనికి అరుకాస 

ర్‌ (5 రు ఇ జ) 
నమను పెరు గల్లినది. పశ్చిమతానమున కిది |ప్రారంభస్థితియై యున్నది. 
పెరిగిన పొట్ట గలవారు మొదట దీని నభ్యసించిన లాభము చేకూరును. దీని 
నభ్య సించునపుడు గాలిని వదలుచు ముందునకు వంగి గాలి పీల్చుచు పైకి 
లేవవలయును. భూమిమీద పాదములను జాచి కూర్చుండి అరచేతులతో 


352 యోగసర్వస్వము 


కాలి పిక్కలను బట్టుకొని క్రమముగా మోచేతులవరకు నేలమీద నుంచుచు 
గాలివదలుచు నొసటిని మోకాళ్లమీద నుంచి కొలది సేపు స్థిరముగా నుండి, 
పిమ్మట గాలిని పీల్చుచు పైకి లేచి విశ్రాంతి తీసికొనవలెను. ఇటుల 
అయిదు సార్లవరకు చేయవచ్చును. ఈ యాసనము స్త్రీలకు సులభమైనదిగా 
నున్నది. ముందునకు వంగునట్టి యాసనములు స్త్రీలకే సులభసాధ్యములుగా 
నున్నవి. 


జానుశిరాసనము 


ఎడమపాదముయొక్క మడమను గుదస్థానమునకును, అండకోశము 
నకు మధ్యభాగమందు నొక్కియుంచి, కుడిపాదమును జాచి, చేతులతో 
గట్టగా పట్టుకొని, గాలిని మెల్లగా వదలుచు, కుడిమోకాలిమీద లలాటముంచి, 
కొలది సేపు స్థీరముగా నుండవలెను. తిరిగి గాలిని పీల్చవలసి వచ్చినపుడు 
గాలిని పీల్చుచు పెకి లేవవలెను. ఇటుల ఒక్కొక్క పాదము మీద 
మూడుసార్లు మొదలుకొని అయిదు సార్హవరకు చేయవలెను. రెండవ 
పాదము మీద కూడ నిదేవిధముగా చేయవలెను. కొందరు గాలిని 
పూరించి మోకాటిమీద నొసలు నుంచుటకు (పయత్నింతురు కాని, గాలిని 
వదలుటయే యుత్తమమార్గముగా గన్పట్టుచున్నది. _ వెన్నెముక గట్టిగా 
నున్నవారును, పొట్ట బాగుగా  పెరిగినవారును (పారఠభములో కొంత 
(శమ ననుభవింతురు. కాని కపాలభాతిని పొట్టను లోపలికి లాగుచు 
(పారంభములో చేసి, పిమ్మట జానుశిరాసనము చేసినచో, సులభముగా 
మోకాటి మీదికి నొసలు వంగును. ఇది సిద్ధించినచో పశ్చిమోత్తానాసనము 
చేయుటకు మార్గమేర్సడును. మోకొటి మీద లలాటము నుంచినపుడు 
గుదస్థానమును "పైకి లాగి యుంచినచో వీర్యమూర్హ పగామి యగును. ఇదే 
విధముగా లింగమును గూడ పైకి లాగినచో (బ్రహ్మచర్యము సిద్ధించును. 
కొలదిసేపు చేసి విశేషఫలము నాశించుట తగదు. ప్రతిరోజు ఎక్కువ పేప్పు 
చేసినచో దిగువ వ్రాయబడు ఫలితములు గల్గును, పొట్టతగ్గిన పిమ్మటనే 
యాకర్షణ విధానము ననుసరించుట మంచిది. యకృత్తు ప్లీహముల 
దోషములు తొలగును. జ్వరము జ్లీర్ణించుటవల్ల గలుగు పాండురోగము, 


హఠయోగము * ఆసనములు 353 


కామెర్లు, (పసికర్లు) మొదలగు వ్యాధులు నలుబది రోజు లభ్యసించినచో 
పూర్తిగా తగ్గును. తేనె అనుపానముగా నుండవలెను. కాసశ్యాసలు, 
ప్రాథమిక స్థితిలో నున్న క్షయ పూర్తిగా తొలగును, (ప్రేగులు నిర్మలము 
లగుటచే జీర్ణశక్తి వృద్దిచెందును. ఆకలి బాగుగా గల్గినపుడు పాలను 
తేనెతో గల్సి త్రాగవలెను. లేక మంచి పండ్లనైనను _ తినవచ్చును. 
సాత్త్వికాహారముతో దీని నభ్యసించినచో మూత్రవ్యాధులు నిస్సందేహముగా 
తొలగిపోవును. (ప్రేగులయందలి వేడి, వాయుప్రకోపము తొలగును. తల 
బరువుగా నుండుట, కనులమంట, శారీరక దౌర్భల్యము, మూత్రస్థానమందు 
నుంట దురదలు, ఆమవాతము వల్ల గల్లు సూక్ష్మ జ్వరము, అరుచి, 
మానసికాందోళనము మొదలగు వ్యాధులన్నియు నీయుత్తమ సాధనము 
వలన తొలగిపోవును. ఒకపాదమం దెన్ని సారులు చేయుదురో, అన్నిసార్లు 
రెండవ పాదమందు గూడ నాచరించవలయునను విషయము మరువరానిది. 
ఇది మహాముద్రకు ప్రారంభస్టితియై యున్నది. దీనిని మరొక విధముగా 
గూడ చేయవచ్చును. గుదస్థానమందలి పాదమును జాచిన కాలిమీద 
జంఘా మూలమందుంచి, మిగిలిన దంతయు పైవిధముగా నొచరించవలెను. 
మొట్టమొదట ఈ రెండవ పద్దతి నెక్కువ సెపు చేయుటకు కష్టముగా 
నుండును. మోకాటి మీద నొసలు నుంచుటయే కష్టముగా నుండును. 
కాని ధైర్యమును వీడక, నలుబదిరోజు లభ్యసించినచో నిది స్వాధినమగును. 
ప్రతి ఆసనమునకు సిద్దావస్థ చేరువరకభ్య సించవలెను. ఒకమెట్టు తరువాత 
క్రమముగా పైమెట్టు నభ్యసించవలెను. ఈ యాసనమున కింకను రెండు 
మెట్టు గలవు. ఇపుడు మూడవ మెట్టు వ్ర్రాయబడుచున్నది. అర్హవజ్రాస 
నముచేసి అనగా ఒకకాలిని వెనుకకు మడచిపెట్టి, రెండవకాలిని జాచి, 
దానిని రెండు చేతుల బంధముతో గట్టిగా పట్టుకొని, గాలిని వదలుచు, 
చాచిన పాదముయొక్క మోకాలిమీద నొసలు నునిచి, కొద్దిసేవు స్థిరముగా 
నుండి పిమ్మట గాలి పీల్చుచు పెకి లేవలెను. ఇటుల రెండవ వైపున 
కూడ చేయవలెను. ఒక్కొక్క పాదము మీద మూడసార్లు మొదలుకొని 
అయిదు సార్హవరకభ్య సించవచ్చును. మడచిన పాదము తుంటికి వెలుపల 
నుండవలను. 


354 యోగసర్వస్వము 


రెండు పాదములను చాచి కూర్చొని ఒక పాదమును మోకాలి దగ్గర 
మడచిపెట్లి, ఆ కాలి మడమను గుదస్థానమందుంచి, మోకాటిని సరిగా 
నిలువబెట్టవలెను. మడత పెట్టిన వైపున యున్నచేతితో మోకాటినిజుట్టి, రెండ 
వచేతిని వీపుమీదుగా తీసికొనివచ్చి, మొదటిచేతిని గట్టిగాపట్టుకొనవలెను. 
పిమ్మట గాలిని వదలుచు, చాచిన మోకాటిమీద లలాట ముంచవలెను. 
ఇదే విధముగా రెండవ వైపునగూడ చేయవలెను. ఈ నాలుగవ మెట్టు 
సాధించుటలో కొంత (శమయున్నను, పొట్ట తగ్గినకొలది సులభముగా 
నుండును. నడుము, పొట్ట - వీటియందలి స్నాయువులు దోషర హితము 
లగును. బాగుగా పెరిగిన పొట్ట క్రమముగా హరించిపోవును. గట్టిపడిన 
"వెన్నెముక మెత్తనగును. వీపు కండరములు బాగుగా సాగును. పెద్దపొట్ట 
గలవారు జానుశీర్దాసనమందు అగ్నిసారము నభ్యసించినచో, పొట్ట సమసి 
తికి వచ్చును. అవసరములేని శరీరమంతయు _ తగ్గిపోవును. మలబద్దకము 
గలవారు గ్లాసెడు మంచినీరు త్రాగి దీని నభ్యసించినచో _పేగులయందలి 
దోషములు, మలబద్దకము పూర్తిగా తొలగును. నిలువబడి సరియగు "పేబిలు 
మీద ఒక పొదమునుంచి, నేలమీద కూర్చుండి చేసినటుల చేయవచ్చును. 
దీనివలన పాదములకు శక్తి హెచ్చును. గుదస్థాన మందు మడమను 
ఉంచి చేయబడు మొదటి పద్దతిని సంసారధర్మముతో నుండిన స్త్రీలు 
చేయగూడదు. బ్రహ్మచర్యముతో కాలము గడుపువారికిది ముఖ్యముగా 
చేయదగియున్నది. బుతుకాలమందును, గర్భవతులును దీనిని పూర్తిగా 
వర్ణించవలెను. 


నొభిస్థానమును మాటి మాటికి వెనుకకు లాగునట్టి యగ్నిసారమును 
చేయుచున్నచో మణిపూరక చక్రము విశుద్ధముగును. సమౌానవాయువు 
సమస్థితిలో నుండుటవల్ల భుజించిన పదార్హమంతయును వంటనే జ్లీర్ణమయి 
రక్తధాతువు వృద్ధిచెరదును. నాభి నాకర్ణించుటవలన మూలవ్యాధి పూర్తిగా 
నశించును. శరీరమున కుత్సాహము, స్ఫూర్తి గలుగుచుండును. మనసున 
కేక్నాగత లభించును. శ్వాసప్రకోపము తగ్గిపోవును. శరీరము వృద్ధిచెందును. 
దీనినొక్క దాని నభ్యసించినను సంపూర్ణమగు నారోగ్యము లభించును. 


హఠయోగము - ఆసనములు 355 


యౌవనము స్టీరముగా నుండును. మహాముద్రవలన గలుగు లాభములు 
దీనివలన గూడ (ప్రాప్తించును. 


జే షికాసనము 
(అ 


పశ్చిమోత్తాన విధానములో కొందరు పాదములను చాచి ముందుకు 
వంగునంతవరకే (గహించిరి. మరికొందరు వెల్లకిల పరుండి, చేతుల (వేళ్లను 
పరస్పరము గ్రుచ్చి, చెవులను నొక్కిపట్టి గాలిని వదలిగాని, పూరించిగాని 
ముందునకు లేచివచ్చి, మెల్ల మెల్లగా గాలిని వదలుచు, మోకాళ్ళమీద 
ముఖము నుంచువరకు వచ్చిరి. చేతులను జోడించి వెల్లకిల పరుండి 
యుండు స్థితి బ్యేష్పికాసనమనబడును. ఇయ్యది పశ్చిముతానమునకు 
ప్రారంభదశలో నున్నదిగా గమనించదగును. దీనివలన వెన్నెముక సాగును. 
దృఢపడును. 


మేరు దండాసనములు 


ఇవి పలువిధములుగా నున్నవి. యువకుల కివి మిక్కిలి యుత్సాహ 
జనకము లగును. వీటివలన  మేరుదండము అనగా వెన్నెముకకు 
సహజస్టితి గల్గును. ఉదరవృద్రి తగ్గిపోవును. వీటి నభ్యసించుటవలన 
డా n డా * 
పగ్సిమోత్సానాసనమున కెంతయో మేలు గల్లును. 


1. కాళ్లను చాచి కూర్చుండి, ముచ్చినగుంటలో చిన్న మెదడు మీద 
చేతులను బంధించిపెట్టి, వెనుకకు 4రొల మీదకు గాలిని పీల్చుచు వెళ్లి, 
గాలిని వదలుచు ముందునకు మోకాళ్లమీద నొసలు తాకునంతవరకు వచ్చి 
వెనుకకు వెళ్ళుచుండవలయు న్యు 


2, "సైవిధముగానే యుండి, చేతులను తొమ్ముమీద బంధించి పెట్ట 
పెరీతిగానే చేయవలెను. 


3. చేతులను తొడలమీద పెట్టవలెను. మిగిలిన దంతయును 
పరీతిగానే యుండవలెను. 


356 యోగసర్వస్వము 
4. "పెవిధముగానే కూర్చుండి, రొమ్ము మీద రెండుచేతులను జోడించి, 


నమస్కారము చేయుచు, పైనపేర్కొనబడిన విధముగా నాచరించుచుండ 
వలయును. దీనిని ఏకలింగాసనమందురు. 


ర. ఏకలింగాసనమందుండి పాదములను చేతులను గూడ పైకి 
చాచవలెను. 


6. తొడలమీద నుండిన చేతులతో తలను చుట్టవలెను. 


7. పైవిధముగానే యుండి ఒకకాలిని మడతబెట్టి మోకాలిని 
నొసలుమీద తాకించవలెను. రెండవపాదమును పైకి జొచియే యుంచ 
వలెను. 


8. పిరుదులక్రింద అరచేతులనుంచి పాదములను పైకి జాచి 75°ల 
మీద నిలుపవలెను. 


9. పెవిధముగానే యుండి ముఖమును మోకాళమీద నిలుపవలెను. 


10. పైకి చాచిన పాదములను చేతులతో గట్టిగా పట్టుకొని, 
ముందునకు వెనుకకును ఊగుడు కుర్సీవలె నూగుచుండవలెను. వెనుకకు 
వెళ్లినపుడు భుజములు నేలకు తగులవలెను. హస్తబంధము శిథిలము 
కాకుండ నుంచవలెను. ముందునకు వచ్చినపుడు పిరుదులు పూర్తిగా 
నేలకు తగులవలయును. పాదములు 90ిలలో నిలుపవలయును. దీనిని 
డోలీ ఆసనమందురు. దీనివలన వీపునయందలఠి, పొట్టయందలి కండరములు 
బాగుగా సొగును. మేరుదండాసనములలో నిది చివరిది అయియున్నది. 


సశ్చిమతానము (పక్సిమోత్తానాసనము) 


ఈ యాసనము కోమలశరీరము గల స్త్రీలకు సులభముగా నుండును. 
యువకులకును వెన్నెముక గట్టిపడనివారికిని, పొట్ట ెరుగనివారికిని, 
శరీరమునందు క్రిందిభాగము పైభాగము సమముగా నున్నవారికిని, తొడలు 
లావుగా లేనివారి కిది వారములోపల స్వాధీనమగును. పైన వ్రాసిన లక్షణ 


హరఠయోగము - ఆసనములు 357 


ములు లేనివారు అర్భకాసనము, జానుశిరాసనము, మేరుదండాసనములు, 
అగ్నిసారముల నభ్య సించి, ఉదరవృద్దిని తగ్గించుకొని దీని నభ్యసించుట 
నుంచిది. కొందరు పాదములను చాచి, చేతులతో కాలి వేళను పట్టుకొని 
మోకాళ్లమీద వంగునంతవరకే యాచరింతురు. కాని జ్యే షి కాసనముతో 
ప్రారంభించి ముందునకు లేచివచ్చి మోకాలి మీద లలాట ముంచువరకు 
దీని పూర్ణమగు స్టితియై యున్నది. _ వెన్నెముక మెత్తబడి ఉదరము 
తగ్గినకొలది, అటు పిమ్మటగల స్థితులు స్వాధినమగును. పశ్చిమోత్తానము, 
హలాసనము, హస్తపాదాసనము - ఈ మూడును పేర్లమార్పుతో ఒకే 
యాసనమై యున్నవి. సశ్చిమోత్తానమందును, హస్త పాదాసనమందును 
శరీరము ముందునకు వంగును. రెండింటియందును పాదములకు కూడ 
శక్తి గల్గును. హలాసనమందు పాదములు మాత్రము తలవైపునకు సాగు 
చుండును. సైమూడింటియం దనేక భేదములు, మెట్లును గలవు. (క్రమ 
ముగా వాటి నన్నింటి నభ్యసించుటవలన విశేషఫలము గల్గును. నాడీ 
దోషములు తొలగుట కీ యాసనము లుత్తమసాధనములుగా యోగశా 
స్ర్రమందు వ్రాయబడినవి. యోగశాస్త్రమందు దీనివల్ల కలుగు లాభము 
లనంతములుగా వర్ణించబడినవి. ముఖము శరీరమునకు తూర్పుదిశయం 
దున్నది.ఈ వైపున నాసికలయందు, శ్వాససంచారముండును. వీపు పశ్చిమ 
భాగమందున్నది. యోగసిద్ది కుపయోగించు నట్టి సుషుమ్న, (బ్రహ్మనాడి 
మొదలగునవి పశ్చిమ భాగమందున్న వెన్నెముకలో నున్నవి. ఈ నాడు 
లయందు శ్వాస సులభముగా ప్రవేశించుటవలన దీని కీపేరు గల్లినది. 
సుషుమ్నలో వాయువు ప్రవేశించుట యోగసిద్ధియై యున్నది. అట్టిస్టితి 
సహజముగా నీ యాసనమువలన గలుగును. జఠరాగ్ని వృద్ధిచెందును. 
పొట్టయందలి (క్రొవ్వు, రోగపదార్థములు క్రమముగా హరించును. తగ్గును. 
దీని నభ్యసించుటవల్ల వృద్ధిచెందిన ప్లీహయకృత్తులు సహజస్టితికి చేరును. 
దీనివలన (పేగులయందలి (క్రిమి చలనము తగ్గకుండ నుండును. (పేగులు 
కదులుచుండుటవలన, భుజించిన యాహారము జ్లీర్ణమయి, అన్నరస మెక్కు 
వగా తయారగును. మిగిలిన వ్యర్థపదార్థము పెద్ద_పేగుగుండ బయటకు 
వచ్చివేయును. యకృత్తు (కాలేయము) బాగుపడుటవలన మందాగ్ని 
తొలగిపోవును. కాలేయముయొక్క దోషము వలన గలుగు వాంతులు 


తరరి యోగసర్వస్వము 


నిల్సిపోవును. _ దీని నభ్యసించుట వలన కటివాతము, కండవాతము 
మొదలగునవి తొలగును, బహుమూత్రము, మూలశంకవ్యాధులు కూడ 
నశించును. కటియందలి మాంసకండరములు, మూత్రాశయము, నడు 
మునందలి స్నాయువులు, జ్ఞానతంతువులు ఇవి ఉత్తేజితమై, తమ 
తమ కృత్యములను సక్రమముగా నిర్వ హించుచు, (క్రమముగా స్వాస్థ్యమును 
బొందును. మృత్యురూపమగు ఉదర వృద్దిని తగ్గించుట కిది రామబాణము 
వంటిది. ఉదరవృద్ధియే యనారోగ్యమునకు మూలమను సంగతి యందరికి 
తెలిసియె యున్నది. 


విధానము: 


దీనిని జ్యేష్టకాసనముతో (ప్రారంభించుట మంచిది. కొందరు చేతి 
(వేళ్లను పరస్పరము (గుచ్చి, బంధమేర్పరచి, దానిని పిరుదులకు తగిలించి 
ముందునకు వంగుటకు ప్రయత్నము జేయుదురు. ఇది కోమల శరీరముగల 
యువకులకు స్వాధినమగును. కఠినమగు పొట్టగలవారి కిది స్వాధనము 
కాకపోవచ్చును. వారుకూడ నగ్నిసారము నభ్యసించుట వలన ప్రయోజన 
ముండును, వెనుకనుండి ముందునకు లేచివచ్చిన పిమ్మట పలువిధములగు 
మెట్లు ఏర్పడియున్ననవి. 


1. నొసటి మోకాలుమీద నుంచుట, నాసికనుంచుట, నోటిని 
తాకించుట. 


2. చేతులయందరలి రెండవ మూడన (వేళ్లతో కాలిబొటన వేళ్లను 
పట్టుకొని మోచేతులను నేలమీద నుంచుట -- అరజేతులతో కాలి, వేళ్ల 
మీదుగా మణికట్టువరకు పోనిచ్చి, అరకాలిమధ్యలో పట్టుకొనుట, చేతి, వేళ్లను 
పరస్పరము (గుచ్చి పాదములకు తొడుగుట -- పై బంధమును వెనుకకు 
(త్రిప్పి పాదములకు తొడగుట, క్రమముగా ఒక చేతితో వేరొక చేతిని 
మోచేతివరకు పట్టుకొనుట, ముందునకు వంగిన శరీరమును వీపు మోకాళ్ల 
కానునటుల  తిరుగవేయుట -- మొదలగు భేదము లపారముగా నున్నవి. 
ఇవన్నియును వెన్నెముక ముందునకు బాగుగా వంగుట కుపయోగించును. 
ఒక మెట్టు స్వాధీనమయినచో పై మెట్టునకు సాధకుడు చేరగల్లుచుండును. 


హఠయోగము - ఆసనములు 359 
ఉగ్రాసనము 


పాదములు కలి సియున్న పశ్చిమతానమగును. పొదములు వెడల్పుగా 
నుంచినచో నుగ్రాసనమగును. ఇది శివునకు పీతికరమైన యాసనమై 
యున్నధ్ధి పశ్చిమతానము వల్ల కలుగు ఫలితములన్నియు దీనివలనకూడ 
కల్లును. ఇది బహు తీవ్రమైనది. పక్చిమతానమున కిది చరమస్థితి. 
సిద్దావస్థయై యున్నది. కాలి బొటన బ్రేళ్లను, చేతులయందలి రెండవ మూడవ 
వేళ్లతో గట్టిగా పట్టుకొని, పాదములను క్రమముగా వెడల్పుచేయుచు, 
గాలిని వదలి, మోచేతులను, ముఖమును నేలమీద తాకించి, కొద్దిసే సీపు 
స్థిరముగా నుండుట యుగ్రాసనమగును. సాధ్యమైనంతవరకు న 
వెడల్పుగా చేయవచ్చును. ముందునకు వంగునపుడు గజ్జలయందలి నాడుల 
యందు బాధగల్లును గాన ఆ ప్రదేశమందు నూనె మర్దనము జేసినను, 
నేర్పువారు ఆ నాడులను నొక్కి పట్టియున్నను బాధయుండదు. శరీరము 
సమస్థితిలో నున్నవారి కిది సులభముగా నుండును. నాభికి పైభాగము 
తక్కువగా నుండి, కాళ్లు పొడవుగా నున్నవారికి దుస్సాధ్యమగును గాని 
అసాధ్యము మాత్రము గాదు. నిలబడి నవ్‌ నీది మర్కటాసనమగును. 


మధ్యలో అర్హగజము దూరముండునటుల రెండు పాదములను చాచి, 
రెండుచేతులను మోకాళ్లకు [క్రిందుగా అడ్డముగా చాచి, రొమ్మును భూమి 
మీద నానించి మెడను చాచి ముందుకు చూచుచుండుట కూర్మాసన 
మగును. దీనివలన వెన్నెముక దృఢమగును. ఈ యాసనమువలన ఎనుబది 
వాతదోషములు నివృత్తియగును. వీర్యవృద్ధి కల్లును. శుక్లము ఊర్హ్వగతిని 
జెందును. శుక్లము బహిర్ముఖము కానేరదు. శరీరము బలము కలదగును. 


దశకంధరాసనము -- శివతాపము 


రెండుపాదములను నేలమీద చాచి, ఒక పాదముమీద రెండవ 
పాదము యొక్క మడమ నుంచి, కూర్మాసనమునందువలె, పాదములకు 


360 యోగసర్వస్వము 


మధ్యగా జొరబడి రొమ్మును నేలకానించి, చేతులతో కాలిగుత్తులను పట్టు 
కొనిన దశకంధరాసనమగును. దీనినే శివతాపాసనము అనికూడ పిలుతురు. 
శివునకు కోపము గర్లించి, శైలాసపర్వతము నెత్తబోయి దాన్నిక్రింద బడి 
నలిగిపోవుచున్న రావణాసురుని బోలియుండుటచే దీనికీ పేరు గల్లినది. 
దీనినే శివతాపాసన మని కూడ పిలుతురు. 


సర్వాంగాసనవర్గము 


ఈ వర్గమందు పాదము లర్రచంద్రాకారముగా తిరుగునట్టి యాస 
నము లుండును. ఈ వర్గము పవనముక్తాసనముతో ప్రారంభమయి 
హలాసనముతో పూర్తియగును. పవనముక్తాసనము, శోభాశయాసనము, 
ఉత్తానపాదాసనము, సర్వాంగము, ఊర్హ్వసర్వాంగము, క్షర్ణపీడము, హలా 
సనము మొదలగునవి - ఈ వర్గమందుండును. 


సవనముక్తాసనము 


భూమిమీద వెల్లికిల పరుండి, కుడిపాదమును పొడువుగా చాచి 
యుంచి, ఎడమకాలిని మోకాలు దగ్గర మడచి, రొమ్ముమీద అణచి పెట్టి, 
ల రెండుచేతులతో మోకాటిని నొక్కిపట్టి, కొంత -సీప్పుండి, 
గాలి పీల్ఫుకొనవల సి వచ్చినపుడు, చేతులబంధము నూడదీసి, చేతుల నిరు 
ప్రక్కల నునిచి, మడచిన పాదమును, క్రమముగా కిరి, 45ి మీద 
నిలువబెట్టి పాద్నాగమందు దృష్టినిలుపవలెను. ఇదేవిధముగా రెండవ 
కాలిమీదకూడ చేయవలెను. గ్లాసెడు మంచినీరు (త్రాగి దీనిని చేసినచో 
మలబద్దకము తొలగును. (ప్రేగులు శుద్రమగును. కాళ్ల బలహీనత, కాళ్లు 
చచ్చుపడుట, నరముల దౌర్చల్యము తొలగును. దీనిని కూర్చుండి కూడ 
చేయవచ్చును. ఎడమకాలి మడమన్థు గుదస్థానమందుంచి కుడిమోకాటిని 
నిలువబెట్ట, రెండుచేతులతో బిగించి, స్రరముగా నుండవలెను. ఇదేవిధముగా 
రెండవ పాదము మీదకూడ చేయవచ్చును. యోగులు దీనిని స్వరసాధ 
నకుపయోగించుకొందురు. ఈ యాసన సహాయమున శ్వాసను మార్చుచు 
దానిని స్వాధీనము జేసికొందురు. 


హఠయోగము - ఆసనములు 361 


ఉతాొనపొదాసనము 


భూమిమీద వెల్లికిల పరుండి, రెండుపాదములను క్రమముగా "పెకి 
ఎత్తి 90° మీద నిల్పి, గాలి పీల్చుకొని, మరల క్రిందకు దింపుచు 75, 
45° మీద నిలబెట్టుచూ, చివరకు గాలిని పూర్తిగా వదలి విశ్రాంతి తీసికొన 
వలెను. ఇటుల రెండు మూడు సార్లు చేయవలెను. ఇది మొదటి 
మెట్టు. ఇటు పీమ్మట (పారంభములోనే మోకాళ్లను మడచి, రొమ్ముమీద 
చేతులతో బంధించి, కొలది సేపు నిశ్చలముగా నుండి, గాలిని పీల్చి, 
పాదములను పైకి ఎత్తి క్రమముగా 90, 75%, 4కి డిగ్రీల మీద నిలుచు 
క్రిందకు దింపవలెను. దీనిని మూడుసార్లు చేయవచ్చును. లావుపాటి 
తొడలుగలవారికిది ప్రారంభములో పాదములను నిలువబెట్టుట, కష్టముగా 
నున్నను, సాధనమువలన సిద్ధించును. దీనివలన పెద్దగేగునందు చలనము 
గలిగి మలావరోధము తొలగును. గ్లాసెడు మంచినీరు త్రాగి చేసినచో 
(ప్రేగుల యందలి వాతము తొలగును. నాభిస్థానము శుద్దమగును. 
పాదములకు గమనశక్తి గలుగును. ప్రాణవాయువును క్రిందికి నడిపి అపా 
నమును బయటకు వెడలించుటయే దీని ముఖ్య ప్రయోజనముగా నున్నది. 
నేలమీద పిరుదులను అరికాళ్లను ఆనించి కూర్చొని, నిలబెట్టిన మోకా 
ళ్లను చేతులతో నొక్కిపట్టి కుడిముంజేతిని ఎడమచంకయందును, ఎడమ 
ముంజేతిని కుడిచంకయందును గట్టిగా నొక్కిపట్టియున్నచో, శరీరమునకు 
కొంతశక్తి, వేడియును గల్గును. చలివేయునపుడు జనులు సామాన్యముగా 
నీ స్టితియందే యుందురు. కొందరు పిరుదులను, పాదముల నపసవ్య 
ముగా అనగా కుడిపాదము నెడమవైపునను, ఎడమపాదమును కుడివైపున 
నుంచి పైననున్న యుత్తరీయముతో నడుమును మోకాళ్లను బంధించి 
కూర్చుందురు. దీనిని యోగశాస్త్రమందు శోభాశయాసన మందురు. 
ఇటుల కరార్చుండువారు పూర్వకాలమునం దెక్కువగాను, ఇప్పుడక్కడక్క 
డను కన్పించు చున్నారు. దీనివలన మనస్సున కేక్నాగత కల్లును. వాతము 
దరిజేరదు. ధ్యానమున కుపయోగించు స్థీతియునై యున్నది. కొందరు 
దీనిని సుఖాసనము అని కూడ (వ్రాసినారు. ఇది యోగశాస్త్రమందు 
మహాభేకనాసనమనియు, ఖేచర్యాసనమనియు ప్రసిద్దముగా నున్నది. 


362 యోగసర్వస్వము 
సర్యాంగము 


శరీరమందలి యవయవము అన్నింటికి పరిశమ గల్నును. అంగము 
లన్నింటికి రక్తము పుష్కలముగా లభించుటచే, సంపూర్ణమగు స్వాస్థ్యము 
చేకూరును గాన సర్యాంగమని "పేరు గల్లినది. ఇది శాంతమగు నాసనమై 
యున్నది. శీర్దాసనమందలి యుద్రేకత దీనిలో లేదు. దుర్చల శరీరమునకు 
బలము గల్గును. సన్ననివారు లావుబారుదురు. శీర్దాసనమువలన స్ట్రూల 
శరీరము తగ్గిపోవును. పాదములయందలి రక్తమును గుండెవరకు గాని 
మెదడువరకు గాని ప్రవహింపజేయు శీర్దాసన సర్వాంగములను అయిదు 
నిముషములతో +ప్రారంభించి ఇరువది నిముషములవరకు నిల్సినచో సంపూ 
ర్హమగు. ఫలితము లభించును. పైరెండు ఆసనములను చేయునపుడు 
(ప్రారంభములో కొంతకాలము వరకు గోడసహాయమును బొందుట 
మంచిది. స్వతంపత్రశక్తి గల్గిన పిమ్మట గోడను వదలిపెట్టవచ్చును. 
స్థూలకాయులు దీర్ణకాలము చేతులతోను, శిరస్సుతోను తమ శరీరమును 
మోయజాలరుగాన ఇతరా పేక్ష తప్పనిసరియై యున్నది. వెన్నెముక బాగుగా 
సాగి స్థిరముగా నుండుటకు ఉత్తానపాదాసనముతో ప్రారంభించి హలా 
సనము వరకు వెళ్లవచ్చు -- పద్దతి యొక్కటి ప్రసిద్దముగా నున్నది. 
ఆసనముల స్వరూసస్వభావాదులను పరికీలించినచో వాటియందు స్టిరమగు 
సిత, గత్యాత్మకస్టితి -- అను రెండు స్థితులు గోచరించును. ఆసనము 
యొక్క సంపూర్ణ స్వరూపము స్థీరస్టితి యనబడును. దీనిలో కదలిక 
యుండదు. ఇక రెండవదియగు గత్యాత్మక స్థితిలో చలనము (కదలిక) 
విశేషముగా నుండును. కనుక గత్యాత్మక స్థీతిననుసరించి, సర్వాంగహలా 
సనముల సాధనాక్రమము దిగువ వ్రాయబడుచున్నది. భూమిమీద వెల్లికిల 
పరుండి, చేతుల నిరుపక్కలయందుంచి, అరచేతులతో భూమిని నొక్కిపట్టి 
పొదములను వంచకుండ, మెల్లగా ముఖమువైపున కెత్తుచు, తల వైపునకు 
పోనిచ్చి, పాద్యాగములను నేలకానించి, కొద్ది సేపుంచి, మోకాళ్లను మడిచి, 
చెవులకానించి, తిరిగి పాదములను పూర్తిగా చాచి, పిరుదులను నేలమీదకు 
తీసికొనివచ్చి, పాదములను (క్రమముగా 90°, 75%, 4&5ి మీద నిల్పుచు, 
పూర్వ స్టితికివచ్చి విశ్రాంతి తీసికొనవలెను. ఈ విధముగా నయిదుసార్లతో 


హరఠయోగము - ఆసనములు 363 


ప్రారంభించి, పదిసార్హవరకు చేయవచ్చును. ఈ సాధనవలన శరీరము 
బాగుగా సాగును. _హలాసనసర్య్వాంగములు స్వతంత్రముగా చేయుటకు 
శక్తిగల్లును. ఈ క్రమమును బాగుగా _ పరిశీలించినవారికి సమరేఖమీద 
పాదములు అర్హచంద్రాకారములో ముందునకును, వెనుకకును ప్రయాణము 
చేయుచున్నటుల గోచరించును. ఇందువల్ల ఒకేసారి, ఉత్తానపాదాసనము, 
సర్వాంగము, హలాసనము, కర్ణ పీడము — అను నాలుగు ఆసనములు 
సిద్ధించును. _ కాలి బొటన ,బ్రేళ్లమీదనే దృష్టినిల్సియున్నచో, శరీరము 
తూలిపోకుండ నుండును. చెవులను మోకాళ్లు చేరునది కర్ణ పీడాసన 
మగును. మోకాళ్లు క్రమముగా చెవులను దాటి భూమిని తాకినచో, 
కర్ణ పీడాసనమునకు సిద్దావస్తయగును. దీనివలన, చెవిపోటు, చీముకారుట, 
చెవుడు, గవదబిళ్లలు, టాన్సిల్సు - మొదలగు వ్యాధులు పూర్తిగా తొలగి 
పోవును. ఈ (క్రమమందు హలాసనమును పాదములు చేరునపుడు 
చేతులతో తలను చుట్టవచ్చును లేదా పాదములవైపుకు పొడవుగా చాచి 
యుంచవచ్చును. హలాసనములో మోకాళ్లను నేలకానించినచో వెన్నెముక 
బాగుగా సాగును. నడుము దానికి సంబంధించిన మాంసకండరములు, 
స్నాయువులకు చైతన్యము గల్గును. పొట్టయందలి దోషములు తొలగును. 
ప్రహ యకృత్తులు దోషరహితములగును. హలాసనమందు నాభిని వెన్నై 
ముక వైపుకు లాగుచున్నచో వీర్యదోషములు తొలగును. హలాసనమందు 
పాదములను వెడల్పుగా చేయుటవలన అపానము బయటకు వెడలిపోవును. 
జానుశిరాసనమునందలి ఒకపాదమును మడిచి, జంఘామూలమునందుంచు 
భేదము లన్నింటి నభ్య సించవచ్చును. ఇచ్చట పద్మాసనము వెస్‌ మోకాళ్లను 
నేలకానించవచ్చును. ఈ స్థితి పొడవైనట్టియు సన్నని శరీరము గల్లినవారికి 
సాధ్యమగును. నడుము సన్నగాను, పొడవుగా నుండినవారికిని సులభ 
మగును. ఈ పద్దతులవలన వెన్నెముక, అచ్చటి స్నాయువులును బాగుగా 
సాగి రక్తము బాగుగా (ప్రవహించును. వెన్నెముక బాగుగా సాగుటయే 
హలాసనమునకు ముఖ్యమగు ప్రయోజనముగా నున్నది. నాగలిని పోలి 
యుండుటవలన దీనికి హలాసనమను పేరుగల్లినది. వీపుమీద గల 
మాంసకండరములు సాగుచు ముడుచుకొనుచుండును. కటివాతము, 


364 యోగసర్వస్వము 


నడుమునొప్పి తొలగిపోవును. హలాసన మభ్య సించుటవలన గుదస్థానము, 
ఉదరము, తొడల యందలి మాంసకండరములు మొదలగునవి శుద్దమగును. 
గుల్మము, చిరకాలము నుంచి నిలువ యున్న మందాగ్ని, మలబద్దకము 
మొదలగునవి పూర్తిగా తొలగిపోవును. ఈ యాసనమందు పొత్తికడుపు 
లోపలికి లాగబడి యుండుటచే మూూత్రవ్యాధులన్నియు నశించును. 
పేగులయందలి వాత కూడిక నశించును. వెన్నెముక సాగుటకిది 
యుత్తమసాధనముగా నున్నది. హలాసనము స్వాధినమయిన పిమ్మట 
పాదములను పైకి ఎత్తి నిలువబెట్టిన సర్వాంగాసనమగును. _ చేతులను 
వీపువైపున పొడవుగా చాచి యుంచవచ్చును. భుజములకు సమానరేఖలో 
పొడవుగా నిల్పవచ్చును. తలకు _ చుట్టవచ్చును, లేక మోచేతులవరకు 
నేలకానించి, అరజేతులతో నడుమును పట్టుకొని ముందునకు నెట్టు 
చున్నచో గడ్డము ఊొమ్మునకు నొక్కుకొనును. ఇందువలన కంఠమందున్న 
థైరాయిడుగ్గాండు (నికంఠమణి) వికాసము (చైతన్యము) గల్లును. ఈ 
(గంథినా శ్రయించుకొనియే శరీరమందలి అవయవములన్నియు నున్నవి. దీనికి 
స్వాస్ట్యమున్నచో మిగిలినవాటికి స్వాస్త్యము చేకూరును. ఇది కృశించినచో 
శరీరము కృశించును. ఇది వికృతాకారము ధరించినచో శరీరముకూడ 
విపరీతముగా పెరుగును. ఈ (గ్రంథి సహజస్థితిలో నున్నచో శరీరమునకు 
సంపూర్ణమగు నారోగ్యము లభించును. చేతుల స్టితులననుసరించి దీని 
కనేక పేర్లు గల్గినవి. శరీరముతో బాటు చేతులను పైకి ఎత్తి యుంచినగాని 
తొడలమీద సెట్టినగాని నిరాలంబాసనమగును. 


సర్వాంగాసనమందు 90లో నిల్పియుండవలెను. గడ్డము తొమ్మును 
నొక్కుచుండవలెను. దృష్టిని కాలి బొటనవేళ్లమీదగాని నాభియందుగాని 
నిలుపవలెను. రొమ్ముమీద కండరములు విపరీతముగా గలవారికి ప్రారంభ 
ములో కష్టసాధ్యముగా నుండును. క్రమముగా రక్తము (ప్రవ హించుటవలన 
సాధ్యమగును. నిలువుగా ఉన్న పాదములను ఏటవాలుగా చాచి, 
అరచేతులతో పిరుదులను గాని నడుమునుగాని పట్టుకొని యున్నచో తొడ 
లకును, నడుమునకు బలము గల్లును. పాదములను నిలువుగా చాచి 
యుంచిన  నూర్ద్వసర్వాంగమనియు, పద్మాసనము వేసి యుంచినచో 


బూరయోగము - ఆసనములు 365 


సర్వ్యాంగమనియు కొన్ని [గ్రంథములలో వ్రాయబడినది. పాదములను 
స్వేచ్చగా నిలుపగల్గినచో, పలువిధములగు స్థితులను తయారుచేయవచ్చును. 
పాదములను వెడల్పుగా జేయుచున్నచో, అపానము బయటకు వెడలును. 
ఇందువలన మూలశంక మొదలగు వ్యాధులు తొలగును. గుండెజబ్బులు 
గలవారు కొంతకాలము విపరీతకరిణి నభ్యసించి, పిమ్మట సర్వాంగమును 
చేయవలెను. ముద్రాప్రకరణములో విపరీతకరిణిని గూర్చి వ్రాయబడి 
నది. విపరీతకరిణి నభ్యసించుట వలన గుండె జబ్బులు, హిష్టీరియా, 
ఉన్మాదము, చలచిత్తము మొదలగు వ్యాధులు పూర్తిగా తగ్గుచుండుట 
సర్వజనవిదితమై యున్నది. విపరీతకరిణియందు జిహ్యాబంధము మిక్కిలి 
సహాయకారిగా నుండును. ఈ విషయము మరువరానిదియై యున్నది. 
సర్వ్యాంగాసనమందు పద్మాసనము వేయుటవలన వీర్యము, వీర్యకోశము 
వీర్యసంబంధమగు నాడులు నిర్దుష్టములగును. ఇందువలన స్వప్నస్టలనము 
మొదలగునవి తొలగును. సాధకుడు నిలుపగల్షినంత వరకు శరీరమును 
నిల్పిగాని లేక నేర్పువారు నిర్ణయించిన గడువు వరకుండి, క్రిందికి దిగున 
పుడుగాని పాదములను తలవైపునకు వంచియుండి, పిరుదులను మెల్లగా 
భూమికి దింపినచో, శరీరము తూలిపోకుండ నుండును. పాదములు 
90 మీదకు వచ్చి. నిలువబడును. పీమ్మట క్రమముగా 75, 4రొ 
మీద గాలిని పీల్సిగాని, గాలిని వదలిగాని పాదములను నిలువబెట్టి అవి 
వణకు చున్నపుడు నేలకానించి విశ్రాంతి తీసికొనవలెను. ఇప్పుడు పదిసార్లు 
దీర్ణశ్వాస చేయవచ్చును. లేక తటాకీము ద నభ్యసించ వచ్చును. పిమ్మట 
సర్యాంగమందు విశేషముగా రక్తకూడికవలన మొద్దుబారిన భుజకండరము 
లకును, కంఠమునకును చైతన్యము గల్లుటకు మత్సాసనము చేయనగును. 
సర్వాంగాసనము నభ్యసించుటవలన శరీరమందు యౌవనము స్థిరముగా 
నుండును. మనస్సునకు శాంతి కలుగును. దృష్టి నిర్మలమగును. 
శరీరమందలి రోగములన్నియు తొలగిపోవును. హృదయమునకు విశ్రాంతి 
గల్గును. పాదములయందలి రక్తము హృుదయమునకును, శ్యాసకోశముల 
లోనికిని చేరుటవలన శుద్దమగును. చర్మవ్యాధులు తొలగును. తలనొప్పి, 
కంఠమందలి శేషము తగ్గును. నికంఠమణి శుద్ధమగుటవలన శరీరమునకు 


366 యోగసర్వస్వము 


సంపూర్లమగు నారోగ్యము లభించును. బాలురు, వృద్దులు, స్త్రీలు, 
హ్‌ 
రుషులు, దుర్చలులు, రోగులు మొదలగు వారందరును దీని నభ్య సించి, 
ంపూర్తమగు నారోగ్యమును బొందవచ్చును. 
(at) 


వక్రాసనవర్గము 
"ఓ 


టో 


AS 


ఈ వర్గునందు వెన్నెముక నిరుప్రక్కలకు త్రిప్పునట్టి యాసనము 
a (C9) 
లుండును. దీనివల్ల ప్రక్క 'టుముకలు, చెన్నెముక -- ఇవి తమకాఠిన్యమును 
వదలి పెట్టి, న్యాస్ట్యమును బొందును. వెన్నెముకను ముందుకు వెను 
కకును ప్రక్కలకును వంచినచో దానికి సహజసొందర్యము, స్వాస్థ్యములు 
చేకూరును. ఇది మూడవ (చరమ) స్టీతియై యున్నది. 


సమకోణాసనము, వక్రాసనము, మారిచాసనము, అర్హమత్స్యేంద్రము, 
పాదమత్స్యేంద్రము, పూర్ణమత్స్యేంద్రము, సపాదసంపూర్ణ మత్స్యేంద్రము 
మొదలగునవి ప్రధానముగా నున్నవి. 


సవుకోణాసనము 


నేలమీద కాళ్లు చాచి కూర్చొని, అరచేతులను తొంట్లకు ప్రక్కన 
నేలమీద గట్టిగా నొక్కిపట్టియుంచి, మోచేతులను వంచకుండ నుంచ 
వలెను. చాచిన పాదములను గట్టిగా బిగించి, పిరుదులకు సమ రేఖలో 
మధ్యలో నిలుపవలయును. దీనిని వాడుకభాషలో కత్తి పీటవలె నుండుటచే 
కత్తి పటాసనమందురు. దీని నభ్యసించుటవలన పాదములకు శక్తి గల్లును. 
శ్యాసకోశములు, చేతులు బలిష్టములగును. ఈ యాసనమును రెండు 
సార్లు చేయవచ్చును. వెంటనే కపాలభాతి చేసినచో నాల. గల్గును, 


వక్రాసనము : 


ఇది మత్స్యేంద్రాసనమునకు మొదటి మెట్టు అయియున్నది. స్థూల 
శరీరుల కిది సులభసాధ్యముగా నుండును. నేలమీద పాదములను చాచి, 
కూర్చొని, మొదట ఎడమకాలిని మడచి, నిలువబెట్టి, మడమను, చాచిన 


హఠరయోగము - ఆసనములు 367 


కాలిమోకాలి దగ్గరగాని, అండముల కానుకొనునట్లుగా గాని యుంచి, 
శరీరము యొక్క పైభాగమును, ఎడమవైపునకు పూర్తిగా త్రిప్పియుంచి, 
ఎడము భుజమును చూచుచుండవలెను. నిలువబెట్రన మోకాలిమీదుగా 
కుడిచేతిని వంచకుండ నేలకానించి ఎడమచేతిని ఎడమ పిరుదునకు జానెడు 
దూరముగా నుంచి, స్థిరముగా నున్నచో వక్రాసనము అగును. ఇదేవిధముగా 
రెండవవైపున కూడ “యవలెను. Fe 


మారీచాసనము 


నేలమీద కాళ్లు చాపి కూర్చొని, కుడిపాదమును మడిచి, అండముల 
కానించి నిలువబెట్టి, మోకాలిని ఎడమచంకలోనికి నొక్కి లాగుచు, ఎడమ 
చేతిని మోకాలికి ముందుగా నెడమకు త్రిప్పి, కుడిచేతితో వీపుమీదుగా 
ఎడమచేతిని పట్టుకొని దృష్టిని ఎడమప్రక్కకు త్రిప్పవలెను. ఇదేవిధముగా 
రెండవవైపున కూడ చేయవలెను. 


అర్హమత్స్యేంద్రాసనము 


భూమిమీద రెండుకాళ్లను చాచి, ఎడమకాలి మడమను కుడికాలి 
పీరుదునకు (పక్కన గట్టిగా నానించి, కుడిపాదమును ఎడమమోకాలికి 
వెలుపలి భాగమున నిలువబెట్టి, ఎడమచేతిని కుడిమోకాలికి వెలుపలగా 
తీసికొని వచ్చి కుడిపాదమును పట్టుకొనవలెను. అప్పుడు కుడిచేతిని 
ఎడమగజ్జలలోనికి వెనుకగా తీసికొని వెళ్ళి దృష్టిని కుడిభుజము వైపునకు 
త్రిప్పవలెను. మడతబెట్టిన పాదము మోకాలు జరుగకుండా గట్టిగా నేలకాని 
యుండవలెను. ఇటుల రెండవ వైపున గూడ జేయవలెను. 


పాదమత్స్యేంద్రము 


పైన వ్రాయబడిన విధానములో నిలువబెట్టిన పాదమును క్రమముగా 
ఎడమతొంటి దగ్గరకు లాగి, మోకాలిని చంకలోనికి లాగియుంచవలెను. 
ఎడమచేతితో ఎడమ మోకాలిని, గజ్జలయందున్న కుడిచేతితో కుడిపాద 
మును, చీలమండకు “పైభాగమున బట్టుకొని, దృష్టిని కుడిభుజము వైపునకు 


368 యోగసర్వస్వము 


త్రిప్పుచు గాలిని వదలి స్టీరముగా నుండవలెను. రెండవవైపున గూడ నిదే 
విధముగా నుండవలెను. అర్హమత్స్యేంద్రాసనముకం కె పాదమత్స్యేంద్రము 
కొంత కఠినముగా నుండును. 


పూర్ణమత్సే ంద్రాసనము 


అర్హమత్స్యేంద్రాసనములో గజ్జల దగ్గర నుంచు పాదమును బొడ్డుకు 
దగ్గరగా నుంచి, మిగిలిన క్రమమంతయు పైవిధముగానే చేయవలెను. 


సపాద సంపూర్ణ మతే [0ద్రము 


ఇయ్యది పాదవముత్స్యేంద్ర, పూర్ణమత్స్యేంద్రముల సమ్మేళన స్వరూపమై 
యున్నది. కొలది విశేషమిందు గన్పట్టుచున్నది. పాదమత్స్యేంద్రమందు 
చీలమండకు పైభాగమును పట్టుకొనిన చేతితో నెడమకాలి మడమను 
పట్టుక" నవలను. "పైన (వాయబడిన (క్రమమందు ఒకదానికంట మరొక 
మెట్టు తరతనుభాగములతో నున్నవి. ఇవి దుస్సాధ్యములుగా నున్నచో విశేష 
శ్రమకోర్చి 'ప్రయత్నించినచో సిద్దిని బొందవచ్చును. 


ఫలితము: య 


ఈ యాసనము నభ్య సించుటవలన జరరాగ్నీ బాగుగా (ప్రజ్వలించును. 
అసాధ్యములగు వ్యాధులు సైతము సులభముగా నశించును. కుండలినీ 
శక్తి స్వయముగా మేల్కొని, మస్తిష్కమున కొక విధమగు చైతన్యమును, 
ఆనందమును గలిగిందును. తాలుమూలమునం దూరు లాలాజలమును 
స్టరముగా నుంచును. దీని నొక్కదాని నభ్యసించుటవల్లనే వీపు, పొట్ట, 
మెడ, బాహువులు, నడుము, పొత్తికడుపు, వక్షస్థలము - వీటి యందలి 
స్నాయువులు సాగును. పొట్టయందలి వ్యాధులన్నియు నశించును. కడుపు 
నొప్పి, ఆమవాతము, పరిణామశూల, (పేగుల యరుపులు మొదలగు 
నవి సమూలముగా నశించును. (పేగులు, మూత్రాశయము - ఇవి 
ముడుచుకొనుటవలన వీటియందలి దోషములు తొలగును. అతిసారము, 
గ్రహణి, మలావరోధము, రక్తదోషములు, కాసశ్వాస వాతరోగములు, మేధో 


బాధయోాగము - ఆననములు 369 


వృద్ధి, ఆంత్రవృద్ధి, సప్రధాతుదోషములు పూర్తిగా తొలగి సంపూర్ణమగు 
స్వాస్థ్యము లభించును. సుఖరోగముల కిది అమోఘా స్త్రమువంటిది. కనుక 
స్వాస్ట్య్రప్రాప్తికై దినిని తప్పక సాధించవలెను. 


హంసాసనవర్గము 


ఈ వర్గమునందు ప్రధానముగా సర్పమండూకగతులు, హంసాసనము, 
మయూరభేదములు, లోలాసనము, కౌండిన్యాసనము, గాలవాసనము మొద 
లగునవి యుండును. వీటి నభ్యసించుటవలన కొలది కాలములో శరీరమందు 
విశేషమగు మార్పు గల్గును. విద్యుత్తువాహమువలె శరీరమందు రక్తము 
ప్రవహించును. జఠరాగ్ని తీవమగును. గుల్మము, జలోదరము మొదలగు 
సకల రోగములను పోగొట్టును. వాతపిత్త కఫములను, ఆలస్యమును 
(సోమరితనము) నివృత్తిజేయును. అధికభోజనము, మాడిన అన్నము, 
ఉడికిఉడకని భోజనము మొదలగు నాహారములను వెంటనే జీర్ణింప 
జేయును. విషదోషములను హరించును. మూత్రాశయము, నాభిస్థానము - 
వీటిమీద వత్తిడి గల్లుటచే మూూత్రదోషములు తొలగును. వీని నెక్కువసేపు 
అభ్యసించి యోగులు దూర శవణశక్తిని నాధింతురు. చెవుడు మొదలుగాగల 
కర్ణదోషములు తొలగును. శరీరము తేలికగా నుండును. ఎక్కువ 
సేపు చేయబడు, సర్వాంగ, విపరీతకరిణి, శీరాసనములకు పిమ్మట వీటి 
నభ్య సించుటవలన విరుద్దమగు దిశలో సంచారము జేసిన రక్తపవాహము 
స్వస్థానమునకు జేరును. వెంటనే విశ్రాంతి లభించును. నిత్యము దీని 
నభ్య సించుచున్నచో, నభివృద్దిచెందిన యకృత్తు ప్రీహములు (క్రమముగా 
సహజస్టితికి వచ్చును. మయూరవర్గ మభ్యసించునపుడు యకృత్తు 
ప్రహముల కుత్తేజనము గల్లుటచే శారీరకమగు బలహీనత, సోమరితనము 
మొదలుగాగలవి వెంటనే తొలగును. (పేగులయందు వాతము కూడు 
కొనదు. చేతులకు గొప్ప శక్తి గల్గును. కొద్దిసమయములో నెక్కువ 
గుణమిచ్చు నాసనములలో నిది రెండవది అయియున్నది. మొదటిది 
వృక్షాసనముగా నున్నది. మయూరాసనమునందు స్టరముగా నుండు శక్తీ 
గల్లుటకు మొదట సర్పమండూకగతుల నభ్య సించవలెను. ఈ రెండింటిని 


370 యోగనర్వన్త్వము 


నేర్పువారు ప్రత్యక్షముగా చేసీ చూసించినగాని బోధపడవు. అయినను 
బిజ్ఞాసువులక్‌ "రకు ప్ర్రాయబడుచున్నవి. 


ముందూకగతి 


చతురంగాసనము మీద స్టరముగా నుండి, గాలిని బిగించి, కప్ప 
ముందుకు దుముకునటుల దూకుచుండవలెను. ముందు వెనుకలకు 
దూకునపుడు జానెడు దూరము కంటె నెక్కువ దుముక గూడదు. 
ముఖమును కొంచెము పైకి ఎత్తి యుంచినచో, నేలకు తగులకుండ 
నుండును. అరచేతులు కాలి వేళ్లు మాత్రము నేలమీద ఆనియుండవలెను. 
దీనివలన శరీరము తేలికగా నుండును. మయూరాసనము మీద స్టిరముగా 
నుండగల్లును. 


సర్పగతులు 


ఇవి సర్పభేదముల ననుసరించి పలువిధములుగా నున్నవి. ఈ 
నడకలవలన వెన్నెముక బాగుగా సాగును. భుజించిన యన్నము వెంటనే 
జీర్ణమగును. ఇవి సామాన్యముగా మామూలు పాములు, (త్రాచులు, జెట్టీ 
మొదలగువాటీ గతులవలె నుండును. 


1. చతురంగాసనము వేసీ ముందుగా నెడవుచేతి మీదకు నొరిగి, 
యెడమకాలిని కుడి మోకాలికి (క్రిందగా నడ్డముగా పొడవుగా చాచ 
వలెను. అపుడు శరీరమంతయు నెడమచేతి ముంజేతి మీద నాధారపడి 
యుండును. పిమ్మట కుడిచేతిని మోజేతిని బాగుగా మడచియే యుంచి, 
జానెడు ముందునకు జరిపి, తిరిగి కుడిపాదమును ఎడమకాలి పాదము 
దగ్గరకు జేర్చి వతురంగాసనము మీదకు రావలయును. ఇటుల చేతు 
లను ముందుకు జరుపుచున్నచో శరీరము ముందుకు సాగుచుండును. 
అడ్డముగా జాచిన పాదమును పూర్తిగా సమరేఖలో నిలుపవలయును. 


2. అడ్డముగా జాచిన మోకాలిమీద ముఖమును తాకించుచుండ 
వలెను. మిగిలినది పైవిధముగానే చేయుచుండవలెను. 


హధయాగము - ఆననములు 371 


3. చాచిన ఎడమ పాదమును కుడిచేతితో పట్టుకొనవలెను. ఇటుల 
కుడిపాదమును జాచినచో, నెడమచేతితో పట్టుకొనవలెను. _ వీటివలన 
వెన్నెముక బాగుగా సాగును. _పాదము(కాళ్లుల యందలి కండర 
ములు గట్టిపడును. బాగుగా పెరిగిన పొట్ట సాగుచు తగ్గిపోవుచుండును. 
శరీరమునకు గొప్ప శక్తిగలుగును. 


చతురంగాసనము వేసి, రెండు ముంజేతులను వెనుకకు తిప్పే, 
నేలమీద గట్టిగా నొక్కిపట్టియుంచి, మోచేతులను దగ్గరగా జేర్చి, వాటిమీద 
నాభిస్థానముంచి, ముందుకు చూచుచున్నచో హంసాసన మగును. ఇది 
వమయూరాసనమునకు వ్రారంభదశయ్డై యున్నది. ఇచ్చట స్రరముగా 
నుండగల్లినచో మయూరాసనము నభ్యసించవచ్చును. దీనియందు కాలి 
బొటన, వేళ్లు భూమిమీద ఆనియుండును. 


మయూరాసన _బేదములు 


1. హంసొసనము వేసి, ముందుభాగమున ముఖము క్రింద స్థిరముగా 
నుండుటకై దిండునుంచవలెను. మెల్ల మెల్లగా పాదములను గట్టగా 
బిగించి, పైకి ఎత్తి స్థిరముగా నుంచి, ముఖమును గూడ కొంచెము సెకి 
ఎత్తి శరీరమును స్థిరముగా సమరేఖలో నిల్పవలెను. శరీరము తూలునపుడు 
ముఖమును దిండుమీద నుంచవలెను. అర నిముషముతో (ప్రారంభించి, 
మూడు నిముషములవరకు దీని నభ్య సించవచ్చును. 


2. సమరేఖలో నున్న యపుడు పాదములను పంగటించుచు, దగ్గరకు 
చేర్చుచుండవచ్చును. ఇటుల మూడు నాల్లు సార్లు చేయవచ్చును. 


3. రెండు పాదములను గట్టగా బిగించి, పైకీ బాగుగా నెత్తి స్రరముగా 
నుండిన ఊర్హ్చ్వ్యమయూర మనబడును. నాభిస్తానము మోచేతుల మీద 
నుంచి కొంచెము లేచియుండును. భుజములు, అరచేతుల శక్తిమీద 
శరీరము నిల్సియుండును. 


372 యోగనర్వున్వము 


4. మయూరాసనమును సేబిలుమీద వేసి, కాళ్లను [క్రిందకు (వేలాడ 
వేసియుంచినచో, తోకను (పింఛము) క్రిందకు వేలాడవేసి, చెట్టుమీదగాని, 
గోడమీదగాని నిల్చిన నెమలిని బోలియుండును. మొట్టమొదట కేబిలు 
మీద నభ్యసించిన స్టూలకొయులకు ఉదరము గలవారికి కూడ తేలికగా 
స్వాధీనమగును. సమరేఖలో శరీరమును బిగించి, మోచేతులమీద స్తిరముగా 
నిల్పటయే నీ వర్గునందు ముఖ్యముగా గమనించతగియున్నది. 


మయూరాసనము చేసి, దండముగా జాచియుంచిన పాదములతో, 
పద్మాసనము వేసి, శరీరమును సమరేఖలో నిలియున్నచో లోలాసన 
మగును. దీనివలన వీర్యము స్టిరమగును. 


కౌండిన్యాసనము 


ఇది కౌండిన్యమహర్షిచే నిర్మించబడినదిగాన దీని కీ పేరు గల్లినది. 
దీనినభ్య సించుటవలన కుండలినీ విజ్బంభణము జరుగును. మయూరాసన 
గుణములన్నియును దీనివల్ల గలుగును. మొదట చతురంగాసనము 
వేసీ ఎడమ మోకాలిని కుడి మోచేతిమీద యుంచి, జాచిన కుడి 
కాలును మయూరాసనమందువలి సమరేఖకంట కొంచెము పైకి ఎత్తి 
మోచేతుల సహాయముతో మధ్యలో శరీరమును నిలుపవలెను. ముఖము 
కొంచెము ముందునకు వంగియుండవలెను. ఇటుల రెండవ వెపున గూడ 
నభ్య సించవలెను. 


గాలవాసనము 


ఇయ్యది గాలవ మహర్షిచే కని పెట్టబడినదిగాన నా మహర్షి పేరనే 
ప్రసిద్దిని బొందినది. దీని నభ్యసించుటవలన దేహము తేలిక యగును. 
వెన్నెముక దృఢమగును. కౌండిన్యాసన గుణములన్నియు దీనివల్ల గూడ 
లభించును. మొదట నిలువబడి, ఎడమహాదమును మోకాలు దగ్గర 
నుడచి, మడమను కుడికాలి గజ్జలయందు పెట్ట, కొంచెము ముందునకు 


హఠయోగము - ఆసనములు 373 


వంగి, మడచిన ఎడమ మోకాలిని ఎడమచంకయందును, ఎడమ పాదము 
యొక్క ముందరి భాగమును కుడిచంకయందును గట్టగా నిల్సి, రెండు 
అరచేతులను రొమ్ము వెడల్పున భూమికానించి, మోచేతులమీద నాభి 
నుంచి ముఖమును బాగుగా ముందునకు వంచి, కుడిపాదమును పెకి 
చాచి, మయూరాసనము వలె స్థిరముగా నిలువవలెను. ఇందులో ఒక 
పాదము నూర్ద్వముగాను, ముఖము ముందునకు వంగియు నుండును. 
అనగా శరీరము ఏటవాలుగా నుండును. 


దీరాసనవరము 
అమె hy 


ఈ వర్గమునందు తలకక్రిందకును, పాదము లూర్హ్వముగా నుండును. 
పాదముల యందలి రక్తము శిరస్సులోనికిని, అరచేతులలోనికిని తల క్రిందుగా 
ప్రవహించును. ప్రతివర్గునందు ప్రారంభములో నుండిన యాసనములను 
బాగుగా నభ్య సించుటవలన ప్రధానమగు నాసనమును సులభముగా సాధించ 
గలుగును. ఈ వర్గునందు తల కిందుగా నుండునట్టు యాసనములు -- 
వృక్షాసనము, ఫణీంద్రాసనము, వజోణిముద్ర, శీర్దాసనభేదములు మొదలుగా 
గలవి యుండును. ఈ వర్గమందలి యాసనములు రక్తమును శుభ్రముగా 
జేయునట్టివిగా నున్నవి. వృక్షాసనము, ఫణీంద్రాసనము, వజోణిముద్ర -- 
ఇవి మూడును శీర్దాసనమునకు ముందుగా నభ్యసించ వలెను. వీటివలన 
శరీరమందలి రోగములు తొలగి నాడులు శుద్దములగును. శీర్దాసనము 
నెక్కువ సేపువరకు నభ్యసించుటకు మార్గమేర్సడును. ఈ మూడింటిని 
అరనిముషముతో (ప్రారంభించి మూడునిముషముల వరకు అభ్యసించ 
వలెను. వీటి నభ్యసించునపుడు రక్తము గొప్ప వేగముతో తలక్రిందుగా 
(పవహించును. తిరిగి నిలువబడినపుడు కూడ రక్తము పాదముల వైపునకు 
వేగముగా పరుగెత్తును. పై యాసనములకు ప్రారంభమందును, పిమ్మటను 
భస్త్రిక, కపాలభాతి (తలను పైకి ఎత్తుట) - వీటినభ్యసించినచో రక్తము 
బాగుగా (ప్రవహించును. పై యాసనములు చేసి నిలువబడినపుడు 
కపాలభాతిని ఉడ్యాణబంధముతో గూడ కలిపి జేసినచో రక్తము పూర్తిగా 
క్రిందకు దిగును. పిమ్మట భస్త్రికను జేయుట యుత్తమమగు మార్గముగా 


374 __ యోగనర్తన్యము 


నున్నది. ఈ పద్ధతి ననుసరించుటవలన శీరాసనమువలన గలుగు 
బాధలు ప్రమాదములు తొలగును. మిగిలిన విశేషములు శీర్హాసనము దగ్గర 
(పాయబడును. పైన వ్రాయబడిన యాసనములు మూడును గృహస్తులు 
నిత్యము తప్పక అభ్య సించనల సీనదిగా యోగశాస్త్రమందు వ్రాయబడినది. 


వుక్షాసనము 
యి 


ఈ మూడు ఆసనములను గోడసహాయముతో స్వతంత్రముగాగాని, 
ఇతరుల సహాయముతోగాని నభ్య సించుటవలన ప్రమాదము లుండవు. అర 
చేతులను నేలమీద గట్టిగా నానించి మోచేతుల దగ్గర వంచకుండ 
చేతులను పొడవుగానే యుంచి, రెండు పాదములను మెల్లగా పైకి ఎత్తి 
గోడమీద వేసి, శరీరమును నిక్కబెట్టి స్థిరముగా నుండిన వృక్షాసనము 
అగును. ఇందులో తల క్రిందువైపుగానే యుండవలెను. మెల్లమెల్లగా 
గాలిని పీల్చి వదలుచుండవలెను. పాదముల యందలి రక్తము చేతులవైపుకు 
పూర్తిగా దిగినపుడు పాదములు తేలికగా యుండును. అపుడు రెండు 
పాదములను మడిచి కొలదికేపు స్థిరముగా నుండి పాదములను నేలమీద 
మోపి గోడనానుకొని వతహుకే. పైన వ్రాయబడిన ప్రాణాయామముల 
నభ్య సించవలెను. ఇందులో సాం వంగకుండ స్టిరముగా చేతులు 
ఉన్నచో ప్రమాదము గలుగదు. ఇది ముఖ్యముగా గమనించదగినదిగా 
నున్నది. 


ఫణీంద్రాసనము 


పైవిధముగా గోడ సహాయముతో రెండుచేతులతో స్థిరముగా నిలువ 
బడియుండి గరుడాసనమునందువలె రెండుకాళ్లను -సెనవే సికొని యుండుట 
ఫణీంద్రాసన మనబడును. తోకతో చెట్టుకొమ్మకు చుట్టుక్‌ "ని తల వైపు 
భాగమును క్రిందకు oss యుండు కొండచిలువను “బోలియుండుట 
వలన దీనికి ఫణీంద్రాసనమను శే పరుగల్లినది. దీనివలన వృక్షాసన, గరుడాసన 
గుణములు లభించును. ఇందులో పాదములకు విశేషముగా శక్తి లభించును. 
మిగిలినదంతయు “పెవిధముగా నుండును. 


హిఠయోాగమయు * ఆననములు 375 
వజోణిముద్ర 


ఇందులో తలను మాత్రము పైకి ఎత్తి యుంచవలెను. మిగతా 
క్రమముంతయు వృక్షాసనమునకు వలెనుండును. దీని నభ్యసించుటవలన 
వక్షఃస్థలమునకు, గుండెకు గొప్పు శక్తి గలుగును. కంఠనాడులకు రక్తము 
పుష్కలముగా లభించును. తక్కువ సమయములోపల నెక్కువ శక్తి నిచ్చు 
నాసనములలో నీ మూడును మొట్టమొదట లెక్కించదగినవిగా నున్నవి. 
ఈ మూడింటి నభ్యసించి శీర్దాసనము మొదలుబెట్టినచో ప్రమాదములు 
లేకుండ నుండును. పెద్ద మెదడుకు చేరిన రక్తము అనాయాసముగా 
క్రిందకు దిగివచ్చును. కనుక నీ మూడింటిని మొదట నభ్య సించుట 
మరువరానిదిగా నున్నది. 

గీరాసనము 


లచ 
సీర్దాసనములలో పెద్ద మెదడు ముందున్న పినీలు, పిట్యూటరీ (గంథు 
లకు తగినంతగా రక్తము లభించును. ఇందువలన జ్ఞాపకశక్తి వృద్ధ్దిచెందును. 
రక్తము పాదములనుండి శిరస్సువరకును, శిరస్సునుండి తిరిగి పాదముల 
వరకును (ప్రవహించుటవలన శరీరము శుద్ధమగును. _ రక్తదోషములు 
తొలగును. నాడులకు బలము చేకూరును. శీర్దాసనము చేయునపుడు 
ముఖ్యముగా గమనించదగిన విషయములు దిగువ వ్రాయబడుచున్నవి. 


1. శక్తియున్నను ప్రారంభములో కొలదిసమయము వర కభ్యసిం 
చుట మంచిది. దుర్చలమగు మస్పిష్కము గలవారు రక్తవేగమును 
భరించ జాలరు గాన పదునైదు సెకనులతో ప్రారంభించి క్రమముగా 
సమయమును పెంచుటవలన ఎట్ట బాధ యుండదు. రక్తము దిగునపుడు 
చీమలు పాొకినటులను, చెమట కారుచున్నటులను, సూదులతో పొడిచిన 
టులను గోచరించును. రక్తము దిగుచున్నటుల భావించినచో మనస్సున 
కానందము, స్థిరత్వము మొదలగునవి గల్గును. క్రమముగా నర్రగంటవరకు 
పెంచవచ్చునని యోగులు నిర్ణయించిరి. అప్పుడుగాని గీర్దాసనమువలన 
సంపూర్ణమగు ఫలితము లభించదని వారి యనుభవమై యున్నది. సాధకుని 


376 యోగనర్వస్త్వము 


శరీరపరిసితి ననుసరించి, న్యూనాదిక భావము లుండవచ్చును. జామువరకు 
నబ్య సించదగినది విపరీతకరిణియని యోగశాస్త్రమందు వ్రాయబడినది, 
ఇది శీర్దాసనమునకు బిన్నమగు _ స్టితియైయున్నది. సర్వాంగాసనమును 
కొంత జార్చి చేతుల సహాయముతో శరీరమును నిలబెట్టినచో, విపరీత 
కరిణియగునని, ఘేరండసం హితలో స్పష్టముగా వ్రాయబడినది. చేతులను 
వంచకుండ పొడవుగా నుంచి, శరీరమును తలక్రిందుగా నిలుపుట వృక్షాసన 
మగును. శిరస్సుగాని, పెద్ద మెదడునుగాని నేలమీద మోపి తల కిందుగా 
నిలబడుట శీరాసనమగును, దీనిని కపాలాసనము అనియు నందురు. ఇటుల 
నీ యాసనములన్నియును పరస్పరము విలక్షణముగానే యోగశాస్త్రమందు 
వర్ణించబడినవి. పారకు లీ భేదములను జ్ఞప్రీయందుంచుకొందురు గాక! 


2. యోగులు శీర్దాసనమునకు ముందును వెనుకను భస్త్రిక, కపాల 
బాతి, సింహాసనము, అగ్నిసారము - అను నీ నాలుగు (పాణాయామముల 
నభ్యసింతురు. వీటి నభ్యసించుటవలన రక్తము వెంటనే దిగునని వీరి 
యనుభవమై యున్నది. కొందరు ప్రత్యాహారముతో గూడిన శవాసనము 
నభ్య సించుచున్నారు. ప్రత్యాహారము కుదురనిచో శవాసనమువలన సంపూ 
న్రమగు ఫలితము గలుగదు. శ్రమే జాతే శవాసనం” -- (శమగలిగినపుడే 
శవాసనము వేయవలెననియు, దానిని కూడ ఆసనములన్నింటి నభ్యసించి, 
(శమగల్గినచో చివరకు వేయవల సినదిగా యోగశాస్త్రమందు వ్రాయబడినది. 
ఇందువలన శీరాసనమును ముగించగానే మధ్యలో నబ్యసించగూడదని 
స్పష్టమగుచున్నది. సీర్దాసనము మీద నున్నప్పుడు శ్వాసను మెల్లమెల్లగా పీల్చి 
వదలుచుండవలెను. 


3. లంగోటా మొదలగు వాటితో శరీరమును గట్టిగా బిగించి 
యున్నచో, రక్తము సరిగా (ప్రవహించదు. కాన ధరించిన వస్త్రమునే 
వదలుగా నుంచవలెను. 


4. శరీరము స్వాధీనములో లేనివారును, స్టూలశరీరులును, బల హీ 
నులు, భయముగలవారును, స్వతంత్ర శక్తి లేనివారును (ప్రారంభములో 
నితరుల సహాయముతో గోడమీద పాదములనుంచి యభ్య సించవచ్చును. 


హఠయాగము * ఆననములు 377 


స్వతంత్ర శక్తిగల్లిన పిమ్మట మధ్యలోనే శీర్దాసన మభ్య సించవలెను. దీనిమీద 
స్తీరముగా నిలబడుటకై యనేకమెట్లు ఏర్భేడియున్నవి. 


5. స్త్రీలును, పురుషులును తగు ప్రమాణముతో దీని నభ్యసించ 
వచ్చును. లేదా సలహానిచ్చువారు చెప్పినటులనైన తగు జాగ్రత్తతో 
నభ్య సించవచ్చును. 


6. శీర్హాసనము చేయునపుడు శరీరమందు గల్లు మార్పులు, లాభ 
ములు గూడ (వాయబడుచున్నవి. సాధకుడు వీటిని బాగుగా గమనించినచో 
భయము తొలగి స్టీరముగా నిలువబడి శీర్దాసన మభ్య సించగల్లును. 
మనస్సున కానందము చేకూరును. శీర్దాసనము జేయుటకు ముందుగా 
సాధకుడు తన పాదములను జూచి గుర్తునందుంచుకొనవలెను. అయిదు 
లేక పది నిముషముల వరకు శీరాసనమునందు స్టరముగా నుండినపుడు 
పాదముల యందలి రక్తము తలబైపునకు (పవ హించుటవలన, పాదములు 
తెల్లబడును. (క్రిందకు దిగి నిలబడినపుడు అర నిముషము మొదలుకొని, 
నిముషములోపల రక్తము పాదములలోనికి వేగముగా (ప్రవహించుటవలన 
పాదములు మొదటికంటు నెక్కువగా న్మెరగా కన్సడును. పదునైదు నిము 
షము లభ్యసించువారి కీమార్పు స్పష్టముగా గోచరించును. ఈ మార్పు 
వృక్షాసనమందు రెండుమూడు నిముషములలోపలనే గల్లును. శుద్ధమైన 
రక్తము ఎరుపురంగు గలదిగా నుండును. ఇందువలన పాదములకు శుద్ద 
మగు రక్తము చేరుచున్నదని స్పష్టమగుచున్నది. శుద్దమగు రక్తమున్నచోట 
సంపూర్ణమగు స్వాస్త్యముండును, ఇందువల్ల పాదములకు సంపూర్ణమగు 
నారోగ్యము లభించును. ఇటుల గీర్దాసనము చేసీన్ల పీమ్మట పరిశుద్దమగు 
రక్తము ప్రవహించుటవలన శరీరమునకు సంపూర్ణమగు నారోగ్యము గల్లును. 


7. తలక్రిందుగా నున్నపుడు పొట్టవైపునకు రక్తము దిగుచున్నటుల 
సూక్ష్మముగా గోచరించును. తిరిగి నిలువబడినపుడు, శుద్దరక్త సంచారము 
మిక్కిలి స్పష్టముగా గోచరించును. బాగుగా పరిశీలించినవో పాదముల 
యందుష్టత గల్లినటుల గుర్తించవచ్చును. శుద్దమగు రక్తమున్నచోట కొంత 
కొంత యుష్టత గూడ నుండునని దీనివలన స్పష్టమగుచున్నది. కాళ్లు 


378 యోగ సర్దాన్తాము 


చేతులు చచ్చుపడు వ్యాధిగలవారు దీనిని పదునైదు నిముషముల వరకు 
అభ్య సంచుటవలన గొప్పు ప్రయోజనము గల్నును. 


8. శీరాసనము నుంచి దిగి నిలువబడినపుడు పాదములందు రక్త 
(ప్రవాహ మధికముగా గోచరించినటుల, తల క్రిందుగా నున్నపుడు గూడ, 
రొమ్మునందు శిరస్సునందును రక్తము జేరుచున్నటుల గోచరించును. 
కీరాసనము చేయునపుడు తల, ముఖము, కనులు, వక్షస్థలము - అనునవి 
మిక్కిలి ఎరుపురంగు గలిగియుండును. పైన పేర్కొనబడిన ప్రదేశములకు 
శుద్దమగు రక్తము ప్రవహించుటవలన, వాటికి పవ్మిత్రత, మరియు పుష్టియు 
గల్గును, ఆ స్థానములయందలి రోగములు తొలగిపోవును. గుండెను 
దాటి రక్తము శిరస్సులోనికి ప్రవహించుటవలన గుండెకు విశ్రాంతి గల్గును. 
మాడుపోటు, తలనొప్పి తగ్గును. మస్తిష్కమునకు పరిశుద్దమగు రక్తము 
చేరుటవలన నచటి కార్యములు సరిగా జరుగుట కవకాశము గల్లును. బుద్ది 
మరియు స్మరణశక్తియు నభివృద్ధిచెందును. చిత్తచాంచల్యము, పూర్తిగా 
తొలగును. చిత్తము నిర్మలముగా నుండును. స 


9. సీసాలో నీళ్లు పోసి దానిని క్రిందకు పైకి త్రిప్పినచో మురికి 
యంతయు పోయి అది. శుభమగునటుల శీర్హాసనమునందు శరీరము 
లోని (ప్రతిభాగమునకు రక్తము బాగుగా ప్రవహించుటవలన, శరీరము 
శుద్దమగును. సంపూర్ణమగు నారోగ్యముగల్లును. మనుష్యు డెల్లప్పుడు 
పాదముల మీదనే నిలువ బడియుండుటవలన పాదముల వైపునకే రక్త 
సంచారముండును. మురికి నెత్తురును తన దగ్గరకులాగి, శుభ్రపరచి తిరిగి 
శరీరమంతకును పంపుచుండును. ఇటుల రాత్రింబవళ్లు హృదయము 
అన్నిభాగములకు రక్తము పంపుటకును తిరిగి తన దగ్గర కాకర్షించుటకును 
మిక్కిలి (శ్రమచేయవల సియున్నది. శీర్దాసనమందు రక్తము స్వయము 
గానే ప్రవహించుటవలన, గుండెకు విశ్రాంతి గలుగుచున్నది. ఇందువలన 
గుండెకు శక్తి గల్గును. గుండెకు శక్తి పెరుగుట వలన, ఆయుస్సు వృద్ది 
చెందును. ప్రతిరోజు పూటకర్రగంటవర లన్‌ చాలును. ఎక్కువ 
ఫలితమును పొందవచ్చునన్న యాశతో నెక్యువ సేపు అభ్యసించుటవలన 


హఠయోగము - ఆసనములు 37. 


పలువిధములగు బాధలు గల్గును. గుండెజబ్బు గలవారు తగు జాగత్తతో 
దీని నభ్య సించవలెను. ముందుగా కొంతవరకు వృక్షాసన మభ్య సించుటవలన 
మంచి ప్రయోజనముండును. రక్తము స్వయముగా పాదములనుండి 
తలవరకును, తలనుండి పాదములవరకును ప్రవహించుటవల్ల గుండెకు 
విశ్రాంతి, శక్తియు బాగుగా గల్గునని పైన వ్రాయబడినది. 


10. నిలువబడియున్నపుడు (ప్రేగుల యొక్క భారమంతయు పొట్ట 
యందలి స్నాయువులమీద పడుటవలన పొట్ట గుమ్మడికాయవలె పెరుగును. 
శీర్దాసనమందు తలక్రిందుగా నుండుటవలన బొడ్డునకు దిగువ భాగమందరి 
బరువు తొలగిపోయినటుల తోచును. పొత్తికడుపు ఖాళీగా ఉన్నటుల 
తోచును. ఇందువలన (పుగులకు సహజమగు శక్తి గలుగును. (పేగులయం 
దపానవాయువు నిల్సియున్నచో, నీ సమయమం దది, తన స్థానము నుండి 
బయటకు వెడలిపోవును. ఇందువల్ల పొట్టకు విశ్రాంతి గల్గును. పొట్ట 
తేలికగాను చివరకు లేచి నిలువబడినపుడు _ లేపులువచ్చి, కోష్టగతమగు 
వాయువు బయటకు వెడలుటవలన స్వాస్థ్యము గలుగును. 


11. నిలబడియున్నపుడు మేరుదండమందు సుషుమ్నా ప్రవాహ 
మధోముఖముగా నున్నది. తల క్రిందుగా నున్నపుడది తలవైపునకు చేరుటచే, 
జాపకశకి పృద్దిచెందుట కవకాశము గల్లుచున్నది. 
జా (a) ౧ 


12. వీర్యము జలస్వరూప మగుటవలన, నధోముఖముగా (ప్రవహించు 
చుండును. నీర్దాసనమం దది విపరీతముగా సంచరించుటవలన వీర్యదోష 
ములు తొలగును. స్వస్నస్థలనము గలవారుగాని, మూ(త్రమునకు ముందు 
వీర్యము పడిపోవువారు గాని శీర్దాసనమువలన గొప్ప ప్రయోజనమును 
పొందగలుగుదురు. 


13. నియమ పూర్వకముగా రెండు మాసము లభ్య సించుటవలన 
జఠరాగ్ని వృద్ధిజెందును. ఆకలి అభివృద్ది చెందినపుడు పుష్టికరమగు 
సాత్తి కాహారమును భుజించినచో, శరీరమునకు పుష్టి గలుగును. లెనినో 
శరీరము కృశించ మొదలిడును. 


380 యోగసర్వస్వము 
14. ఆరు నెలలవరకు శీర్దాసనమును నియమపూర్వకముగా నభ్య 


సించినచో చర్మము ముడుతలు పడుట మొదలగు వృద్ధాప్యలక్షణములు 
తొలగును. సంవత్సర కాలమభ్య సించిన తిరిగి యౌవన మంకురించును. 


15. శీర్దాసనము చేయునపుడు కనుగ్రుడ్లను పైకి క్రిందకును, 
కుడి ఎడమలకును, గుండ్రముగాను త్రిప్పుచున్నను; నాసాగ్రమందుగాని, 
(భూమధ్యమందుగాని, దూరమందున్న వస్తువుమీదగాని దృష్టిని నిల్సినచో 
దృష్టి దోషములు తొలగును. శీర్హాసనముతో ప్రతినిత్యము జలనేతిని గూడ 
చేయుచున్నచో, దృష్టిదోషములు పూర్తిగా తొలగిపోవును. 


16. నోటియందలి అరుచి, కంరదోషములు, కళ్లైెపడుట, గుండె 
బలహీనత, ఉదరవ్యాధులు, యకృత్తు, ప్లీహదోషములు మొదలగు వ్యాధులు 
పూర్తిగా తగ్గును. కాని రక్తము శుద్దమగు కొలది నిదానముగా (మెల్ల 
మెల్లగా) వ్యాధులు తగ్గుచుండును. ఓర్పు ఎక్కువగా నున్నచో శీరాసనము 
వల్ల గొప్పు ఫలితములు గలుగును. 


17. శారీర శాస్త్రము బాగుగా తెలిసిన యోగి గురువుగా లభించినచో 
పలువిధములగు బాధలు తొలగుట కవకాశముండును. 


18. శీరాసనమందు అశ్వినీముద్ర నభ్య సించినచో, మూత్రదోషములు, 
వీర్యదోషములు మూలశంక మొదలగునవి తొలగును. 


19. శీర్దాసనమందు తటాకముద్రను గూడ చేసినచో, రక్తము తల 
వైపునకు తొందరగా దిగును. 


20. శీర్దాసన మభ్యసించుటవలన, ప్రాణాయామము, సమాధియు 
స్వయముగా సిద్ధించును. ప్రారంభములో గాలి పీల్చుటకు కష్టముగా 
నుండును. క్రమముగా శ్వాస తగ్గిపోవును. ఇట్టి. సమయమున 
మనస్సు నానందము, స్తిరత్వము గల్గును. చిరకాల మభ్య సించుచున్నచో 
వ్యాధులన్నియు పూర్తిగా తగ్గిపోవును. 


హరయోగము - ఆసనములు 381 


చేయు విధానము: 


పాదములను నిలబెట్టువరకు పలువిధములగు మెట్లు [గ్రంథములలో 
వ్రాయబడినవి. నిలబడిన పిమ్మట స్టిరముగా నెక్కువసేపు ఉండుటకు 
ప్రారంభములో వృక్షాసనము, ఫణీంద్రాసనము, వజోణిముద్ర, అగ్నిసారము, 
కపాలభాతి, సింహాసనము, భస్త్రిక -- వీటి నభ్యసించవలెను. చివరకు 
(క్రిందకు దిగినపుడు గూడ నూర్హ్వకపాలభాతి, సింహాసనము, అన్నీనారము, 
భస్త్రీకల నభ్యసించవలెను. ఊర్హ్వకపాలభాతిని కొందరు నభోముద్రయని 
సీలుతురు. పాదములను, చేతులను మార్చుటవలన శీర్హాసనమందు పలు 
విధములగు భేదము లేర్పడును. 


(1) ఈ ఆసనమందు తలమీద శరీరమును నిలుపవల సియుండును 
గాన తలక్రింద దిండునుగాని, గుడ్డను మడతలుగా బెట్టగాని, చుట్టగా 
చుట్టిగాని పెట్టవలెను. ఇటుల లేనిచో తల నొక్కుకొని బాద పెట్టును. 
తలను దిండు మొదలగు వాటిమీద నిలువబెట్టి, అరచేతులను రండుప్రక్కల 
నిలువబెట్టి, పాదములను పెకి చాచి యుంచిన శీర్దాసన మగును. ఇదె 
స్టూలకాయుల కుపకరించును. 


(2) అరచేతి (వేళ్లను పరస్పరము (గుచ్చి, మోచేతులవరకు నేల 
కానించి, ఆ బంధముమీద, మస్తిష్కమును నిల్పినచో కపాలాసన మగును. 


(3) “పెవిధముగానే యుండి, బంధము మీదనుండి తలను పెకి 
ఎత్తి, శక్తి కొలది నిల్చియున్నచో మూడవ పద్దతి" యగును. దీనిని 
పరిమితకాలమున నొక పర్యాయము మాత్రమే చేయవలెను. 


(4) (గుచ్చిన వేళ్లను విడదీసి, అరచేతులు మొదలుకొని మోచే 
తుల వరకు నేలమీద గట్టిగా నిల్సినచో నాలుగవ పద్దతియగును. 
శరీరభారమంతయు మోచేతులమీదను, భుజముల మీదను నుండును. 


(5) మోచేతులు మొదలుకొని, ముంజేతులవరకు నేలకానించి, 
తలను పైకి ఎత్తి పాదముల నాకాశమువైపు జాచి స్తిరముగా నుండవలెను. 
ఇందులో చేతులు మధ్యభాగమందు అడుగు దూరముండవలెను. నాలుగవ 


382 యోగసర్వస్వము 


మెటునందు ముంజేతులు కలిసియుండును. ఇందువలన _భుజములకు, 
వక్షఃసలమునకు గొప్ప శక్తి గల్గును. కంరమందలి నాడులు సాగును. 
a 


(6) శిరస్సును దిండుమీద నిల్పి, చేతులను పొడవుగానే యుంచి, 
తొడలమీద పెట్టి పాదములను పైకి నిక్కబెట్టి యుండవలెను. కొందరు 
దీనిని నిరాలంబ శీర్దాసనమందురు. దీనివలన కంరమునకును, మెడకును 
శక్తి గలుగును. శరీరభారమును మోయు శక్తి కంరమునకు గల్గును. 


(7) పైవిధముగా శీరాసనము చేసి, రెండుప్రక్కల నరచేతుల నానించి 
ర ం్మె 
యుండవలెను. ఇందులో మోచేతులు వంగియుండును. 


(8) పైవిధముగానే యుండి, రెండు పాదములను మడిచి, గుద 
సానమున కిరుప్రక్కల రెండు మడమల నుంచవలెను. దీనిని అర్హవృక్రాసన 
థా రా అలు 
మందురు. దీనిలో ఒక పాదమును పైకి చాచి, రెండవదానిని మడిచి 
కూడ నుంచవచ్చును. 


(9) శీర్దాసనము మీద పద్మాసనము వేసి, కొలది సేపు నిల్సి 
పీమ్మట మోకాళ్లను చంకలవరకు దింపి తిరిగి పైకి ఎత్తవలెను. దీని 
వలన కటిదోషములు తొలగును. ఇందులో చేతులు రెండును తలకు 
చుట్టియుండవలెను. 


(10) పైవిదముగానే పద్మాసనము వేసి స్టీరముగా నిల్చి అరచేతులను 
ముఖమున కెదురుగా నేలకానించి, మోచేతులమీదకు మోకాళ్లను దింపి 
కొంత సేపుండి, వరుసగా కుడి మోకాలి నెడమవైపునను, ఎడమ మోకాలిని 
కుడివైపునను నేలకానించి, పిమ్మట బంధమును పైకి ఎత్తవలయును. 
దీనివలన తొంట్లదోషములు తొలగును. కటివాతము హరించును. 


(11) అరచేతులు మోచేతులవరకు నేలకానించి శీరాసనము వేసి 
తలను పూర్తిగా పైకి ఎత్తి సిమ్మట మోచేతుల నటులనే "యుంచి, అర 
చేతులను క్రమముగా పైకి ఎత్తి గడ్డమున కిరుప్రక్కల _నిలుపవలయును. 
ఈ పద్దతియందు గోడసహాయము పూర్తిగా నుండవలెను. దీనివలన 
మోచేతులకు, భుజములకు కంరమునకును శక్తి గలుగును. 


హరఠయోగము - ఆసనములు 383 


(12) శీర్దాసనమునందు నిలబడి, పాదములను బాగుగా పంగటిం 
చినవో అపానవాయువు బయటకు వెడలును. మూలవ్యాధి తగ్గును. 
ఒకపాదమును వంచకుండ నిలబెట్టి రెండవ పాదమును నేల కానిం 
చుట రెండు పాదములను పిరుదులకు సమరేఖలో నిలువబెట్టుట, రెండు 
పాదములను మడిచి ఉమ్మున కానించి మోకాళ్లు మొదలుకొని పాద్మాగము 
వరకు సమరేఖలో నుంచుట -- మొదలగు వాటి నెన్నింటినో నూతనముగా 
యువకబలమున కల్ప్సించవచ్చును. శిరస్సు మొదలుకొని, పాదాగ్రముల 
వరకు సమరేఖలో శరీరమును స్థిరముగా దీర్ణకాలము వరకు నిలబెట్టుటయే 
శీర్దాసనముయొక్క స్వరూపమై యున్నది. కొందరు శీర్దాసనము మీద 
సమాధి కుదురుననియు, మరికొందరు దీనికి వ్యతిరేకముగను వ్రాయు 
చున్నారు. అమృత(స్రావమును గూర్చియు నిట్టి వాదోపవాదములు కూడ 
చెలరేగి యున్నవి. శీర్తాసనము వలన ఆరోగ్యము కలుగును. మరియు నది 
స్థిరముగా నుండును గాని సమాధి కుదురదని సిద్దాంతీకరించియున్నారు. 
కాని యోగ్యగంథములను బాగుగా పరిశీలించినచో పైవాటికి వ్యతిరేక 
ముగా వ్రాయబడియున్నది. శీర్దాసనమందు చేయవలసిన విధానమిటుల 
దత్తాత్రేయులవారిచే స్పష్టపరుపబడినది. 


విపరీతకరిణికిని, శీర్దాసనమునకు గల భేదము ఘేరండసం హితయందు 
మాత్రము స్పష్టముగా వ్రాయబడినది. మిగిలిన వారు పైరెండింటికి నుప 
యోగించునటుల (వాయుటవలన భేదము గోచరించుటలేదు. దత్తాత్రేయ 
సంహితలో నిటుల (వ్రాయబడినది. 

అధఃశిరా శ్నోర్హ పాదః క్షణం స్యాత్త్రథమే దినే, 

క్షణాచ్చ కించి దధికమభ్యేచ్చ దినే దినే, 

గురూపదేశతః సమ్యబ్నతు శా స్రార్ధకోటిభి:, 

ఆహారో బహులస్తప్య కార్యో౬ఒల్సే తు వినశ్యతి. 

నిత్య మభ్యాసయుక్షస్య జాఠరాన్ని వివర్హనమ్‌, 

తేన నాభిస్థితో దేవో భాస్కరో దహనాత్మ కః, 

తాలుమధ్యే స్టితాచ్చందాచ్చలితం త్వమృతం మధు, 

వైతద్గుసనే శక్తో యోగేన వైచితః, 

విశుద్దో రోధతో గచ్చేత్‌ సర్యాం గేషు తతః క్రమాత్‌. 


384 యోగసర్వస్వము 


శిరస్సును క్రిందబెట్టి పాదములను పైకి ఎత్తి నిలువబడినచో, పైన 
వ్రాయబడిన యాసనములు సిద్ధించును. శిరస్సు శబ్దమునకు మస్తిష్కుమని 
యర్థము తీసికొనినచో శీర్దాసన మేర్పడును. చిన్న మెదడు (ముచ్చిలిగుంట) 
అనునర్హమును గ్రహించినచో విపరీతకరణి యగును. ఈ భేదమును 
సిద్దుడ్లగు గురువు వలన తెలియదగియున్నది. చివరిపాదమందు 'రోధతఃి 
త్త దము గూడ రెండువిధములగు బంధములను చెప్పుచున్నది. నీర్తా 
సనమందు తటాకీముద్రయును, విపరీత కరణియందు జిహ్యాబంధమును 
నగును. పైన పేర్కొనబడిన బంధములతో శీర్దాసనమును గాని విపరీత 
కరణిని గాని యభ్యసించినచో శ్వాసత్రీవ్రత తగ్గి, సమాధి గలుగును. అప్పు 
డమృతము లభించును. దానివలన శరీరారోగ్యము స్థిరముగా నుండును. 
చంద్రశబ్దమునకు లాలాజలగ్రంథులనియు, భాస్కర శబ్దమునకు సోలారు 
'ప్రెక్ససు అని (గ్రహించవలెను. 


త్రికోణవర్గము 
hh 


ఈ వర్గమునందు నిలబడి చేయునట్టి ఆసనములు సావిత్రి సమాధి 
ఆసనము (సూర్యాసనము), వాతాయనము, గరుడ సంకటములు త్రికా 
సనము, హస్తపాదాంగుష్టాసనము, హస్తపాదాసనము, చతుష్పదాసనము, 
శుండాసనము, అశ్వముఖము, త్రికోణము మొదలగునవి యుండును. ఈ 
వర్గమున శరీరమందలి నాడీమండలమున కుత్తేజము గల్గును. గమనశక్తి 
హెచ్చును. శరీరము పొడవుగా పెరుగును. 


సావిత్రిసమాధి ఆసనము 


భూమిమీద స్థిరముగా నిలబడి, ఎడమకాలిని మడిచి, మడమను 
కుడి తొడమూలమునందుంచి, శిరస్సుమీద నమస్కారముద్ర పెట్టి, నాసా 
గమును జూచుచు, మంత్రజసమును గాని, ధ్యానమును గాని చేయవలెను. 
దీనిమీదయుండి మహర్షులు పూర్వకాలమున తపస్సు చేసెడివారు. దీనిని 
ఒంటికాలుమీద తపస్సు జేయుట అందురు. దీనివలన మనస్సున కేక్నాగత 
గల్గును. మంత్రము తొందరగా సిద్ధించును. శరీరము స్థిరమగును, 


హఠయోగము - ఆసనములు 385 


జరరాన్ని వృద్ది జెందును. నేత్రరోగములు తొలగును. దీనివలన ఓజస్సు, 
తేజస్సు; మేధస్సు - అనునవి వృద్ది చెందును. దీనినే సూర్యాసనము, 
సూర్యభేదనాసనము అనికూడ యందురు. 


వాతాయనాసనము 


"పై ఆసనము వేసి, కొలదిసేపు స్తీరముగా నిలువబడి, రెండవ కాలిని 
వంచుచు మడిచిన మోకాలిని నేలకానించి రొమ్ము మీద నమస్కార 
ముద్రబెట్టి వెన్నెముకను వంచకుండ నున్నచో వాతాయనాసన మగును. 
' తిరిగి లేచునపుడు ప్రారంభములో గోడమొదలగు వాటి సహాయమును 
గెకొనినవో సులభముగా నుండును. దీనిని స్త్రీలు చేయగూడదు. దీనివలన 
పాదములకు శక్తి గలుగును. మోకాళ్ళనొప్పులు తొలగును. తొడకండరములు 

సాగును. నేలమీద దిండును బెట్టి దానిమీద మడిచిన మోకాలిని నుంచిన 


మోకాలికి నొ ప్పిగలుగదు. 
గరుడసంకటాసనము 


ఈ ఆసనమునలన గమనశక్తి హెచ్చును. నడచివచ్చినపుడు వెంటనే 
వీటినభ్య సించినచో, నడకవలన గలిగిన శ్రమ తొందరగా తొలగును. శరీర 
భారమంతయు నొకే పాదముమీద నుండును. హస్తపాదముల యందలి 
నాడులు ఎముకలును దృఢమగును. కాళ్లు, చేతులును పొడవుగా పెరు 
గును. వీటి నభ్యసించుటవలన మానవుడు పొడవుగా పెరుగుట కవ 
కొశము గలదు. హస్తపాదములయందు గల నాడీ గ్రంథులు కండవాతములు 
పూర్తిగా తొలగును. వెన్నెముక దృఢమగును. అండవృద్ధి తగ్గును. దీర్షకాల 
మభ్య సించినగాని యండముల యభివృద్ధి తగ్గుట కవకాశము గలుగదు. 
అభ్యాస సమయమందు అల్లపు రసములతో తేనె గలి త్రాగుచున్నచో అండ 
వృద్ధి తొందరగా తగ్గును. కాలిపిక్క లభివృద్ధి చెందును. గరుడాసనము వెసి 
కూర్చున్నచో సంకటాసనమగును. కూర్చొని లేచుచున్నచో, పొదములకు, 
మోకొళ్లకును గొప్పు శక్తి గలుగును, అండవృద్ధి తగ్గుటకు యోగులు నిత్యము 
జలవస్తిని జేయుదురు. జలవస్తి చేయలేనివారు ఎనిమాను చేయవచ్చును. 
బోదకాలు, పోలియో వ్యాధుల కిది ముఖ్యముగా నభ్య సించతగియున్నది. 


386 యోగసర్వస్వము 
నాగ బంధము 


సంకటాసనములో సపెనవేసిన పాదములను పూర్తిగా నేలకానించి, 
చేతులను గూడ సెనవేసికొని, స్టిరముగా కూర్చుండినచో నాగబంధమను 
నాసనమగును. ఇయ్యది సంకటాసనమునకు సిద్దావస్థయై యున్నది. సంక 
టాసనగుణము లన్నియు దీనికిని వర్తించును. ఆవనూనెలో గాని, నువ్వుల 
నూనెలోగాని నూరిన ఉప్పుగల్సి, దీని నభ్య సించుచున్నచో మరిగుజ్జు పోవును, 


బిధానమయు: 


చెట్టును తీగె చుట్టుకొనునటుల చేతులను, పాదములను పెనవేసి 
కొని స్థిరముగా నిలువబడినచో గరుడాసన మగును. చుట్టిన పాదము 
యొక్క బొటనవేలిని నేల కానించినచో నాసనము సంపూర్ణమగును. 
లావుపాటి తొడలు గలవారి కిది ప్రారంభములో కష్టసాధ్యము గావచ్చును. 
(క్రమముగా స్వాధీనమగును. పరస్పరము "సెనవేసికొనిన చేతుల (వేళ్లు 
ఊర్హ్వముఖముగా నుండవలయును. చేతి వేళ్లను రొమ్మున కొనించి పొడ 
వుగా చాచుచున్నచో  మోచేతులయందలి నొప్పులు తొలగును. కుర్చీమీద 
కూర్చుండి గూడ దీనిని వేయవచ్చును. ఇందువల్ల గూడ పైన వ్రాయ 
బడిన ఫలితములు లభించును. ప్రీలు గూడ వీటి నభ్య సించవచ్చును. 


త్రికాసనము 


దీని నభ్య సించుటవలన వెన్నెముక యొక్క దిగువభాగమున కుత్తేజము 
గలుగును. వెన్నెముక ప్రక్కలకు బాగుగా సాగును. _ వక్షఃస్థలమందలి 
బాధలు తొలగును. దీనిని పలువిధములుగా నభ్య సించవచ్చును. 


1. పంగటించి నిలువబడి ఒక చేతిని రొమ్ముమీదను, వేరొక చేతిని 
వీపుమీదను మణీచిపెట్టి ఒక ప్రక్కకు శరీరమును విరుచుకొనవలెను. 


2. ఒక చేతిని పొడవుగాను, వేరొకచేతిని మొదటి గూటివరకును 
చాచి సెవిధముగానే చేయవలెను. 


హఠయోగము - ఆసనములు 387 


3. చిన్నమెదడు మీద రెండు అరజేతులను బంధించి పెట్టి పై 
విధముగానే చేయవలెను. పైనవ్రాయబడిన మూడు పద్దతులను రెండవ 
ప్రక్కగూడ చేయవచ్చును. 


హస్తపాదాంగుష్టాసనము అ 


స్రీలు, పురుషులును దీని నభ్య సించవచ్చును. దీని నభ్య సించుటవలన 
పాదములు, తొడలు, నడుము, వీపు, పొట్ట, మెడ మొదలగు స్థానముల 
యందలి స్నాయువుల కుత్తేజము గల్లి శక్తి (ప్రాప్తించును. దీని ఫలము 
వెంటనే గోచరించును. 


నేలమీద స్టిరముగా నిలబడి, ఒక పాదమును మధ్యలో పొడవుగా చాచి 
పాదమును రెండుచేతులతో పట్టుకొని, గాలిని వదలి, చాచిన మోకాలి 
మీద నొసలు నుంచవలెను. ఒక చేతితో నడుము పట్టుకొని, రెండవ చేతితో 
చాచిన పాదాంగుష్పమును బట్టుకొని పైవిధముగా నైనను చేయవచ్చును. 
చాచిన పాదము వంగకుండ నుండుటకుగాను ప్రారంభములో 'పేబిలుమీద 
పెట్టి యభ్యసించవచ్చును. రెండవవైపున గూడ నిదేవిధముగా నభ్యసించ 
వచ్చును. ఒకపాదమును చేతులతో పట్టుకొనకుండ మధ్యలో పొడవుగా 
చాచి యుంచిన పాదాసనమగును. వామ దక్షిణ భేదముల ననుసరించి 
యిది రెండునిధములుగా నుండును. 


హస్తపాదము లేక సాదహస్తాసనము 


హస్తములతో పాదములను పట్టుకొనుటవలన దీని కీఫేరున్నది. చేతు 
లను మార్చుటవలన దీనిని పలువిధములుగా నభ్యసించవచ్చును. ఇయ్యది 
నిలబడి చేయబడు పశ్చిమతానాసనమై యున్నది. పశ్చిమతానాసన భేద 
ములన్నియు దీనియందు గూడ నభ్యసింపబడును. అజీర్తి వ్యాధి పూర్తిగా 
తొలగును. ఆకలి వృద్ధియగును. క్రిమివికారములు, ప్లీహవృద్దియు తగ్గును. 


క్రొవ్వు కరుగుటవలన పొట్ట కృశించును. యకృత్తు నిర్దుష్టమగుట 
వలన అజీర్ణవ్యాధి తొలగును. అపాన మధోముఖముగా ప్రవహించును 


388 యోగసర్వస్వము 


కాన మలబద్దకము తొలగును. గ్లాసెడు నీరు త్రాగి దీని నభ్యసించినచో 
మలబద్దకము. పూర్తిగా తొలగును. దీనివలన సుషుమ్నానాడి శుద్దమగును, 
మజ్జాతంతువులకు బలము, శక్తియు చేకూరును. దీని నభ్య సిం మటవలన 
స్త్రీలకు వంధ్యాత్వము తొలగును. ఆవనూనెలో నూరిన ఉప్పు కలిసి 
పాదములకు మర్షనము చేయుచు మూడు నెలలవర కభ్యసించుచున్నచో, 
చచ్చుపడిన పాదములు తిరిగి సహజస్థితిని బొందును. వీపునందలి 
కండరములు పూర్తిగా సాగును. 


చేయుబిధానము: 


(1) స్టరముగా నిలువబడి గాలిని పీల్సి, రెండుచేతులను (పక్కలనుండి 
పైకి ఎత్తి గాలిని వదలుచు ముందునకు వంగవలయును. రెండు చేతులతో 
తొడలను బంధించి, ముఖమును మోకాళ్లమీద పెట్టి స్తరముగా నుండుట 
మొదటి మెట్టు అగును. దీని నభ్య సించుటవలన స్టూలకాయులకు, పెద్ద 
పొట్టగలవారికి కూడ నీ యాసనము స్వాధినమగును. (2) పిమ్మట 
రెండుచేతుల (వేళ్లను నేలకానించి కొలది సేపుండి, గాలిని పీల్చి పూర్తిగా 
వదలి, అరచేతులను పూర్తిగా నేలకానించవలెను. కొందరు హస్తపాదా 
సనములో ముందు భాగమున నేలకానించు చేతులను రెండింటిని, ఒకే 
ప్రక్కన పాదమునకు వెలుపలగా నేలమీద నరచేతులను పూర్తిగా నానింతురు. 
ఇటుల రెండవవైపున గూడ చేయవలెను. దీనిని వలితహస్త పాదాసన 
మందురు. వలితమనగా ఒక ప్రక్కవంగి యుండుటయని యనబడును. (3) 
పిమ్మట కుడిచేతితో నెడమబొటన, వేలిని, ఎడమచేతితో కుడి బొటనవేలిని 
పట్టుకొని ముఖమును మోకాళ్ల కానించి, స్టిరముగా నుండవలెను. (4) 
ఇది సిద్ధించిన పిమ్మట కుడిచేతి ముంజేతేని కుడిపాదము క 
ఎడమముంజేతిని ఎడమపాదముక్రిందకును పోనిచ్చి గాలిని పీల్సి వదలి 
మోకాళ్లమధ్యకు ముఖమును పోనిచ్చిన వీపు బాగుగా సాగును. పొట్ట 
క్రమముగా కృశించును. (5) కాళ్లు పొడవుగా నున్నవారు మోకాళ్లను 
(ప్రారంభములో కొంచెము వంచి పాదాంగుష్పములను పట్టుకొని, మెల్ల 
మెల్లగా మోకాళ్లను బిగించుచు వచ్చుచున్నచో నాసనము సిద్ధించును. 
పొడవైన చేతులుగలవారు మోచేతులను పూర్తిగా వంచి, ముఖమును 


హఠయోగము - ఆసనములు 389 


మోకాళ్లమధ్యలోనుంచి వెనుకకు పోనిచ్చినచో నాసనము పూర్తియగును. 
దీనిని కొందరు చక్రాసన మందురు. 


చతుప్పదాసనము 


హస్తపాదాసనము వేసి, పిమ్మట ముందుకు పంగజాపి, ఆ వైపుననున్న 
చేతిని మొదట నేలమీద “పెట్టి, తదుపరి రెండవయరచేతిని గూడ, కొలది 
దూరములో నేలకానించి, కాళ్లనెత్తకుండ ముందునకు చూచుచున్నచో 
చతుష్పదాసనమగును. దీని యాకారము పశువువలె నుండుటవలన దీని 
కీపీరు గల్లినది. దీనిని చేయునపుడు గాలిని వదలి పొట్టను బాగుగా 
లోపల కాకర్షించినచో కాలిమడమలు నేలకాను కొనియుండును. దీనివలన 
శరీరమునకు స్థిరత్వము గలుగును. 


శుండాసనము 3 


హస్తపాదాసనములోని చేతులను కాళ్లమధ్యనుండి వెనుకకు ఒక్కొ 
క్కటి చొప్పున దూర్చి, దానితో తొడను బిగించి, రెండవ చేతిని పిరుదులమీద 
పెట్టవలెను. ఇటుల రెండవచేతితో గూడ చేయుచున్నచో హస్తపాదాసన 
మునకు సులభముగా మార్గమేర్సడును. ఏనుగు తన తొండముతో చేయు 
(క్రియను బోలియుండుటచే, దీనికి శుండాసనము లేక గజశుండాసనమను 
"పేరు గల్లినది. 


అశ్వముభాసనము 


కాళ్లు పంగటించి నిలువబడి పిరుదులమీద చేతి వేళ్లను పరస్పరము 
గుచ్చి యుంచి మొదట కుడిపాదమును కుడివైపుకు పూర్తిగా త్రిప్పి 
గాలిని పూర్తిగా వదలి మెల్లగా వంగుచు ముఖమును మోకాలి మీదనుంచి, 
స్థిరముగా నున్నచో అశ్వముఖాసన మగును. ఇటుల _ రెండవవైపునగూడ 
చేయవలెను. దీనివలన శరీరమందు గల్గిన శమ వెంటనే తొలగును. జీర్ణ 
ముగాకుండ నిల్చిపోయిన యాహారము వెంటనే బ్లీర్ణమగును. ముఖమునకు 
కాంతి గల్లును. (శమగర్గినపుడు గుర్రము పాదమును చా, దానిమీద తన 


390 యోగసర్వస్వము 


ము'ప్లైనుంచి (శ్రమను బోగొట్టుకొనును. ఆ క్రియను బోలియుండుటవలన 
వ్‌ 
దీని కశ్వముఖాసనము అని "పేరు గల్లినది. 


త్రికోణము 


దీనిని పలువిధములుగా నభ్యసింతురు. దీనిని కోణాసనమనియు 
గూడ పిలుతురు. దీని నభ్యసించుటవలన మలబద్ధము తొలగి యుదరము 
శుద్ధమగును. వాతృప్రకోపము వలన _ దూషితమైన నాడీమండలమున 
కుత్తేజము గల్గును. ప్రక్కటెముకలకును, మూత్ర పిండములకును, మూత్ర 
కోశమునకును, మజ్ఞాతంతువులకును గొప్ప శక్తి గల్గును. నడుము నొప్పి 
తగ్గును. వీపు, నడుము, చేతులు, పొట్ట మొదలగు స్థానములయందలి 
స్నాయువులు బాగుగా సాగుట వలన, శుద్దములగును. వొటియందలి 
దోషములు తొలగును. 


చేయు వదతి: 
(oo 


Lk స్తరముగా నిలువబడి, పాదములను రెండు లేక మూడు అడుగుల 
దూరముగా పంగటించి యుంచి, కాళ్లను వంచకుండ నిలబడి కుడిచేతితో 
కుడిపాదమును పట్టుకొని లేక (వేళ్లతో తొకియుండి యెడమచేతిని పైకి 
ఎత్తి యెడమచేతి కొనను చూచుచుండవలయును. అప్పుడు గాలిని 
వదలియుండినచో సులభముగా నుండును. ఇదేవిధముగా నెడమ ప్రక్కను 
గూడ నభ్యసించవలెను. ఇది 90°ల త్రికోణాసనమగును. 


2. కాళ్లను పూర్తిగా పంగటించి, కుడిమోకాలిని ముందునకువంచి, 
90°లమీద నిల్సి కుడిచేతిని పాదాంగుష్పము మీద మోపి, యెడమచేతిని 
తలమీదుగా పొడవుగా చాచియుంచవలెను. ఇదేవిధముగా రెండవకాలిమీద 
కూడ చేయవలెను. 


3. “పైవిధముగానే పాదములను పూర్తిగా పంగటించి, ముందునకు 
వంగి, మోకాళ్లకు (క్రింద సమరేఖలో మోచేతులను నిర్సి, అరచేతులను నేల 
కానించి గాలిని వదలి మస్తిష్కమును నేలకానించియున్నచో త్రికోణాసనము 
పూర్తియగును. 


హరయోగ ముత్ర నవనటులు 491 
కొన్ని స్వతంత్రాసనములు -- లేక యోగాసనములు 


ఈ వర్గునందు మెడమీదనుగాని, తలమీదనుగాని పర్యాయముగా పాద 
ములను బెట్టియుండునట్టి యాసనము లుండును. ఇవి నిలబడి, కూర్చొని, 
పరుండి యభ్యసించబడును. విటి నభ్యసించుటవలన ప్రాణాపానములు 
స్వాధీనమగును గాన యోగాసనములని వీటికి ప్రసిద్ధిగల్గినది. ఈ వర్లు 
నందు సుస్తపద్మాసనము, దుర్వానాసనము, భుజంగము, త్రివికమాసనము, 
(ప్రొణాసనము - అపానాసనము, చతురకోణాసనము, ఏకహస్తభుజాసనము, 
ద్విహస్త భుజాసనము, భేకనాసనము, ఏకపాద శిరాసనము, ఏకపాదొసనము, 
ద్విపాద శిరాసనము, టిట్టభాసనము, యోగనిద్రాసనము, భారద్వాజాసనము, 
ఉపదానాసనము, ప్రసారితపాదము (భార్గవాసనము), బుద్దాసనము, కపిలా 
సనము, చకోరాసనము, స్కంధాసనము, దృఢాసనము మొదలగునవి 
(ప్రధానముగా ప్రసిద్ధికెక్కి యున్నవి. లేతవయస్సు నందే వీటినభ్య సించినచో 
సులభ సాధ్యములగును. శరీరస్థితిననుసరించి వయస్సుమళ్లిన పిమ్మట కూడ 
"పైన వ్రాయబడినవాటిలో కొన్ని సాధింపబడవచ్చునుగాని శమయధికముగా 
నుండును. ప్రమాదములు సంభవించవచ్చును. కనుక జాగ్రత్త యవస 
రమైయున్నది. సమర్దుడగు గురువుయొక్క సహాయ మ పేక్షితమైనదిగా 
నున్నది. 

సుప పద్మాసనము 


ar 


నో 


నేలమీద స్థిరముగా నిలువబడి ఒకపాదము మెడమీద వేసికొని, 
రొమ్ముమీద నమస్కారముద్ర బెట్టి, నాస్మాగమును చూచుచున్నచో, 
సుప్రపద్మాసనమగును. ఈ యాసనము మీద కుంభక స్టితియందున్నచో 
ప్రాణవాయువు స్వాధీనమగును. 


దుర్యానాసనము 


"పైవిధముగానేయుండి వీపును ముందునకువంచి సమరేఖలో - నిల 
బెట్టి, ముందుభాగమును జూచుచున్నచో దుర్వాసాసన మగును. దీనివలన 


392 యోగసర్వస్వము 


వెన్నెముక సాగును. ప్రాణవాయువు స్టీరమగును. రెండవవైపున గూడ 
నిదేవిధముగా నభ్య సించవలెను. 


భుజంగము 


పెవిధముగానే నిలువబడి కుడిపొదమును ఎడమ భుజము మీదుగా 
వలెవాటువే సీకొని ముందుకు పూర్తిగా వంగి అరచేతులను నేలకానించి 
యున్నచో భుజంగాసనమగును. దీనిని యోగభుజంగమని యందురు. 
దీనివలన మడమశూల, అండవాతము, శిరఃకంపనము మొదలగు మహో 
వ్యాధులు తొలగును. 


త్రివిక్రమాసనము 


ఒక పాదమును పైకి చాచి నిలువబడిన (త్రివిక్రముని (వామనుని) 
బోలియుండుటచే దీని కీ పేరు గల్గినది. ఒక పాదము మీద స్టీరముగా 
నిలువబడి, రెండవ పాదమును చెవికి (పక్కగా తల 'పైభాగమువరకు 
పొడవుగా చాచి రెండుచేతులతో అరికాలిని గట్టిగా బిగించియున్నచో |త్రివిక్ర 
మాసనమగును. ఇందు చేతులు వంగకుండ పొడవుగానే యుండవలెను. 
దూరమందు చూపు నిలుపవలెను. దీనిచే శ్యాసగతి మందగించును. 
కుండలినీ శక్తి మేల్కొనును. కంరమందలి ఉదానవాయువు స్వాధీనమగును. 


అపొనాసనము 


మూలాధారమందలి వాయువును లేపి వ్యాపింపజేసి ప్రయత్నము 
చేత ఒక పాదమును భుజము పైనుంచి, మరియొక పాదమును నేలమీద 
మోపి నిలిచియుండుట అపానాసనమగును. దీనివలన నపానవాయువు 
ఊర్హ వ్రభాగమున కాకర్షించబడును. ఇది సకల పూరకముల కాశయ మైనది. 


ప్రాణాసనము 


భూమిమీద స్టీరముగా కూర్చుండి, ఒక పాదమును తొడయందును, 
మరియొక పాదమును భుజముమీదుగ నుంచుట ప్రాణాసన మగును. ఈ 


హఠయోగము - ఆసనములు 393 


ప్రాణాసనమువలన ప్రాణవాయువు అధోభాగమున కాకర్షించబడును. ఇది 
సకల సిద్దుల నిచ్చును. అనగా ఇంద్రియజయాదుల నిచ్చునని కొందరి 
మతముగొ నున్నది. 


చతురకోణాసనము 


వజ్రాసనమువే స్కి ఒకపాదముమీద కూర్చొని, రెండవ పాదముయొక్క 
మడమ కుడిచేతి మోజేతి మడతయందుంచి, కుడిముంజేతిని కుడిభుజము 
మీదుగా వెనుకకు పోనిచ్చి యెడమచేతిని పట్టుకొని గాలిని వదలి భూమిని 
చూచుచున్న చతురకోణాసనమగును. రెండవ వైపునగూడ _ నిదేవిధ 
ముగా చేయవలెను. దీనివలన పాదములు, చేతులు, మెడ వీటియందలి 
స్నాయువులు సాగుటవలన దోషరహితము లగును. 


ఏకహస్తభుజాసనము 
ఎడమపాదమును గుదస్థానమందుంచి, కుడిపాదమును కుడిభుజము 
మీద వల్లైవాటుగా వేసి, చేతులను పరస్పరము (గుచ్చి, మెడను పట్టుకొని 


ముందుభాగమును జూచుచుండిన ఏకహస్తభుజాసన మగును. భుజముమీద 
వేసిన పాదము కొలదిగా జారి గూడుమీద నిర్పియుండును. 


ద్విహస్త భుజాసనము 
రెండుపాదములను రెండు గూళ్లమీద నుంచి ముందుకు వల్లెవాటుగా 
చేసి, "పైవిధముగానే రెండుచేతులతో మెడను పట్టుకొని ముందుభాగమందు 
దృష్టినిల్సి యున్నచో ద్విహస్తభుజాసన మగును. ఏకహస్తభుజాసనము 
బాగుగా స్వాధీనమయిన పిమ్మటనే దీని నభ్య సించవలెను. 
భేకనాసనఘు 


స్టీరముగా కూర్చొని మోకాళ్లను మడిచి ముందునుంచి పాదఘు' 
లను రెండుభుజముల పైన నుంచి, ఆ పాదములపై | రెండుచేతులను 
వుంచియుండుట భేకనాసన మగును. ఇందు మోకాళ్లకు [క్రిందిభాగము 


394 యోగసర్వన్వము 
సహజముగా వంగక, వ్యతిరేకస్టితిలో వెనుకకు తిరిగియుండును. ఇది 
కోమలశరీరులకు మాత్రము సాధ్యమగును. 


ఏకపాదశిరాసనము -- ఏకపాదాసనము 


వామపాదమును గుదస్టానమందు. నిల్చి, కుడిమడమను మెడకు 
దిగువభాగమున వెన్నెముకమీద నిల్పి చేతులతో పట్టుకొని భూమిని చూచు 
చుండిన ఏకపాద శిరాసనమగును. ఇందువలన పాదములు, తొడలు, 
వీటియందలి స్నాయువులకు శక్తిగలుగును. ఒక పాదమును చాచి వేరొక 
పాదమును మెడమీద నుంచి, రెండు చేతులను గ్రుచ్చి దానిమీద నుంచుట 
ఏకపొదాసనమగును. 


ద్విపాదశిరాసనము 


నేలమీద స్థిరముగా కూర్చొని మెడకు (క్రిందభాగమందు ఒక పాదము 
మీద వేరొక పాదమును వేసి, రొమ్ము మీద నమస్కారముద్ర నిల్సి మధ్య 
లక్ష్యమందు దృష్టి నిల్పియున్నచో ద్విపాదశిరాసనమగును. ఈ రెండు 
ఆసనములను (క్రమముగా ఏకపాద శీర్దాసనము, ద్విపాద శీర్దాసనము అని 
కూడ యందురు. వీటి నభ్యసించుటవలన గుండెకు శక్తి గలుగును. 
ప్రాణవాయు వధోముఖముగా సంచరించును. 


టిట్టభాసనము 


ద్విపాదశీర్దాసనము మీద స్థిరముగా నుండి, అరచేతులను నేలమీద 
సెట్టి మోచేతులను వంచకుండ నుండి శరీరమును "పైకి ఎత్తి మధ్యలో 
నిల్సినచో టిట్టభాసనమగును. ఆకాశమందు సంచరించు తీతువుపిట్టను 
జో లపతడు లతని దీని కీ పేరు గల్గినది. ఇందువలన ఉదాన ప్రాణము 
లేకమగును. ఇది సిద్ది ప్రదమైనదిగా నున్నది. 


హరయోగము - ఆసనములు 395 


యోగనిద్రాసనము 


యోగులు దీనిమీద నిద్రింతురు. నిరంతర కుంభకసాధనము వలన 
యోగులకు నిద్రవచ్చినపుడు, నీ యాసనము మీద సమాధిలో చిరకాల 
ముండుటవలన దీని కీ పేరు గల్షినది. ద్విపొదశిరాసనము వేసి, పిరుదుల 
క్రింద నరచేతుల నునిచి, వీపుమీద వెల్లికిలపరుండి, ఊర్హ్వభాగమందు చూపు 
నిల్సిన యోగన్నిదాసన మగును. కొందరు పిరుదుల కీంద ముంజేతులను 
బంధించి పెట్టుదురు. దీనినభ్య సించుటవలన విశ్రాంతి గలుగును. 


భారద్యాజాసనము 


ఒక పొదమును మెడమీద వేసికొని వెల్లికిల పరుండి, వేరొకపాద 
మును మడతబెట్టి ఆ వైపునందలి చేతితో మడమను పట్టుకొని రెండవ 
చేతిని మడిచి రొమ్ముమీద పెట్టి దానివంక చూచుచున్నచో భారద్యాజా 
సనమగును. భరద్వాజ మహర్షి ఈ స్టితిలోనుండి దీర్షమగు నాయువును 
బొంది మూడువందల సంవత్సరములు జీవించి వేదాభ్యాసము చేసెనని 
వేదమునందు గలదు. ఆ మహర్షి పేర నీ యాసనము ప్రసిద్దిని బొందినది. 
దీని నభ్యసించువారలకు దీర్దాయువు గల్గును. బ్రహ్మచర్యము సిద్దించును. 
దీనిని వేదపురాణాసనమని కూడ పిలుతురు. రెండవ వైపున కూడ ఇదే 
విధము. 


ఒకపాదము మెడమీద వేసికొని వెల్లికిల పరుండి రెండవ పాదమును 
పొడవుగా చాచి రెండుచేతుల నిరుప్రక్కల చాచి తలను ముందునకు వంచి 
చూచుచున్న ఉపధానాసన మగును. దీని నభ్యసించుటవలన శరీరమంత 
టను వ్యాపించియున్న వ్యానవాయువు స్వాధినమగును. హృదయమునకు 
విశాంతి గలుగును. 


396 యోగసర్వస్వము 
ప్రసారిత పాదము (భార్గవాసనము) 


వకపాదమును జూచి స్థిరముగా కూరుచుండి, వేరొకకాలిమడమను 
రెండవవైపునగల భుజముయొక్క చివరనుంచి, చేతులను గజ్జలయందు 
బంధించి పెట్టి (భూమధ్యమందుగాని, ఆకాశమందుగాని చూపును నిల్సిన 
ప్రసారితపాద మగును. రాత్రివేళ దీని నభ్యసించినవారికి నిద్ర బాధిం 
చదు. మనస్సున కేకాగత, స్టరతయును గల్లును. దీనికి భార్గవాసనమను 
నామాంతరము గూడ గలదు. 


బుదాసనము 
ధి 


ప్రసారిత పాదాసనమువేసి గూటి మీదనున్న పాదమును చంకలో 
నిమిడ్చి పైనున్న చేతిని, క్రిందనున్న చేతితో ముంజేతి దగ్గర పట్టుకొని 
ఆకాశమును చూచుచున్న బుద్దాసనమగును. దీనివలన శ్వాసతీ వ్రత తగ్గి, 
కేవల కుంభకము సిద్ధించును. దీనినభ్యసించుటవలన బోధ యభివృద్ది 
చెందును. బోధ (జ్ఞానము) గల్లుటకు సాధనమగుటచే దీనికి బుద్దాసనమను 
పేరు కల్గినది. రెండువైపుల నిదేవిధముగా సాధించవచ్చును. 


ఎడమ పాదమును చాచి కూర్చుండి, కుడిపాదమును కుడి చంక 
(క్రిందుగా నెడమచంకలోని కడ్డముగా నిల్సి, ఒక చేతితో రెండవచేతి 
(వేళ్లను పట్టుకొనిన కపిలాసన మగును. రెండవవైపున గూడ నిదేవిధముగా 
నభ్య సించవలెను. దీని నభ్యసించుటచే షట్బక్రములను భేదించి కుండలినీ 
శక్తి సహస్రారము జేరును. ధ్యానధారణల కుపయుక్తవమగు నాసనముగా 
ప్రసిద్ధి చెందియున్నది. 


చకోరాసనము 


ఎడమ పాదమును చాచి కూర్చుండి కుడికాలి మడమ నెడమ 
గూటిమీదకు వేసి, కుడి అరచేతిని గజ్జలదగ్గరను, ఎడమ అరచేతి నెడమ 


హధయోగము + ఆసనములు 397 


తొడకు వెలుపలను నేలకానించి, మోచేతులను వంచకుండ యుండి వాటి 
బలముతో శరీరమును కొంచెము పైకి ఎత్తియుంచి, చాచినపాదమును 
ఆకాశము వైపున కేటవాలుగా నిల్సిన చకోరాసన మగును. దీనివలన 
ఆకరి దప్పులు తగ్గును. ఒక పాదముతో ఒకవైపున చేయునటుల రెండవ 
వైపునగూడ నదేవిధముగా చేయవలెను. 


స్కంధాసనము 


మొదట నెడమపాదమును కుడిగూటివర కడ్డముగా వేసి, కుడిపాద 
మును పొడవుగా చాచియుంచి, దానికి ముందువరకు రెండు అరచేతులను 
కల్పి చాచి యుంచినచో స్కంధాసనమగును. గడ్డమును మోకాలిమీద 
తాకించియుంచవలెను. దీని నభ్యసించుటవలన హృదయాంతర్గతమగు 
తేజోరూపుని ధ్యానించగల్లును. 


దృఢాసనము 


ఈ వర్గమునందలి యాసనముల నభ్యసించుటవలన గల్లిన (శ్రమ 
నివృత్తికై దృఢాసనము నభ్యసించదగును. ఇది విశ్రాంతి నిచ్చునట్టిదిగా 
నున్నది. నేలపై ఒత్తిగిలి ఒకవైపున పరుండి, మోచేతిని నేలకానించి, 
అరచేతిలో తలను పెట్టి ముందుభాగమునందు చూపు నిలుపవలెను. 
ఇయ్యది వామదక్తిణభేదముల ననుసరించి రెండువిధము లగును. దీని 
నభ్యసించుట వలన దుఃస్వస్నములు నివృత్తి యగును. ఇంద్రియము స్థల 
నము కాదు. వాయువు (క్రమముగా సంచరించును. రోగము లుత్పత్తిగావు. 
జఠరాగ్ని (ప్రదీప్తమగును. ఈ యాసనము నేసమయమునందైన నభ్యసించ 
వచ్చును. ధ్యానాభ్యాసి మాత్రము రాత్రులం దీయాసనము నందుండి 
యభ్య సింపవలయును. దీనిమీద నిద్రకూడ తొందరగా కలుగును. అట్టి 
సమయమందు కుంభక మభ్యసించినచో నిద్ర పూర్తిగా తొలగిపోవును. దీని 
వలన గలుగు ప్రయోజనము స్వస్థవృత్తమం దిటుల జెప్పబడినది. 


398 యోగసర్వస్వము 


భుక్త్వా శతపదం గచ్చే చృనైస్పేన తు జాయతే, 

అన్న సంఘాత శెథిల్యం గ్రీవా జాను కటీషు చ. 

శ్వాసా నష్టా సముత్తానస్తాన్‌ ద్విః పార్మ్వేతు దక్షిణే, 
తతస్తద్‌ ద్విగుణాన్‌ వామే పశ్చాత్‌ స్వప్యాద్యథా సుఖమ్‌. 


భోజనము చేయగానే వంద అడుగులు నడిచినచో భుజించిన యన్నము 
సర్దుకొనును. పిమ్మట బోరగిలపరుండి ఎనిమిది సార్హు గాలిని పీల్చి 
వదలవలెను. ఇది మకరాసనమై యున్నది. కుడవైపున పరుండి పదునారు 
సార్దును, వెంటనే యెడమ చేతిమీద పరుండి ముప్పది రెండు సార్లును 
గాలి పీల్సి వదలవలెను. ఇవి వావు దక్షిణ దృఢాసనములై యున్నవి. 
ఇందువలన భోజనము వెంటనే జీర్ణమగును. 


సూర్యనమస్కారములు 


ఇవి కొన్ని యాసనముల సమ్మేళనమువలన నేర్పడినవని దిగువ 
(నాయబడు శ్లోకములవలన స్పష్టమగుచున్నది. 

ఉరసా శిరసా దృష్టా గ్‌ మనసా వచసా తథా, 

పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం ప్రణామో౬ ష్టాంగ ఉచ్యతే. 


“అవసానం జానునాసం తతశ్నోర్ట 5 నిరీకణమ్‌, 

డా లు 
వపుస్తులిత పూర్వం చ సాష్టాంగం నమనం పరమ్‌, 
షష్టం కశేరు సంకోచం కశేరో ర్విస్తరస్తతః, 
పునరూర్ణ్వేక్షణాదీనాం వ్యుత్య్రమః క్రమశో భవేత్‌, 
ఇత్యేతై రాసనైః కుర్యాత్పూర్యస్యోపాసనం నరః.” 


రొమ్ము, శిరస్సు, కన్నులు, మనస్సు, వాక్కు, పాదములు, చేతులు, 
మోకాళ్లు అను నెనిమిది యవయవములతో నమస్కరించుట సాష్టాంగ 
నమస్కార మనబడును. ఇదే విధముగా క్రమముగా సూర్యనమస్కారముల 
యందు గూడ అవస్థానము (నిలబడుట), హస్తపాదము, ఊర సనిరీక్ష 
ణము, తురితవపు, సాష్ట్రాంగము, "కశేరు సంకోచము, కశేరు వికాసము, 
మొదలగునవి యిమిడయున్నవి. వీటితో మానవుడు (పొతఃకాలమునందు 


హఠయోగము - ఆసనములు 399 


సూర్యోపాసనమును _ చేసి యారోగ్యమును బొందగల్లును. ఇవి అన్ని 
వయస్సులవారికి సరిపోవునటుల కొన్ని వర్గము లిచట (పాయబడు చున్నవి. 
స్రీలు, బాలురు, యువకులును వీటివలన గొప్ప ఫలితమును బొంద 
గల్లుదురు. పైన వ్రాయబడిన శ్లోకముల ననుసరించి అందులకుపయోగించు 


సాధనాక్రమము వ్రాయబడుచున్నది. 


1. నమస్కారము -- నడుము వంచకుండ సమరేఖలో నిలువబడి 
నమస్కారము చేయుచు గాలిని పీల్చి కుంభించుట. 


2. ఊర్ద్వ నమస్కారము — చేతులను ప్రక్కలనుండి పెకి ఎత్తి 
(oo) యం par.) 
జోడించుట. 


3. హస్తపాదాసనము గాలిని వదలుచు మెల్లగా ముందుకు వంగి, 
అరచేతులను నేలకొనించి, ముఖమును మోకాళ్లమీద బెట్ట గాలి పీల్చకుండ 
నుండుట. 


4. బంధనము  నేలకానించిన చేతులను తొడలకు చుట్టి స్థిరముగా 
నుండుట. 


5. బంధమోచనము - తిరిగి హస్తపాదాసనములోనికి వచ్చుట -- 
ఇచట గాలిని పీల్పవలయును. 


==. 6. _ఏకపాదప్రసారణము -- కుడికాలిని పూర్తిగా వెనుకకు చాచి, 


ముందునకు చూచుచుండుట — రెండవసారి యెడవముపాదమును 
చాచవలయును. " 

7: ద్వితీయపాద ప్రసారణము నః పిమ్మట రెండవకాలిని గూడ 
వెనుకకు చాచుట. 


8. సాష్టాంగ నమస్కారము — పొట్టను మినహాయించి ముఖము, 
రొమ్ము, మోకాళ్లు, కాలివేళ్లు భూమిమీద పూర్తిగా మోపి గాలిని వదలుచు 
పిరుదులను పైకి ఎత్తి యుంచవలెను. 


400 యోగసర్వస్వము 
“ 9 — జ షు 
9. కశేరుకాసంకోచము -- ఊర్త నద్ఫషి సర్ఫాసనము మోకాళ్లను 
నేలకానించకుండ రొమ్మును వెనుకకు విరిచి, పైకిచూచు చుండవలయును. 


10. కశేరుకావికాసము -- భూధరాసనము - గాలిని వదలుచు 
తలను మోకాళ్ళవైపుకు లోనికి తీసికొనివెళ్లి బొడ్డును చూడవలయును, 


11. ఏకపాదాయనము -- కుడికాలిని ముందుకు తీసికొనివచ్చి 
వంగకుండ నిలువబెట్టవలయును. 


12. వీరభద్రాసనము -- ఊరే క్షణము - గాలిని పూర్తిగా వదలి, 
రెండుచేతులను పైకీ ఎత్తి, నడుమును బాగుగా వంచి, రొమ్మును వెనుకకు 
విరిచి పైకి చూచుచుండవలయును. 


13. హనుమదాసనము - పైకి చాచిన చేతులను రొమ్ముమీద 
బంధించియుంచి రొమ్మును వెనుకకు విరిచి పైకి చూచుచుండుట. 


14. హస్తపాదాసనము -- ముందునకు వంగి, చేతులను నేలకానించి 
హస్తపాదాసనము వేయుట. 


15. బంధము --- పూర్వమువలె చేతులతో తొడలను బంధించి 
యుండుట. 


16. బంధమోచనము -- హస్తపాదాసనము వేయుట. 
17. ఊర్హ్వనమస్కారము -- గాలిని పీల్చుచు చేతులను పైకి ఎత్తుట. 
18. విరామము --- గాలిని వదలుచు చేతులను క్రిందకు దింపుట. 


షరా; వెనుకకు చాచిన కాలినే ముందుకు తీసికొని రావలయును. 
పర్యాయముగా ఒకసారి కుడికాలిని, రెండవసారి ఎడమకాలిని 
చాచవలయును. వాటినే ముందునకు తీసికొని రావలయును. కుడి 
పొదమును చాచుటవలన యకృత్తు బాగుపడును. వామపాదమును 
చాచుటవలన ప్లీహకోశము దోషరహితమగును. 


హఠయోగము - ఆసనములు 401 


గుణములు: రొమ్ము విశాలమగును. పిక్కలకు, నడుమునకును, 
గూళ్లకును గొప్పశక్తి  సామర్థ్యములు గలుగును. చర్మవ్యాధులన్నియు 
౧ రా 
పూర్తిగా తొలగిపోవును. ఆసనములు, చేయుటకలవిగాని వారు సూర్య 
నమస్కారములను జేసినచో శరీరము చులకనగా నుండును. దేహమునకు 
బలముగల్లును. శరీరమందెట్టి వ్యాధియు నిలువయుండదు. 


ఉత్సాహముతోను, పట్టుదలతోను రెండు నమస్కారములతో మొదలు 
పెట్టి పది నమస్కారములు మాత్ర మభ్యసించిన చాలును. 

ఉత్సాహము, పట్టుదలగల యువకులకొరకు విశేష (క్రమములు వ్రాయ 
బడుచున్నవి. వీటిని ఒకక్రమమును సాధించి, క్రమముగా రెండవదానిని 
సాధించవచ్చును. ఈ పద్దతిలో క్రమముగా వచ్చు ఆసనములు మాత్రము 
(బాయబడు చున్నవి. 


1 
1. నమస్కారము - సర్పాసనము 
ఊర గనమస్కొారము 7. ఏకపాదాసనము 
2. హస్తపాదము 8. ద్విపాదాసనము 
3. ఏకపాదప్రనారణము 9. హస్తపాదాసనము 
4. ద్విపాద ప్రసారణము 10. నమస్కారము 
ర్‌, అష్టాంగప్రణీపాతము 
(2) 
5. చతురంగ (ప్రణిపాతము — ఇది అధికము — 
(3) 
1. నమస్కారము 6. భూధరాసనము 
2. ఊర్ద్వనమస్కారము (కశేరుకొవికాసము) 
3. హస్తపాదము 7. అష్టాంగప్రణిపాతము 
4. ఏకపాదప్రసారము 8. సర్పాసనము 


హః 


ద్విపాదప్రసారము 9. భూధరాసనము 


402 


లా 
లు 


[090౫ రాలా పి రు సై ry 


సప సుమి సు = 
రషర రస కైక 


యోగసర్వస్వము 


ఏకపాదాసనము 13. ఉసవేశనాసనము 


ద్విపాదాసనము 14. నమస్కారము 


హస్తపాదాసనము ఊర ఫనమస్కొరము 


(4) 
చతురంగ (ప్రణిపొతము 
(5) 
కాొవముదహనము - హంసదండము - భైరవాసనము మొదలగునవి. 
(6) 
నమస్కారము 13. ఏకపాదము 
| ఊర్హ నమస్కారము 14. ద్విపాదము 
హస్తపాదము 15. భూధరము 
ఏకపాదము 16. ద్వాదశాంగము 
ద్విపాదము 17. సుప్తఉష్ట్రము (ధనుస్సు) 
భూధరాసనము 18. సర్ఫాసనము 
చతురంగము 19. భూధరము 
- సర్పాసనము 20. ద్విపాదము 
భూధరము 21. ఏకపాదము 
ద్విపాదము 22, వీరభద్రము 
. ఏకపాదము 23. ఏకపాదము 
స్ట వీరభద్రము 24. ద్విపొదము 
. చతురంగము 29. ఏకపాదము 
. సర్పాసనము 30. హస్తపాదము 
. భూధరము 31. ఊర్హ నమస్కారము 
* ద్విపాదము 32. నమస్కారము 


ఇచ్చట పార్శ వనలితభేదములను వీరభద్రము దగ్గర 

చేయవలెను హనుమదాసనములు కలుపవలెను 
భుజంగశలభ ధనురాసనములు 

మయూర సుప్తవజాదులు 


హరఠయోగము - ఆసనములు 40. 


(7) 


సర్వాంగ సంచొలనము 


1. నమస్కారము 10. ఉత్‌క్షిప్త శరీరాసనము 
2. ఊర్హ్వనమస్కారము 11. శయనాసనము 
3. ఉపవేశనము (ఉత్కటాసనము) 12. సర్యాంగము 
4. చతుష్పదాసనము 13. హలాసనము 
ర్‌. అష్టాంగము 14. క్షర్ణపీడము 
6. చతుష్పదము 15. పశ్చిమోత్తానాసనము 
7. ఉపవేశనము 16. ఉపవేశనము 
8. నమస్కారము 17. నమస్కారము 
9. ఊర గనమస్కారము 18. ఊర్ద వ్రనమస్కారము 
షరా: ఆయా స్థానములందు కలియు నాసనములను కలుపవచ్చును. 6, 7 


వర్గములను ఒకసారి చేసిన చాలును. బుద్ధి బలముచే నిటులనేక 
వర్గములనూ తయారు చేసికొనవచ్చును. 
ఆసన తత్త శ్‌ము 
ఆసనముల తత్త్వమును తెలిసికొనిన పిమ్మట వాటి నభ్యసించినచో 
సాధకునకు గొప్ప లాభము చేకూరును. కాన ఆసనముల మూలతత్త్వమును 
గూర్చి కొలదిగా నిచట వ్రాయుట ముఖ్యముగా గమనించదగియున్నది. జీవ 
జంతువులెన్ని యున్ననో అన్ని యాసనములుగలవని యోగగ్రంథములందు 
వ్రాయబడియున్నది. అనగా ఒక్కొక్క |ప్రాణినుండి ఒకటిగాని అనేకముగాని 
యాసనములు నేర్చుకొనబడినవి లేక స్వీకరించబడినవని స్పష్టమగుచున్నది. 
సాధకుడు, ఖగములు, మృగములు, జంతువులు, సర్పములు మొదలగు 
ప్రాణుల శారీరక చాలనములను గమనించుచున్నచో నారోగ్యవర్రకమగు 
నాసన మొకటి కన్పట్టుచుండును. ఇందువలన సాధకున కభ్యాస సమయ 
మందు (పమాదములు సంభవించకుండ నుండును. సూక్ష శ్రదృష్టిగల 
యోగులు, మహర్షులు ప్రతి ప్రాణియొక్క నిత్యజీవితమందు శరీరమందలి 
చలనములను గమనించుట వలన ననంతములగు నాసనముల నిర్మించ 


404 యోగ సర్వస్వము 


గలిగిరి. ఇదియే వారున్నత స్థితికి చేరుటకు సాధనమైనది. కనుక ఉన్నతిని 
పొందదలచిన ప్రతిప్రాణియు నా దృష్టి నలవరచుకొనవలెను. మహర్షులు 
సాధించిన నీ యన్వేషణము సంపూర్ణమైనది. దానియం దెట్టి కొరతగాని 
లోపముగాని లేదు. అట్టి యన్వేషణ దృష్టితో నాసనముల తత్త్వములను 
తెలిసికొనుచు, నభ్య సించుచుండిన సాధకుడు పలువిధములగు నాసనము 
లను స్వయముగా సృష్టించగలడు. నిరపాయముగా జేయగల్లును. బుషి 
బుణము నుండి ముక్తుడగుట కవకాశము లభించును. పైన వ్రాయబడిన 
యన్వేషణ మెటుల జేయవలయునో (వాయబడుచున్నది. 


మన కిరుగు పొరుగున గల పశు పక్ష్యాదులను గమనించుచున్నచో 
వాటి వ్యవహారములు స్పష్టమగుచుండును. పిల్లి నిద్రనుండి లేవగానే 
పాదములను నేలమీద గట్టిగా మోపి, నడుమును, పొట్టను నర్రచంద్రా 
కారముగా “పెకి ఎత్తి, శరీరమును సాగతీయును. ఇటుల రెండు మూడు 
సెకనుల వరకుండి, పిమ్మట తన పనులయందు నిమగ్నమగును. ఇది 
మార్దాలాసన మనబడును. పిల్లిని జూచి మీరు దీనిని గ్రహించ గలుగుదురు. 
(అది ఒకరు నేర్పకుండానే యిటువంటి యాసనములను జేయుచుండును.) 
దాని కిది స్వాభావికముగా నున్నది. ఇదేవిధముగా కుక్కను గూడ గమనించు 
చున్నచో కుక్క చేయునట్టి యాసనములు గోచరించును. శరీరమందలి 
మత్తును తొలగించుకొనుటకు, కుక్క ముందుకాళ్లతో నేలను గట్టిగా 
పట్టుకొని, వెనుకటి పాదములను వదులుగా వుంచి శరీరమును వెనుకకు 
సాగదీయును. దీనిని శ్యానాసన మందురు. జంతువులన్నియు నిదేవిధముగా 
స్నాయుచాలనమును జేయుచుండును. కోతిని, ఎలుగుబంటును జూచిన 
సలువిధములగు నాసనములు గోచరించును. ఈ స్నాయుచాలనమువలన 
వాటి శరీరమందలి కొవ్వు తగ్గిపోవును. వేగముగా నడుచుటకుగాని, 
పరుగెత్తుటకు గాని వాటికి శక్తి గలుగును. జంతువులకుండు స్వాభావి 
కమగు నీ స్నాయుచాలనము ననుసరించుట వలన మానవునకు కూడ 
అట్టి ఫరితములు సహజముగా గల్లుచుండును. ఎలుగుబంటుగాని, 
ఉడుము గాని ఒక వస్తువును పట్టుకొనినచో పలువురకు కూడ వాటి 
పట్టును వదిలించుటకు శక్తి చాలనందున భల్లూకపుపట్టు, ఉడుముపట్టు అను 
సామెతలు బయలుదేరినవి. అనగా గట్టపట్టుఅని వీటి కర్ణము. నిరంతర 


హఠయోగము - ఆసనములు 405 


స్నాయుచాలనము వలన వాటి కా శక్తి గల్లినది. ఇదేవిధముగా సర్పము, 
ఒంటె, మత్స్యము, హంసము, మయూరము, బకము మొదలగు ప్రాణుల 
అంగచాలనముల ననుసరించి సర్ఫాసనము, నాగాసనము, భుజంగాసనము, 
ఫణీంద్రాసనమ్యు, ఉస్ట్రాసనము, మత్స్యాసనము, హంసాసనము, మయూరా 
సనము, బకాసనము మొదలగు నాసనము లేర్పడినవి. మహర్షు రీప్రాణుల 
పరిస్తితులను బాగుగా పరిశీలించి వాటి పేర నాసనముల నేర్పరచిరి. 


సృష్టియందలి జీవులను పరిశీలించుచున్నచో పలువిధములగు నూతనా 
సనములు స్పష్టమగుచుండును. పలువిధములగు జీవయోనులందు జన్మలెత్తి, 
మానవజన్మకు వచ్చినపుడు ఆ యా వాసన లన్నియు మానవుని చిత్త 
మందు స్టిరపడియుండును. కాన వాటిని పూర్తిగా నశింపజేయుట కా యా 
జంతువుల స్థితుల నభ్య సించుచున్నచో జన్మాంతరవాసనలు తొలగిపోవును. 
ఇతర ప్రాణుల విశేషములు మానవ శరీరమందు సూక్ష్మముగా నుండు 
టవలన, జంతువులయొక్కయు, పక్షులయొక్కయు మృగములయొక్కయు 
స్థితులను, అంగచాలనముల ననుసరించుట వలన మానవున కుపకరించు 
టలో నావంతయు సందేహములేదు. స్త్రీల గర్భాశయమం దీవిషయము 
స్నషమగును. 


చిన్న వయస్సు గల పిల్లవాడు కాళ్లు చేతుల నాడించుచుండును. 
ఆరోగ్యముగల బాలుడుకూడ ఇదేవిధముగా తనయవయములను కదిలిం 
చుచుండును. ఇటుల ప్రాణికోటుల స్థితులను పరిశీలించుచున్నచో 
అంగచాలనముగాని, స్నాయుచాలనముగాని వాటికి సహజమని స్పష్ట 
మగును. దీనివలన వాటి కారోగ్యము గల్లుటయు గూడ గమనార్హమై 
యున్నది. వ్యాయామము, అంగచాలనము (ఆసనములు) - వీటికి గల 
పరస్పర భేదము వ్రాయబడుచున్నది. దండెములు, బస్కీలు, ముద్గరము 
(లోడి, బరువు సాధనములు మొదలగువాటి వలన _ స్నాయువులకు 
పలుమార్లు ఒకేవిధమగు గతి కల్పించబడుచున్నది. ఇందువలన స్నాయువుల 
యాకారము బాగుగా పెరుగును. వాటికి బలము గూడ మిక్కుటముగా 
గల్గును. స్నాయువులకు బాగుగా కతి కల్పించుటవలన, రక్త మెక్కువగా 
చేరి గడ్డకట్టును. ఈ రక్తము ఎక్కువగా చేరుటవలన సూక్ష్మనాడులు బ్రద్దల 


406 యోగసర్వస్వము 


గును. కనుక వ్యాయామమువలన బలము గలిగినను, ఆరోగ్యము గలుగదు. 
బలమునే యారోగ్య మనుకొనుటయు సంభవించుచుండును. వ్యాయా 
మము చేయువారు బలవంతులయినను, దీర్హాయువు గలిగి యుండరు. ఈ 
లోపమును గుర్తించియే, యోగులు ఆసనముల నేర్పరచిరి. వ్యాయామము 
వల గలునటి బలము అంగచాలనాత్మ కమగు నాసనములవల గల్లకున్నను, 
(a) ౧ ఈం లా గ. 
పూర్తిగా ఆరోగ్యము గల్లును. 


ఆరోగ్యము వృద్ధి చెందినకొలది బలము కూడ వృద్ది చెందుచుండును. 
వ్యాయామమువలన గుండెకు ఒత్తిడి గల్లుచుండుటవలన అపమృత్యువు 
సంభవించుచుండును. ఆసనాభ్యాసమువలన నిట్ట యపాయము గల్లకుండ 
ఉండును. వ్యాయామమువలన స్నాయువులలో చేరిన రక్తము గడ్డకట్టుటచే 
స్నాయువులు గట్టిగాను, లావుగాను తయారగును. స్నాయువులందు 
సహజముగా రక్త్షప్రవాహము లేనందున, (ప్రమాదము గల్లుట కవకాశము 
గలదు. ఆసనము లభ్యసించునపుడు రబ్బరు గొట్టము వలె స్నాయు 
వులు సాగుచుండును. స్నాయువులు _సాగుచున్నపుడు రక్తప్రవాహము 
తగ్గియుండును. ఆసనముల నాపినచో రక్తము వేగముగా, నిండుగా 
(పవ హించుచుండును. నిలువయుండదు. ఇందువలన సూక్ష్మ నాళికలు 
(బద్దలు కాకుండ నుండును. రక్తము బాగుగా ప్రవహించుచున్నచో నచ్చటి 
మలము తొలగి పోవును. ఆసనముల నన్నింటిని నభ్యసించు చున్నచో 
శరీరమందంతటను రక్తము బాగుగా ప్రవహించునుగాన _ సంపూర్ణమగు 
నారోగ్యము గల్లును. స్నాయువులు బాగుగా సాగుచుండుటవల్ల నాసన 
ములం దెట్టి ప్రమాదము లేదని చెప్పవచ్చును. పైన (వ్రాసిన విషయమును 
బట్టే వ్యాయామమువలన స్నాయువులందు రక్తము గడ్డ కట్టుననియు, 
ఆసనము నభ్యసించునపుడు స్నాయువులు సాగుచుండుట వలన రక్తము 
నిల్వయుండక (ప్రవహించుచుండుననియు స్పష్టమగుచున్నది. ఈ విషయము 
విపులముగా దిగువ వ్రాయబడుచున్నది. 


ఆసనములు కన్ని నిలబడిచేయునవిగాను, కొన్ని కూర్చుండి చేయ 
బడునవిగాను, కొన్ని వెల్లికిల పరుండి ముందునకుగాని వెనుకకుగాని 
వంగునవిగాను, మరికొన్ని తలను క్రిందబెట్టి పాదములను పైకి ఎత్తి 


హఠయోగము - ఆసనములు 407 


యుంచి చేయబడునవిగాను నున్నవి. వీటిని మరొకవిధముగా గూడ 
విభజించియున్నారు. 


(1) నరములను, సూక్ష్మనాడులను శుద్ధిచేయునట్టి సుగమ మగు 
నాసనములు - వీటివలన నితర వ్యాయామములవలన గల్గిన దోషములు 
తొలగును. వీటిని స్నాయువులను సాగదీయు నాసనములనిరి (Stretching 


exercises). 


(2) ప్రాణాయామాసనములు - వీటివలన శ్వాసకోశములకు, గుండె 
కును బలముగలుగును (Breathing Exercises). 


(3) ఉత్సాహవర్హకాసనములు (Active Exercises) - వీటివలన 
శరీరమునకు స్ఫూర్తి, ఉత్సాహము, ఉత్తేజనము మొదలగునవిగల్లును. 


(4) బలవర్హకాసనములు (Resistant Exercises) - వీటివలన 
శరీరమునకు బలము గల్గును. రోగనిరోధక శక్తి యభివృద్దిచెందును. 


కొన్ని యాసనములు ఊర్హ ;కాయమందే చేయబడును. కొన్ని 
ఒక్కొక్క భాగమందే యభ్య సించబడును. సాధనను బట్టి ఫలితములు 
లభించుచుండును. తలక్రిందుగా నిలువబడు ఆసనములలో శీర్దాసనము, 
కపాలీ ఆసనము, మస్తకాసనము, కపాలాసనము, వృక్షాసనము, వజోణి 
ముద్ర, ఫణీంద్రాసనము, విపరీతకరిణి, విపరీతాసనము, సర్వాంగము మొద 
లుగాగలవి వచ్చును. కొన్ని యంశములలో పరస్పరము భేదమున్నను 
నివన్నియును ఒకే తత్త్వముగలవియై యున్నవి. ముఖ్య వర్ణముల 
కుపవర్గములు గూడ గలవు. ఆసనముల _ వర్గోపవర్గములను అవి పుట్టిన 
జంతుజొలముల యంగచాలనమును బాగుగా పరిశీలించుచున్నచో సాధ 
కుడు పురోగామి యగుచుండును. సాధనము నిరపాయముగా జరుగు 
చుండును. గుండెజబ్బు గలవారు పరుండి చేయబడునట్టి విపరీతకరిణి 
మొదలగు నాసనములనుగాని, అరచేతుల వరకు రక్తము ప్రవహించునట్టి 
వృక్షాసనము, ఫణీంద్రాసనము, వజ్రోణిముదను గాని యభ్యసించినచో 
ప్రమాదములు సంభవించవు. పిమ్మట క్రమముగా సర్వాంగము నభ్య 


408 యోగసర్వస్వము 


సించుచున్నచో గుండెకు విశ్రాంతి, శక్తియును గల్లుచుండును. రక్తము 
శరీరమందు హృదయమునుండి నాడీసముదాయమునకు చేరుచుండును. 
తిరిగి మురికి నెత్తురు శ్వాసకోశములందలి ప్రాణవాయువువలన శుద్దమై, 
శరీరమంతటను వ్యాపించుచుండును. ఈ _సంచారక్రమములో సంధుల 
యందును, అచ్చటచ్చటను ఆహార విహార దోషములవలన మలము నిల్వ 
యుండును. బలముగలిగియుండు యౌవన సమయమందు మలసంచయము 
వలన (ప్రమాదము లెక్కువగా సంభవించవు కాని శక్తీ తగ్గి వృద్దాప్యము 
రాగానే మలమభివృద్ది _ చెందును. పలువిధములగు వ్యాధులు సంభ 
వించును. ఇట్టి దోషముగలవారు స్నాయువులు సొగునట్టి ఆసనములను 
- పశ్చిమతానము, హలాసనము, త్రికోణభేదములు, గరుడసంకట నాగ 
బంధములను చేయుటవలన విశేషమగు ప్రయోజన ముండును. 


సామాన్యముగా (ప్రతి ఆసనమందును స్నాయువులు సాగుచుండును. 
స్నాయువులు సాగుచున్నప్పుడు రక్తము ముందునకు వేగముగా సాగి 
పోవును. ఈక్రియ నాపినప్పుడు నూతన రక్త మచటకు వచ్చి చేరుచుం 
డును. ఇటుల పలుమార్లు చేయుటవలన దోషములన్నియును తొలగిపోవు 
చుండును. స్నాయువులు సాగునపుడు చురుకుమని బాధ గలుగు 
చుండును. ఓర్పుతో నభ్యసించుటవలన ప్రయోజన ముండును. రక్తము 
సంచరించుచున్నచో వ్యాధులు నిలువయుండవు. సంపూర్ణమగు నారోగ్య 
ముండును. కనుక వ్యాధియున్న భాగమందలి స్నాయువులను సాగదీసి, 
వ్యాధిని తొలగించు కొనవచ్చును. ఈ విధముగా పరిశీలనతో నాసనముల 
నభ్యసించుచున్నవారికి ప్రమాదములు సంభవించవు. _ పరిశీలనమువలన 
నూతనాసనములు గూడ స్ఫురించుచుండును. సాధనదశయందు కలుగు 
నట్టి యనుభవములను శా స్త్రీయపద్దతులతో గలిపి సమన్వయము చేయు 
చున్నచో ప్రతివ్యక్తీియు గురుస్థానము నాక్రమించగల్లును. యోనిస్థానమందు 
ఒత్తిడి గలుగునట్టివి ప్ర లభ్య సించగూడదని ఆయా (పకరణములందు 
వ్రాయబడినది. ఈ భావమును మనస్సునందుంచుకొన్నచో స్త్రీలు అభ్య 
సించదగిన యాసనములు స్ఫురించుచుండును. స్రీలు తమకుపకరించు 
నాసనముల నభ్యసించు చున్నచో ప్రసూతి కష్టముండదు. ఆసనము 


హఠయోగము - ఆసనములు 409 


లభ్య సించు స్త్రీల కుత్తమమగు నారోగ్యముగల సంతానము గల్లుచుండును. 
ధ్యానధారణల కుపకరించు నాసనములకంకు భిన్నమగు నాసనములవల్ల 
స్వాస్థ్యము గలుగును. ధ్యానధారణల కుపయుక్తములగు పద్మాసనము 
సిద్దాసనము, స్వస్తికము, ముక్తాసనము మొదలగు వాటివలన పరంపరా 
సంబంధమువలన నారోగ్యము గూడ _ గల్గును, శరీరము యొక్క 
కొలతలను బట్టి ప్రతి ఆసనమువలన కొంతకొంత ఫలము గలుగుచునే 
యుండును. శరీరమున కే యాసనము కావలయునో నిర్ణయించుకొని 
యభ్య సించినచో సాధకునకు సిద్దిగలుగునుగాని యోగశాస్త్రమందు గొప్పగా 
వర్షించబడినట్టియు, తనకు సంబంధము లేనట్టి యాసనముల జోలికి 
పోకుండుట మంచిది. శరీరమందలి బాధ (వ్యాధి) తొలగిన పిమ్మట 
(క్రమముగా శీర్దాసనము దగ్గరకు చేరవచ్చును. ఒకవర్గము తరువాత మరొక 
వర్గము నభ్యసించినచో ప్రమాదములు సంభవించవు. 


సుదృఢమగు శరీరముగల బాలుర కారవ సంవత్సరమందును, సామాన్య 
బాల్లురకు ఎనిమిదవ సంవత్సరమందు నాసనములను నేర్పవచ్చును. పదు 
నారు సంవత్సరములకు పూర్వమందు యోనిస్థానమందు మడమతో 
నొక్కబడు సిద్దాసనము మొదలగు వాటిని నేర్పగూడదు. వీర్యదోషము 
గల యువకులు సిద్దాసనము నభ్య సించవచ్చును. యావజ్జీవము బ్రహ్మ 
చర్యముతో నుండువారు మాత్రము పైయాసనమును (ప్రారంభమునుండి 
యభ్య సించవచ్చును. ఆసనములతో బాటు కొలదిగా కుంభకమును గూడ 
నభ్య సించవచ్చును. గుండె జబ్బుగలవారు సమవృత్తిపాణాయామమును, 
మెల్లమెల్లగా భస్త్రికను అగ్నిసారమును జేయవచ్చును. రోగులు కుంభక 
మభ్య సించుటవలన (ప్రయోజనముండదు. వృద్దులు గూడ రోగులతో 
సమానులుగా నున్నందున గుండెజబ్బుగలవారి ప్రాణాయామ పద్దతి ననుస 
రించవలెను. ఈ పద్దతివలన శ్వాసకోశములకు శక్తి సామర్థ్యములు చేకూరిన 
పిమ్మట కుంభకము నభ్య సించవచ్చును. రోగులు (ప్రారంభదశలో నెక్కువ 
సేపు చేయబడు  విపరీతకరణి, సర్వాంగములను గోడసహాయముతో 
చేయుటవలన, శక్తి సామర్థ్యములు గల్గును. పిమ్మట స్వతంత్రముగా 
గూడ చేయవచ్చును. అతివృద్దులు గూడ ప్రారంభములో విపరీతకరణి, 


410 యోగసర్వస్వము 


సర్వాంగములను దీర్హకాల మభ్య సించుటవలన ప్రయోజన ముండును. స్తూల 
శరీరులకు కూడ నిది వర్తించును. అతివృద్దులనగా ఎనుబది లేక ఎనుబది 
అయిదు సంవత్సరములు గలవారు అని తాత్సర్యము. రోగర హితులు 
అగు వృద్దులు (క్రమముగా నన్ని యాసనముల నభ్య సించ వచ్చును. 
డెబ్బది అయిదు సంవత్సరముల వయస్సుగలిగి, శరీరము శిథిలావస్టలో 
నుండువారు గూడ నాసనముల నభ్యసించి, లాభమును పొందుచున్నారు. 
యువకులకు పట్టుదల, ఓర్పు ఉన్నచో సిద్ధిని బడయగలరు. మానవుల 
శరీరములన్నియు నొకేవిధముగు కొలతలు గలవిగా నుండవు. శరీర 
ధర్మములు గూడ భిన్నములుగానే గోచరించుచుండును. ఇందువలన నంద 
రికిని సమానముగా ఫలానా యాసనము పనికి వచ్చునని వ్రాయుటకూడ 
యనుభవము గలవారికి కష్టసాధ్యముగానే యున్నది. కనుక సాధకుడు, తన 
శరీరముయొక్క కొలతలను, శక్తి సామర్థ్యములను పరిస్థితుల ననుసరించి 
యాసనములను నిర్ణయించుకొనవలెను. స్వతంత్ర శక్తిలేనిచో ననుభవముగల 
గురువునుండియైన సహాయమును పొందవచ్చును. కొంతమంది తన 
శక్తి సామర్థ్యములను, శరీర పరి స్థితిని, కొలతలను గమనించకుండ మిక్కు 
టమగు నావేశముతో ప్రారంభించి, ప్రమాదములు సంభవించగానే వాటిని 
యోగవిద్య పైన వైచుచున్నారు. తమ శారీరక దోషములను గుర్తించుటలేదు. 
అనాదిగా గురుశిష్య పరంపరగా వచ్చుచున్న యోగవిద్య నిర్హుష్టమైనదే. 
దోషము సాధకుల తొందరపాటు మీద నాధారపడియున్నదని పాఠకులు 
గమనింతురు గాక. సాధనము చేయునపుడు మధ్యలో (పమాదములుగాని 
వ్యతిరేకతగాని సంభవించినచో, ననుభవజ్ఞుని సహాయమును పొందుటవలన 
ప్రయోజన ముండును. విశేష పరిస్థితిగల సాధకుల కనేకమందికి నేర్పి, 
వారిచే సాధనము చేయించి, యోగాసనములు నిర్దుష్టములని గ్రహించి, 
(గ్రంథరూపమున వాటిని వ్రాయడమైనది. పరిశీలనము, అనుభవము, 
ప్రమాదములను తొలగించి, సమ్మగ్రమగు సాధనమును నేర్పునట్టి గురువు 
లభించుట దుర్లభమగు విషయముగా నున్నది. పరిశీలనమున్నచో సాధకుల 
కందరికిని ఫలప్రాప్తి గలుగును. బాల్యమునుండి వృద్దాప్యమువరకును 
నొసనముల నభ్యసించినచో జాతి సజీవముగానుండును. (పాచీనకాలమందు 


హఠయోగము - ఆసనములు 411 


గురుకులములం దీపద్దతిలో నున్నందున జాతి సజీవముగా నుండెను. 
నిత్యోత్సాహము, తేజస్విత, దీర్హాయువు, నిత్యసంతోషము మొదలగునవి 
సహజసంపదగా నుండెడివి. అట్టి 'ప్రయోజనములను పొందుట కిప్పుడును 
తగినంత ప్రచారము, అభ్యాసము - అనునవి (పతి సంస్థయందును నరం 
తరముగా నుండుటవలన ప్రాచీన వైభవమును తిరిగి పొందుట కవకాశము 
గల్గును. ప్రతి ఆసనమును మెల్లమెల్లగా నభ్య సించవలెను. పట్టుదలతోను, 
ఓర్పుతోను సిద్ధిని బడయునంతవరకు నిత్యమభ్య సించుచుండవలెను. పరి 
శీఅనము ముఖ్యముగా నుండదగినదిగా నున్నది. కొంతమందికి ఎంతకాల 
మాసనముల నభ్య సించుచున్నను కావలసిన ఫలితములు గలుగవు. దీనికనేక 
కారణములుండును. అట్ట సమయమం దనుసరించదగిన యుపాయములు 
(వాయబడు చున్నవి. 


1. మందమగు వేగముతో నాసనములను చేయుట మానవలెను. 
2. మందవేగమును వదరి, తీవ్రచేగముతో నభ్య సించవలెను. 


3. ఒక్కొక్క ఆసనమును ఎక్కువ సార్లు చేయవలెను. రెండు 
(పక్కలను జేయబడు నాసనములను మార్చి మార్చి పలుమార్లు చేయుచుండ 
వలెను. 


4. పలువిధములగు నాసనములను వెంటవెంటనే చేయుచుండవలెను. 

5. సూర్యనమస్కారములను ప్రారంభములో నభ్య సించవలెను. 

6. విపరీతకరణి సర్వాంగముల నెక్కువ సేపుచేయుట తగినదిగా 
నున్నది. 


7. ప్రతి ఆసనమును జేయునపుడు (పొరంభమందును, మధ్య 
సమయ మందును రేచక పూరకములను వేగముగా చేయుచుండుట వలన 
విశ్వవ్యాపకమగు (ప్రాణశక్తీ తగినంతగా లభించును. ఆసన |ప్రారంభమందు 
శ్వాసోచ్చా సములు చేయుట కష్టతరముగా నుండినను క్రమముగా స్వాధీన 
మగును. 


412 యోగసర్వస్వము 


8. ప్రతిరోజు స్నాయువుల నాకర్షించుట, స్నాయుసంచాలనము, 
స్నాయు స్తిరత్వముల కుపకరించు నాసనముల నభ్యసించవలెను. విపరీత 
కరిణి, వజ్రోబి, వృక్షాసనము, శీర్హాసనము అనువాటివలన స్నాయువు 
లకు స్టిరత్వమేర్చడును. పశ్చిమతానము, ఊగ్రాసనము, కూర్మాసనము, 
హలాసనము, త్రికోణము, చతుష్పాదము, అశ్వముఖము, గజశుండము 
మొదలగువాటి వలన స్నాయువులు సాగును. సూర్యనమస్కారములవలన 
స్నాయుసంచాలనము కల్లును. 


9. రోగులు ప్రారంభమందు సమవృత్తి ప్రాణాయామము మంద 
వేగముతో కపాలభాతి, భస్త్రిక, అగ్నిసారము లభ్యసించిన శక్తి గలుగును, 


10. చన్నీటితో స్నానము చేసి, ఆసనముల నభ్యసించుచున్నచో, 
రక్తము బాగుగా ప్రవహించుటవలన, శరీరమునకు శక్తి సామర్థ్యములు గలు 
గును. వేడినీటితో స్నానముచేయువారు వేసవికాలములో చన్నీటిస్నానము 
(ప్రారంభించినచో జలుబు చేయదు. క్రమముగా మిగిలిన బుతువులయందు 
కూడ చన్నీటి స్నానము శరీరమున కుపకరించును. 


11. ఉబ్బసము, శ్యాసరోగము గలవారి శ్యాసకోశములు బల 
హీనముగా నుండును గాన వారు తమశక్తి ననుసరించి వేసవిలో ప్రాణా 
యామమును ప్రారంభించినచో పై వ్యాధులు తొలగును. ఏదైనా వ్యాధితో 
బొధపడునపుడుగూడ వెచ్చని గాలి యున్నప్పుడు ప్రాణాయామమును చేసి 
నచో చెమటపట్టును. చెమటపట్టుటవలన వ్యాధి వెంటనే తొలగును. 
చలిగాలిలో ప్రాణాయామము నభ్యసించినచో ఫలితము సరిగా గలుగదు. 


12. ఆసనములకు ముందుగా గ్లాసెడు చల్లని మంచినీళ్లుగాని, 
పళ్లరసము గాని, తేనెగలిపిన చన్నీళ్లు గ్లాసెడుగాని త్రాగి యాసనముల 
నభ్యసించిన శక్తి గలుగును. 


13. శ్వాసను దీర్ణముగా చాలాసేపు వదలుచున్నచో శ్యాసకోశములు 
బలిష్పములగును. ట్ర్‌. పొట్టనుండి గాలి పూర్తిగా బయటకు పోవునంత 
వరకు రేచకము చేయవలెను. ఇందువలన నరముల దౌర్చల్యము తొలగి 
ఆసనముల నభ్య సించగలుగును,. 


హరఠయోగము - ఆసనములు 413 


14. బాలుర తత్త్వమలవడినచో నాసనములు శీఘ్రఫలదాయకము 
లగును. ఏ భావమును చిరకాలము మనస్సునం దుంచుకొనకుండుటయే 
బాలుర స్వభావమయి యున్నది. ఇందువలన రాగద్వేషములకు మనస్సు 
నందు చోటు దొరకదు. యోగాభ్యాసము చేయువారికి బాలుర మనోవృత్తి 
నిత్యమనుసరణీయమై యున్నది. 


15. ఆవుపాలు, పండ్లు, పండ్లరసము, తేనె, చన్నీరు, పులగము మొద 
లగు సాత్తికాహారముతో యోగాసనముల నభ్యసించుచున్నచో వెంటనే 
ఫలితమును పొందవచ్చును. 


16. వెన్నెముక మృదువుగా నుండి వంగుచున్నచో నాసనములు 
సిద్ధించును. కనుక నిప్పుడు వెన్నెముక దాని స్వరూపము దాని 
'ప్రాముఖ్యమును తెలి సికొనవలసి యున్నది. వెన్నెముకను పృష్టవంశమ 
నియు, మేరు దండమనియు గూడ నందురు. యోగశాస్త్రమందును, 
వైద్యశాస్త్రమందును వెన్నెముకను గూర్చి విపులముగా వ్రాయబడియున్నది. 
కొందరు యోగాభ్యాసము వలన లౌకిక కార్యములకు సాధకుడు యోగ్యుడు 
కాజాలడనియు జెప్పుచుందురు. యోగవిద్య జనసామాన్యమున కందుబా 
టులో లేనందువల్లనే నీ విపత్కర _ పరిస్థితి ఏర్పడియున్నదని తెలిసి 
కొనవలయును. యోగసాధనవలన మానవునకు దీర్హాయువు సంపూర్ణమగు 
నారోగ్యము కలుగును. అతీంద్రియములగు విషయములను బుద్దితో తెలిసి 
కొనవచ్చును. యోగాభ్యాసమువలన నతీంద్రియశక్తులను పొందవచ్చును. 
మానవుని నిత్య వ్యవహారములో వెన్నెముకకుగల సంబంధమును గూర్చి 
యిచట చర్చించబడుచున్నది. వెన్నెముక మూలాధారమునుండి శిరస్సు 
వరకు మణిపూసలతోను, (ప్రక్క టుముకలతోను _"పేర్చబడిన స్తంభమువలె 
నున్నది. ఇది నిత్యజీవితమునకు జీవనస్తంభము వంటిది. ఆసనాభ్యాసమువల్ల 
మణిపూసల యొక్కయు, వాటి మధ్యనుండు జ్ఞానతంతువుల యొక్కయు, 
స్వాస్థ్యము సమముగా నుండును. 


వెన్నెముక మధ్యగుండ జ్ఞానతంతువులు వ్యాపించియున్నవి. పృష్ట 
వంశము కారణాంతరమువలన వంగినచో, వంగిపోయిన చోటగల జ్ఞానతంతు 


414 యోగసర్వస్వము 


వులు పృష్టవంశాస్టులమధ్య నొక్కబడి క్రీణించును. ఇందువలన జ్ఞానతంతుల 
యందు సలువిధములగు వ్యాధులుత్సన్నమగును. కనుక వెన్నెముక 
వంగుటవలన గలుగు నష్టములను పాఠకులు గమనించియే యుందురు. 
అకాలవృద్దాప్యము, పలువిధములగు వ్యాధులుత్సన్న మగుట, మనస్సున 
కుత్సాహము లేకుండుట మొదలగునవి పృష్టవంశము వంగుటవలన గలుగు 
నని స్పష్టమగుచున్నది. మనుష్యుడు నిలబడినపుడు, కూర్చున్నపుడు, నడుచు 
నపుడును వెన్నెముక స్వభావము గోచరమగుచుండును. సామాన్యముగా 
మానవుడు నడుచునపుడు తల ముందునకు వంగియుండును. తల ముందు 
నకు వంగుటవలన మెడయొక్క శక్తి క్షీణించును. కంఠవ్యాయామములను 
చేసి శక్తిని సంపాదించిన తల ముందునకు వంగకుండనుండును. తల 
ముందునకు వంగుటచే వెన్నెముకకు మెడదగ్గర వంపుగలదని స్పష్టమగు 
చున్నది. నిరంతరము వాత యలవాటుగా నున్నవారు వ్రాయునపుడు 
తల ముందునకు వంగియుండును. వీపుకూడ కొంత వంగిపోవుచుండును. 
వ్రాయునపుడు ముందునకు వంగకుండ సమరేఖలో యున్నచో శక్తి 
కీణించదు. అలసట, నీరసము, విసుగు మొదలగునవి గలుగవు. మెడ, 
తల ఇవి ముందునకు వంగుటవలన ఉదానవాయువు దూషితమగును. 
వీపు ముందునకు వంగుచున్నచో శ్యాసకోశములు సంకోచమును బొంది, 
ఆయాసము గలిగించును. గుండెమీద కూడ ఒత్తిడి గలుగుటచే ప్రాణవా 
యువు క్రీణించును. సామాన్యముగా కూర్చున్నపుడు గూడ ముందుకు వంగి 
యున్నచో ప్రాణశక్తి క్రమముగా క్రీణించి నీరసము కలుగుచుండును. కనుక 
వెన్నెముక, మెడ, తల ఇవి ముందునకు వంగకుండ సమరేఖలో నుంచ 
వలసినదిగా యోగశా స్త్రమందు వ్రాయబడినది. నడుచునపుడు ముందునకు 
వంగియుండుటవలన "పైన పేర్కొనబడిన వ్యాధులు సంభవించును. పరుండి 
నపుడు తలక్రింద పెద్ద దిండు పెట్టుకొను నలవాటు గలవారు చాల 
మందిగలరు. పెద్దదిండును పెట్టుకొొనుటవలన మెడముందుకు బాగుగా 
వంగిపోవును. పలుచని దిండు పెట్టుకొనుటవలన వెన్నెముకకు మెడ 
దగ్గర వంపు పెరుగదు. సమరేఖలో నుండి కూర్చుండిగాని, నిలబడిగాని, 
నడుచునపుడుగాని, ఎత్తైన మేడలు, పర్వతములు మొదలగునవి ఎక్కున 


హరఠరయోగము * ఆసనములు 415 


పుడు గాని గారి పీల్చుచున్నచో అలసట కలుగదు. ఇందువలన వెన్నెముక 
సమరేఖలో నుండుటవలన గలుగు ప్రయోజనములు స్పష్టమగ్గుచున్నవి. 
వాస్తవమును గమనించినచో మానవుని వెన్నెముకయందు వైసర్గికనుగు వక్రత 
గలదు. అది అటులుండినగాని శరీరయాపత్ర సాగదు. పిరుదుల దగ్గర 
వెన్నెముక కొంచెము వెనుకకు వంగియు, నడుము దగ్గర కొంచెము 
ముందునకు వచ్చియు, వీపుమీద కొంత వెనుకకు వెళ్ళియు, మెడదగ్గర 
కొంచెము ముందునకు వంగియును నిటుల పలువిధములగు వంపులతో 
ధనుస్సును బోలియుండును. ఇట్టి నైసర్గికముగు వక్రతను మించి మానవుడు 
తన బలహీనతవలన కల్పించుకొను వక్రతవలన స్వాస్థ్యమునకు భంగము. 
వొటిల్లును. ఇందువలన ప్రతిమానవునకు తగు జాగ్రత్త వహించవలసినదిగా 
స్పష్టమగుచున్నది. యోగశాస్త్రమందు చెప్పబడిన శీర్దాసనము, చక్రాసనము 
మొదలగువాటివలన నీ కృత్రిమవక్రత తొలగును. దవుడను కంఠమూల 
మందు తాకించుటనలన కంఠదోషములు మెడయందలి బలహీనతలు తొల 
గును. పాఠకులు దీనినభ్యసించి. పరీక్షించవచ్చును. గడ్డమును కంఠకూప 
మందుంచునట్టి జాలంధర బంధమును అయిదు నిముషము లభ్య సించినచో 
శిరోవాతము, కంఠదోషములు తొలగును. ఈ బంధము నభ్యసించు 
నపుడు కంఠస్తానమునకు దిగువగల ఎముకలు సమరేఖలో నున్నటులను, 
వక్షస్థలము ముందునకు వచ్చియున్నటులను, శ్వాసకోశములకు తగినంత 
విశ్రాంతి స్థానముండినటులను, వెన్నెముక సమరేఖలో నుండినటుల నను 
భవగోచరమగును. పైన వ్రాయబడిన జాలంధరబంధ మభ్య సించునపుడు 
వెన్నెముక తేలికగా నున్నటుల గోచరించును. ' శరీరమందలి లాఘవమే 
ఆరోగ్యమునకు సాధనమైయున్నది. ఒక ఎముకమీద వేరొక ఎముకను పెట్టి 
కూర్చిన కూర్చే ఈ వెన్నెముకగాని అఖండమగు ఒకే ఎముక మాత్రము 
గాదు. రెండు ఎముకల సంధిస్థానమును పర్వమందురు. ప్రతిపర్వమందు 
మాంస పేశీలు గలవు. అస్వాభావికమగు ఒత్తిడి వెన్నెముకమీద బడినపుడు 
మాంసేోేశీలు ఒత్తుక్‌నిపోవును. అట్ట సమయమందు 'జూలంధరబంధము 
వేసినచో అస్వాభావికమగు ఒత్తిడి తొలగి పర్వములు 'పైకిలేచుచున్నటులును, 
మాంస పేశీల కుచితస్థానము లభించుచున్నటులను గోచరించును. జాలం 


416 యోగసర్వస్వము 


ధరబంధ ప్రకరణములో కంఠబంధములన్నియు వ్రాయబడినవి. అచ్చట 
చూడనగును. పృష్టవంశముతో బాటు జ్ఞానతంతువులు శరీరమందంతటను 
వ్యా పించియున్నవి. పృష్టవంశమునుండి బయటికి వచ్చిన పిమ్మట కొలది 
దూరమందు జ్ఞానతంతువులందు ఒక (గ్రంథి (ముడి) ఏర్పడియున్నది. ఇట్టి 
' గ్రంథులింకను గలవు. యోగములో నుచ్చభూమికలకు చేరవలెననినచో, ఈ 
గ్రంథులను భేదించుటయే సొధనముగా నున్నది. ప్రాణాయామము వలన 
గ్రంథిభేదనము గలుగును. ఈ గ్రంథులను స్వాధీన మొనర్చుకొనినచో 
ననంతమగు శక్తులు గలుగును. పృష్టవంశమందు (పతి ఎముక కెదురుగా 
నొకొక్క (గ్రంథి గలదు. 


నాభికి కొంచె మూర్త సభాగమందు సూర్య గ్రంథి గలదు. (ప్రాణా 
యామము వలన నీ (గ్రంథి స్వాధీనమయినపుడు శరీరమునందు నూతన 
జీవన ప్రవాహ ముత్సన్నమగును. దీని సిద్ధివలన స్వేచ్చాజీవనము, 
స్వేచ్చామరణములు లభించును. సూర్యగ్రంథిని స్వాధీన మొనర్చుకొనిన 
యోగులు పలువిధములగు చిత్రవిచిత్రములను చేసి ప్రపంచమున కాశ్చ 
ర్యము గలిగింతురు. యోగబలమును పొందుటకు వెన్నెముక సమస్థితిలో 
నుండుటవసరమైనది. నడుచునప్పుడు, కూర్చుండునపుడు, నిలబడునపుడు, 
న్నిదించునపుడు, జపము చేయునపుడు, ధ్యానించునపుడును వెన్నెముక 
సమరేఖలో నుండినచో జ్ఞానతంతువికాసమువలన జ్ఞానమధికముగా గలు 
గును. జ్ఞానతంతువులు మస్తిష్కమునుండి బయలుదేరి వెన్నెముకగుండ 
శరీరమంతటను వ్యాసించియున్నవి. గ్రంథిభేదనము చేయు యోగు లందరికి 
శ్రీ భగవద్గీతలోని “ఊర్వమూల మధః శాఖిమను శ్లోకములోని విష 
యము సాధనాస్థానముగా నున్నది. యోగసాధనము తెలియనివారు కూడ 
శరీరమును సమరేఖలో నిలువబెట్టుచున్నచో గొప్పు ఆరోగ్యము గలుగును. 
రోగములన్నియు తొలగిపోవును. జనసామాన్యమున కీసూత్రము వర్తించును. 
(ప్రాణాయామము, ధ్యానధారణ లభ్య సించువారి కీసమసూత్రాభ్యాసనము 
వలన విశేషమగు ఫలితము గలుగును. పైన వ్రాయబడినదంతయు “సమం 
కాయ శిరోగ్రీవోమనుచోట సూత్రప్రాయముగా సూచించబడియున్నది. 


హఠయోగము - ఆసనములు 417 


వెన్నెముక పామువలె వంకరలు తిరిగియుండుటవలన, వెన్నుపాము 

అని జనవ్యవహారమందు (పసిద్దమైయున్నది. వెన్నుపాము (బద్దలు 
pm యి 
గొట్టినచో బుద్ది వచ్చునని కూడ అనుచుందురు. పామువలె నుండిన 
వెన్నెముకను బేదించినచో జ్ఞానము గల్గునని దాని భావమైయున్నది. ఇటుల 
లోకవ్యవహారమందు గూడ వెన్నెముక, దాని ప్రాముఖ్యము కూడ ప్రసిద్ద 
మైయున్నది. ఆసనజయము గల్లినపిమ్మట దేనినభ్యసించదగునను విష 
యమును గూర్చి రెండు పక్షములు _గన్పట్టుచున్నవి. ఉపనిషత్తులలో 
య రు అవి 

పతిపాదించబడిన అషాంగయోగ మందును, ఈ మారమునే కొంతవర 
కు గ్‌ 
కవలంబించు హఠయోగులును ఆసనజయము గల్గిన పిమ్మట ప్రాణాయామ 
మభ్య సించవల సినదిగా విధించినారు. ఈ విషయము దిగువ (పాయబడు 
పమాణముల వలన సాషమగుచునొది. 
(8 సై క్ష 

అథాసనే దృథే యోగీ వశీ హితమితాశనః, 

జి ల టి ఎంట్రీ 

గురూపదిష్టమార్లేణ ప్రాణాయామాన్సమభ్య సేత్‌. 

షట్కర్మ నిర్గత స్టాల్యకఫదోషమలాదికః, 

పాణాయానుంతతః కురాాందనాయాసేన సిద ఇతి. 

( లీ డ్‌ 

పాణాయామంతతః కుర్వానితం సొతి కయా ధియా, 

(ఆ ప్రబల చ 

యథాసుషుమ్నా నాడీస్థామలాః శుద్ధిం ప్రయాన్తి చ. 


షట్కర్మల నభ్య సించుటవలన శరీరమందలి కఫదోషమును బోగొట్టు 
కొని ఆసన జయమును సంపాదించిన పిమ్మట ప్రాణాయామమును 
జేసినచో నది సులభమగును. అందువలన సుషుమ్నా నాడియందలి 
మలములు తొలగును.  'హితమితాశనఃజి అను పద సముదాయము 
వలన ప్రాణాయామాభ్యాసకాలమందే యాహారనియమ మావశ్యకమని 
ద్యోతక మగుచున్నది. కొందరు షట్కర్మలు, ఆసనములు వీటి నభ్యసిం 
చునపుడుగూడ హితమితాశన ముండవలయునని వాదింతురుగాని యది 
నేలవిడిచిన సామువంటిదిగా నున్నది. పైన పేర్కొనబడిన హఠయోగ 
మందు ప్రాణాయామమునకు పిమ్మట ముద్రల నభ్యసించవలసినదిగా 
నున్నది. వీటియన్నింటి యొక్క ప్రయోజనమిటుల వర్ణించబడినది. 


418 యోగసర్వస్వము 


ఇయంతు మధ్యమా నాడీ దృఢాభ్యా సేన యోగినాం, 
ఆసన ప్రాణసంయామ ముద్రాభిస్పరళా భవేత్‌. 


ఆసనములు, ప్రాణాయామములు, ముద్రలు వీటిని నిరంతర మభ్య 
సించుచున్నచో సుషుమ్నా నాడి స్వాధీనమగును. ఇది యిటులుం 
డగా శప్ప్తాంగపద్దతి ననుసరించు హరయోగులు ప్రైకమమునకు భిన్న 
ముగా షట్కర్మలు, ఆసనములు, ముద్రలు, ప్రత్యాహారము, ప్రాణాయా 
నము - అను క్రమము నేర్పరచినారు. ఇందు షట్కర్మలు, ఆసన 
ములు, ముద్రలు వీటి నభ్యసించుటవలన సుషుమ్నయందలి మలములు 
తొలగును. ఈ వీషయముభయులకు సమ్మతమే, ప్రత్యాహారమువలన 
వాయుభేదములు, వాయుస్థానములును స్వాధీనమగును. కాన షట్క 
ర్మలు, ఆసనములు, ముద్రలు, ప్రత్యాహారము - వీటిని క్రమముగా 
నభ్య సించినచో సుషుమ్నానాడి మరియు వివిధ వాయువులును స్వాధీన 
మయి, దీర్ణమగు వాయుధారణ లభించునను ప్రయోజనము నభిల షించి 
సప్తాంగపద్దతి ననుసరించు హరయోగులు ప్రాణాయామమును ప్రత్యా 
హారమునకు పిమ్మట నేర్సాటుచేసియున్నారు. ఇట్టి సూక్ట భేదమును 
పారకులు గ్రహింతురు గాక! 


ఇతిశమ్‌. 


యోగసర్వస్వము 


అనుబంధము 
కొన్ని ముఖ్యమైన యోగాసన ఫోటోలు 


పద్మాసనము: పుట - 318 


భష 
bh, 


బద్ధపద్మాసనము: పుట - 320 


యోగసర్వస్వము 421 


[్‌ 
3 
అ 

౮% 

A 

గ్గ 

శో 
ట్రా 
| 

ల 

క్త 


యోగము[ద్రః పుట - 329 


422 


స్వస్తికాసనము: పుట - 333 | 


యోగసర్వస్వము 423 


మకరాసనము: పుట - 343 


424 యోగసర్వస్వము 


భుజంగాసనము: పుట - 346 


యోగసర్వస్వము 


సర్పాసనము: పుట - 348 


చక్రాసనము: పుట - 350 


426 


వీరాసనము 


స 


ల్‌ 
గ్‌ 
ళు 
ఇన్‌ 
శ 


యోగసర్వస్వము 427 


428 యోగసర్వస్వము 


Crm 
wo 


haunt 
i Aut a 
pr Wy 11 సో! (| 


ry 1 Pw 
ahi hy 1 
(న. వ. || 
ణ్‌ Wri, NY aly /| 
| ss ty 


| 


ky 
bi 
(111 


స 


యం. 


కో 
1 


రసన యును 


perm 


సహయం 


స సఖే 


ore: 
jt 1 hh 
hh og 3 1. 
Heh f 


య. ii (1 (| 
Abi 
10) iv 


1 


